UNIVERSITY OF MADRAS 


Oriental Research Institute 
Telugu Department Publication No. 3 


VISHNUMAYANATAKAM 


BY 


RADHAMADHAVA 
CHINTALAPUDIYALLANARYA 


EDITED BY 


K.RAMAKRISHNIAH, M.A. 


Senior Lecturer and Head of the Department of Telugu 
Oriental Research Institute 
University of Madras 


1934 


UNIVERSITY OF MADRAS. 
Oriental Research Institute 


Telugu Department Publications No. 3. 


VISHNUMAYANATAKAM 


BY 


RADHAMADHAVA 
CHINTALAPUDI YALLANARYA 


EDITED BY 


K. RAMAKRISHNIAH, N.a., 
Senior Lecturer and Head af the Department of Telugu, 
Oriental Research Institute, 
University of Madras. 





1934. 


PRICE: Ra. 2-8-0. 


(పాచ్యపరికోధనాల యాంధశాఖా (పచురణములు. శి, 
పిష్టు వూయానాటక ము. 


రాధామాధన 
చింతలపూ(డి యల్లనార్య వ్ర ణ్రీతము, 


సంపాదకుండు 
షష ఆన ( 
కోరాడ _ రామకృష్ణయ్య. ఎం.ఏ్‌., 


ఆం,థ్రోపన్యాసకుండు, ప్రాన్వపరికోధనాలయమ్యు విశ్వక ళాపరిషన్స, 


మ ణా,సు. 


wey 





విశ్వక ళాపరిషత్తు, మద్రాసు, 


1934 


వెల.) [రూం 2.8.0. 


ఉపోదాతము 
యె 





“ విష్టమాయానాటక "మనం బరగునిది మైదాశ్వాసములుగల చక్కని 
(ప్రబంధము. పేరునకు నాటక మేకాని వాస్తవముగా నిది దృశ్య పఒంధముక “దు, 
వివునిమాయా(పభావ( పదర్శనరీతులను వర్శించునదిగావున నిది విన్గుమాయా 
నాటక మైనది. ఈ (అపంచమునంతను (బ్రహ్మరు[చామరాదుల నత్తి( క్షమించిన 
యనిర్వచనీయ (పభావముగల యొక మహోశ క్రి విస్థుమాయ, నడిపించుచున్న 
దనియు నద్దాని నేకాంత విష్ణుభ _క్రిచేం గొలిచినవ"రుగాని ముక్తిం బడయ 
'లేరనియు. (బతిపాదించుట యే దీని నుఖ్యో ద్రేశము. దీనిని రచించినవాండు 
“రాధామాధవ చిరుడాంకితుండగు చింతలపూండి యెల్ల నార్యుండు. “రాధా 
మాధవ *మను (పబంధమును రచించి యద్దాని మూలమున శ్రీషృవ్ల దేవరాయల 
మెప్పువడయ(గల్లుటం జేసి యీతెని క్షీరాథధామాధ విబిరుదనామము లభించినది. 


శా, రాధానూాధవ మచ్చు తాంకితము గాం జాఢ[కియం చెప్పి త 
నాాధుర్య్ణంబునం గృస్జరాయవిభుం గర్హాకేశు మెప్పించి, నా 
నాధాతృ పలి మాన సత్క_వ్రులలోన౯ా భూషణ కేణితో 
రాధామాధవ నామనుందిన జగ త్ప్రఖ్యాత వార్మితుండన్‌.” 


అని య౫ాతండు తన రాధామాధవ (పబంధవీఠికలోం జెప్పుకొనియున్నాండు, 

రాయల యాస్థానమున మెప్పాందిన విద్వత్‌ కవీశ్వరులలో నొక్క_.డై, యప్లదిగ్గ 

(సే ఏ. 9 

జములని (పసిద్ధిగాంచినక వులతో సమానముగ నెన్నందగిన మహిమాతిశయము 

గలవాడై నను నీతని (గ్రంథము లింతకాలమువజకు నాంధలోకమునకు లభించి 
యుండ లేదు. 


రాధానూథవకవి శాలను :-..రాయల యవసానకాలమున నీ రాధా 
మాధవకవి యాతని యాస్తానమును జేరియుండుటచే. గాబోలు నాతండు తదాస్థాన 
కవిగా. బరిగణింపంబడ లేదు. ఈత. డాయా స్థానమును (బవేశించిన సందర్భమును 
గూర్చి మా(తమే కవుల చరి.తమూలముగా నాంధలోక మింతవజ కెణీంగి 
యున్నది. ఈతని (గంథములనుగూర్చిన (పశంసయేమియు. గవుల చరి(త్రయందు 
గానరాదు. రాయల యాస్థానమునకు వచ్చిన విద్వత్కవులను బరీటీంచుటశై. 
యాం[(ధ్రకవితాపితామపహాంం డే నియమింపంబడుచువ చ్చెననియు, నాతండు వారికి 
గొన్ని సమస్యలనిచ్చి, వారు వానిని పూరించిన రీతినిబట్టి వారి సామర్థ్యమును 
నిర్ణ యించుచుండెననియు, నట్టు వెద్దనార్యునిచే రాయల యాస్థానమున. బకీ 

శాత 


ఇ! 


థతీంపంబడిన వారిలో నెల్లనార్యు. డొకం డనియు( చెప్పుదురు, ఈతని. బరీవీంచు 
టకై. వెద్దనార్యుండు నగరు, తగరు, తొగరు, వగరు, అనువానిని _భాసస్థానములం 
దుంచి రామాయణ పరముగా బద్యమును జెప్పుమనెన(ట, వెంటనే యతండు, 


చ, *నగరు పగాయె, నింక విపినంబుల కేంగుండు, రాజ్య కాంకుకుం 
దగరు కుమారులారియని తల్లి వగ లిగులంగం వోంపంగాం 
దొగరున రతం గట్టి మదిం దోంచక గద్దదఖిన్నకంఠ యె 
వగరుచుచున్నం జూచి రఘువంశ వ రేణ్యుండు తల్లి కిట్లనున్‌ . 


అనుపద్యమును దెవ్పెనంట, దీనిని విని సంతసించి యీ(పాసములనే 
(వయోగించి భారత భాగవత పరముగాళహాడ( బద్యములను జెప్పుమన(గా నాతం 
డీ! కింది శెండుపద్వములను జెవె, నంట. 
( స్ట్‌ ఏ 


చ, తొగరుచి కన్నుదోయిం గడు. దోంచలం గర్జుండు భీమసేనువై 
దగరు ధరాధరంబుపయి( చాశినభంగినిం దాంకి నొచ్చి తా 
వగరుచుచుళకా వెసం బరుగువాతీన నచ్చటి రాజలోక ముల్‌ 
నగరు నుయోధనాజ్ఞ మది నాటుటం జేసి ధరాత లేశ్వరా. 


చ, వగరుపుమ్మూత మే వరుండు వళ్యుండు కాండు సఖీసఖత్వ మె 
న్నగరుడవావానుండు మము నాం డటు డించుటయెల్ల నుద్దివ్మా 
తగరని కాక మోహపులతాతనువై న విడంగజూతురే 
తొగరుచి యోవదధీశునకుం దోంపంగం జేయునె వీడనాడంగన్‌,. 


ఇట్లు పరీమీతుండై. పరీమోధికారిని మెప్పించిన యచిరకాలమునకే 
యీళతండు * రాభామాధవ కావ్యము క్స్‌ నచ్యుతాంకితముగాం జెప్పి తనాాధుర్య 
ముచేం గృప్టరాయల నాతనియాస్థాననుందలి నానాధాతృపతిమానసత్కవుల 
సమతమున మెప్పించి, యాతనివలన భూపవణ(కేణితోంగూడ * రాధామాధవ” 
చిరదమును బొందినాండు. ఇది యంతయు. గృష్టరాయల యంపజివముదవసములలో 
జరిగినదై యుండవలయును, ఈతండు రాయల యాస్థానకవులలో నొకండను 
(సిద్ధి కలుగక వపోవుటవేతను, ఈతని రెండవ (గంథముగాం (గహింపందగియున్న 
“ తారకబ్రహ్మ రాజీయము "” అచ్యుత దేవరాయల నుం|గ్రివర్ల్ణములోం జేరిన 
నంజ తిన్ముయమం| త్రి (పోత్సావాముచే రచింపం బడియుండుటచేతను ఈతండు 
కృష్ణరాయల యవసానకాలమునను, అచ్యుతరాయల రాజ్యారంభ కాలమునను 
(గ్రంథరచనము చేయుచునుండినటులు నిశ్చయింపవచ్చును, 


శారక(బ్రహ్మరాజీయమున నీత డచ్యుత చేవరాయల న్మీకింది పద్యములః 
గ్నీర్తించియున్నాండు. 


రూ 


ii 


క తనమహ*దీ ప్పి పతాపబింబంబు దా 


దీపించు భానునుద్భింబనున6 
దనబాహుదండంబు ధరణిముండల మెత్తు 
పన్నగశాయి వి భాంతింగాలుపం 
దన(శ)కరాంబుజ కల్పతరు వంగుళులుగాంగ 
పంచ శాఖాఖ్య మై ఫలములొసలం 
దన శంఖచ(శాంకితంబై న రూపంబు 
హరిమూర్తి నచ్చూ త్తినట్లు తెలుప 


. దనదుబహ్మోండ వీరి కాంకిత (రృ్ర)బహిర్వి 


హారిసత్కీ_ర్హి కర్పూర సౌర(భ)మున 
మూరురాయన గండాంగ మోహనుండు 
రాజ బేవేం్యద్రుః డచ్యుతి గాయవిభు(దు, 
పద్యా_ప్పరుచి మించు పద్మ రాగపు రవి 
గూర్చిన పతక ముక్కున వెలుంగం 
బనిండ్మివాంతల ఎచ్చ. పట్టు పచ్చడ ముస 
పరివన్నమె కటిం బరిఢవిల్ల 
బవహాురత్నదీప్తులు (పసరించు మేలుకు 
ళా కిరీటముకంటు చోకగాంగం 
గస్తూరికా తిలకము పుష్పమాల్యంబు 
మించుతుమెైదల కామెత రొనర్చ 
దండ నుళ్క_ళ యవనాం(ధధరణినాధు 
లర్థి సేవింప రత్నసింహాసన మున, 
గొలువు గూర్చుండు కృష్ణుని చెలువుమిోటీ 
రాయే వేం్యగు. డచ్యుతే రాయవిభుండు. 


ఇట్టి యచ్యుత రాయలయొద్ద నంజతిమ్మయ (గంథాసాగ లేఖక (దై మంతి 


రత్న మె యుండెన(ట. 
క. ఆరాయలకృప (గం౦థా (గందా) 


(చా) సారము (వాయుచును గీర్హి సంపాదించు౯ 
ధీరగుణాఢ్యుండు క ౦దా 
సారమునందరుసు తిన్ము సచివుడు సిరులన్‌, 


చ, తిరువళి (ది) "గెల్చి, పాం శ్యనర దేవుని బట్ట ము గట్టి, యుత్క_ళే 


శ్వరుం గరుణించి, (మొక్కిన నవాయికీ. దా నభయం బొనంగ్కి వెం 


iv 


పరుదుగం గీర్తి చేళొనిన యచ్యుతరాయల మంతిరత్న మై 
తిరముననున్న నంజవిభు తిమ్మురునుం దగు (బస్తుతింపగన్‌. 


వ. అట్టి యీనంజ తినమ్ముయమం(తి యొకనా(డు అచ్యుతరాయల కొలువుచేసి 
వచ్చి నిజనివానభాసుక చం[ద కాలా పాంగణముణిముంటపంబున, విజయనగర 
కాజధానింగల బంధువర్షంబును, విద్వత్క_వీయ్యదులును, వందిమాగధ గాయక 
వార కామినీనికరంబును సముచిత్యపకారంబున సేవింప నుఖగోష్టిం (బవర్తిం 
పుచు, నిజస్వామియగు నచ్యుతరాయలు (పతిసంవత్సరంబు (శ్రీవేంక శేశ్వరు 
నకు సత్కావ్యపబంధపుప్పాంజలి సమర్చించుచు. గీ ర్తినుక్సతంబులు నిర్వ 
హించుకొనుచున్నవాడ.. గొదనుముతేంబున నవ్విభునకు నాకు నభ్యుదయ పరం 
పరాభివృద్దియు( జతుర్విధ పురుషార్థసిద్ధియుం గలుగునట్లుగా సాయిష్ట దై వతం 


బగు (శ్రీరామవిభునకు సంతంటును. a పుణ్య( పబ య జెప్పిరపనలయు 
నని నుహృజ్ఞనంబుతో నూహి 


క, రాభారుణాధరో రుప 
రకాధర కాశ్మీర వర (రస) రసోదయకవితా 
మాధుర్యధుర్యు నన్ను౯ 
రాధామాధవుని నుకవిరత్నము. బలిశెక్‌, 
గీ, పరమహితుండవు తారక (బవ్మారాజ 
మను, పబంధంబు నీ చెప్పినది మదాత్మ 
నాయకుండగు (శీరఘునాయకునకు 
నంకితము సేయునుయ్య నా కభిమతముగ, 


ఇట్లు నంజతిమయ స్వామి కార్యమును, తనహితమును గోరి పలుకుటయు 
“నీకు నంకిత మొనర్పందలంచిన వాండ బంధుసంభావని” ననిచెప్పి, “ యతివరే 
ణ్యుండు నారాయణా[శమి నుడివిన తారక(బహ్మారాజీ యము”'ను దెనుంగునంజెప్పిన 
దాని నాతని కిష్టముగ నెల్ల నార్యండు (బహ్మమయుండగు “రామచంద్ర ఛా(తీవర 
మాళి” కంకితముచే సెను, 


దీనిని బట్టి యచ్యుత దేవరాయలు (పతిసంవత్సరము నొక సత్కొావ్య 
(వబంధమును చెప్పించి తిరుపతి వేంక కేశ్యరునకు సమర్పించుచుండెడు వాడని 
తెలియవచ్చు చున్నది, ' 


కృష్ణ చేవరాయలయనం తరము రాభామాధవకవి అచ్యుత చేవరాయల 
యొద్ద నుర్యతి వరుండ్రై యున్న నంజరనుతిమ్మ య్యయొద్దం జేరి యాతని వేడిశోలునం 
దానంతకు మున్నేరచించియున్న తారక(బవ్య్మా రాజీయమును (శీరఘునాయకున 
కంకిత మొనర్చి యాతని యఖభీష్టమును నెర వేర్చెను, 


ళా 


ఈ రాధామాధవకవిచే రచింపంబడిన (పబంధములలళో నుజియొకటి 
౦౫ వివ్ణుమా యానాటక ము, ఇసభబ్రములమున యీోా(గంథము మౌాతృకల "అండీ 
టను కృ త్యాది పద్యము 'లేమియు గానరావు, ఈకింది తే.టగీకితో (గంథము 
(పారంభింపంబడినది. 
గీ. భాగవత ముఖ్యుండగు శుక బహ్మ చేత 
భాగవత నత్క_థాపర (బ్రహ్మవిద్య 
మెలగి వినుచు. బరీజీ న్న రేం దచం[దుం 
డచ్యుత్మకీడ లాత్గు కింపారం బలి కె.” 
ఆ శ్వాసాంతిమునం బద్యములు నుదనగో వాలుని సంబోఫంచున నై యున్నవి. 
గద్యము న్యూతము తక్కిన రెండు (గ్రంథనులలోని దానిని బోలియే యున్న ది. 
“ఇది (గ్రీమదసగోపాల చరణకమల సేవాధురీణ నత్క_ళాపారీణ కృష్ణభట్టా 
రకపౌాత్ర చింతలపూడి కామయ (పభునుప్యుతి నుకవివర్య రాధామాధవ యెల్ల నార్య 
(పణీతంజై న విష్టమాయానాటకంబునందు (ప్రథమా శ్వాసము.” 
కాని తారక(బహ్మ రాజీయము నందలి దానిలో “నుక వివర్య' అను దానికి 
బదులు “ శుద్ధసారస్వతివిభ వ ” యనువిశేషణంబు గానవచ్చుచున్నది. “రాధా 
మాధవ మెల్ల నార్య(పణీతంబై న యనుటకు బదులుగా “శుద్ధసారస్వత విభ 
వరాధామాధవ (పణీతంబై ని తారక (బహ్మరాజీయంబు అని కలదు. “శుద్ధ 
సారస్వతవిభవ” యను నాత(ో్మత్క_ర్షను చాటుకొను నీవిశే" ణమునకుం ది 
నట్టుగా “రాధామాధవి (పణీతంబై న యనుటచే బిరుదాంకమును మాత్రము 
చేసికొని స్వీయ నామమును బాజవిడిచిన వాండయ్యెను. వీనిని బట్టి యిది 
యితని నడిమివయనున నాత్మన్హాఘా పరుండ్రైయున్న కాలమున రచించియుండ 
నోపునని యూహింపందగియున్నది. “ కవితామాధుర్య ధుర్యునన్ను౯ రాధా 
మాధవుని నుకవిరత్నము( బలికె౯ొ అని తిమ్మరుసయ్య తన్ను. గూర్చి పలికినట్లు 
చెప్పుకొన్న రీతినిబట్టి విచారించినను ఇది యీతని నడిమి వయనున రాధామాధవ 
బిరుదముశచే విజ్తవీగుచున్న కాలమును సూచించుచున్నదని తలంపందగును,. 


వివ్ణుమాయానాటక మాతనిమనన్సు పరిపక్వముం జెంది (వపంచమంతయు 
నొక మాయానాటకమను తలంపు పొడసూపిన కాలమున రచింపంబడెననియు 
నప్పు డాతని దృష్టిని కథాభాగమునకు. గల (పాముఖ్యము కృత్వాగి విషయ 
మున లేక యుండెననియు నూహింఒ(దగియుస్నది,. రాజులయు, మణ త్రులయు 
నా(శ్రయావేతు యప్పు డీతనికి సన్న గిలియుండును కావున కథాఖాగము తోడనె 


é 


vi 


(గంథఫారంభము.. గావించి యాశ్వాసాంతములందు మాత్రము నయిష్ట 
చై వమగు మదనగోపాలుని సంబోధించి సంతుష్షీంజెం దెను, ఈ కారణముల చేం 
గృత్యాది పద్యనులుగల్మ పతి దొరకువజకు నీ(గంథమున కీతండు కృ'త్యాది 
రచింపనే లేదని యూహింపపచ్చును. 

కృ త్యాదిపద్యములు గల్మపతి మనకు దొరక లేదనుటకన్న కృ త్యాదిరచన యే 
చేయబడి యుండ లేచేమోయని తలంచుటకు. గలకారణము మతియొకటికూడం 
గలదు. ఇప్పటికి లభించిన రెండు. పతులలోనుగూడ కృత్యాద "లేకుండుట 
యటుండ(గా ఆంధ సాహిత్య పరిషత్ప్రతిలోని యాశ్వాంసాంత గద్యము (ప్రాచ్య 
లిఖతపు_స్తకాలయ (ఇతిలోని డానికింటు భిన్నమె కన్పట్టుచ్నుది. దీనినిబట్టి 
మాచినచో (గంధక రృృృత్వెమునుగూర్చి యే సందేహము బయలుబేరకనూనదు. 
పరిషత్పతిలోని గద్య మిట్లున్నది. 

“ఇది శ్రీమదనగో వాల సర్యపసాదలబ్ధ కవితావిలాస భారద్యాజగో త్ర 
పవిత్ర ఆయ్యలామాగ్య పుత్ర అనంతయ నావు భే (పణీశింజై. న వివమ్ణునాయా 
నాటకంబను మహ్మోపబంధంబునందు ద్వితీయాశ్వాసము.” 

ఈగద్యను  బట్టిమూడయా భారద్వ్యాజగో(త్రుడును అయ్యలామాత్య 
ప్యుత్రుండును నగు అనంతయ్య యనునాతం డ్మీగంథక ర్రయని తలంపనలసియున్నది, 
రాధానూధవకవి గద్యలో గో(త్రములేదు, ఇంటిచేరు చింతలపూడి వారనియున్న ది, 
ఈగద్యలో గోత్రము చెప్పబడినదికాని యింటి వేరు లేదు. తం(డులచేళ్గు భిన్నము 
లై యున్నవి రాథామాధవకవి తాత వేరుకూడం జెప్పుకొనియున్నాండు. మొత్తము 
మోద వీరిద్దజు నొక్క రేయనుటకు దగిన కారణము తేమియు(గనంబడ వు, ఒక్క. (డ్‌ 
యయి దత్తుడటచేం దండ్రుల వేళ్లు భిన్నముగా. జెప్పుకొనియె నందమా, యివి 
భిన్న(గంథములు కావు. ఒక్క[గంథముయొక్క_. భిన్నపతులలోనే యిట్లాశ్వా 
సాంతగద్యము భిన్ననుయియుండుట యెట్లు సంభవించును ? (గంథభాగమున 
మార్పు లేమియు. గనంబడవు. ఆశ్వాసాంత పద్యములుగూడ రండు[పతులలోను 
సమా నములుగ నే యున్నవి. కావున నీయనంతయ్యయను నాత(డెవరో తరువాతి 
కాలపు సాహసికుండు, రాధామాధవ కవి యీ ౧౦థమును గృ త్యాది పద్యములు 
లేకయే రచించుటనుజూచి యాశ్వాసాంత గద్యమును మార్చినంతమాతిమున 
(్రంథభమును దన వేర వెలయించుకొనవ న్చునని కాంబోలును దాను వాసికొనిన 
(పతిలో నాశ్వాంసాంతముల నీ~డ్న్వను 'జేర్చికొనియుండును. దానినిబట్టి సవాసిన 
(పతులలో నీతని పేరుతోంగూడిన గద్వుమే నిలిచియుంకుట తటస్థించియుండును, 
కాని మూల[గంథ(పతులుకూడ చేశమున గొన్ని నిలిచియుండుటచే నీ (గంథ 
చార్యము కొంతకాలమున కైన బయలునడక తేప్పినదికాదు, అంధవాజ్ఞుయ చరి 


wii 


త్రమున కవులలో పద్యములయొక్కయు, పాదములయొక్క_యు, భావముల 
యొక్కయు చౌర్య ముండినదని చెప్పిన చెప్పవచ్చునుగాని, (గ్రంథ చౌర్య ముండిన 
ట్లగపడదు. ఇదియే సంపూర్ణ (గంథజౌర్యమునకు (పథ మోదావారణము కాగ 
లదు. ఇట్టి సావాసకృత్యమునకుం దొలుత రాభామాధవకవి కృత్యాది లేక రచించి 
యుండుటయే కొంత యనకాశమును గల్పించియుండును. ఎల్లనార్యుండే గ్రంథ 
చౌర్యము చేసినా. డనుట కేమియు నవ కాళశములేదు. ఇందలి యాశ్యాసాంత 
గద్యముతో నభిన్నంబగు గద్యముగల మటి రెండు (గ్రంథము లాతనివి (పిద్ధము లై 
కనంబడుచు నేయున్నవి గదా, కృష్ణ రాయల యాస్థానమున నాశుకి వితచే. జెద్దన్న 
గారిని మెప్పించి, రాయలవలన రాధామాధవ కోవియను బిరుదమును బొందెనన్న 
కథయు నాతని (పసిద్గిని. జాటుచునేయున్నది. మజీయు, పరమనిష్థాగరిమ్టుండగు 
నొక _బాహ్యూణుం డాకబోయవనిత తేగులమునం బడుటనుగూర్చి తారక బహ్మ 
రాజీయమున( దెలుపంబడిన కథవంటి కథయీ విమమాయానాటకమునంగూడ 
నంతకంయె రమ్యుతరంబుగం జెప్పంబడి యుండుటనుబట్రికూడ నీరెండు (గ్రంథములు 
రచించిన దొక్క-జేయయి యుండునను వాదమునకు మతీంత బల మేర్ప్చషుచున్నది. 
దీనినిబట్టి యిీవిమ్టుమాయానాటకక ర్త * రాథామాధవకవి * యగు చింతలపూండి 
యెల్ల నార్యుందేయని (ధువపడుచుండుటయే కాక “అనంతయ్య * (గంథచౌర్యము 
కూడ నువ్య క్షంబగుచున్న ది. 


ఆతని నంశను, ేశము:.__.రాభామాధవకవి రచించిన (గంథములు మూ 
డింటిలో మొదటిదగు * రాభావమూాధవమున " నీతిడు తన నంశాదికమును గూర్చి 
యీ (కింది పద్యమున. చెలుపుకొని యున్నాండు. 


న్నీ 


వత్సలాంఛన శ్రీముఖా " బుజమున 
శ్రీనత్సనుని కుల శేఖరుండు 
పభవించె న*మహాభాగువం శకాంభోధి 
దివ్యరత్న౧బుల 'తెజుంగుమోటి 
బుటి రనేకులు పురుపషూగపరులె న 
ల @ a 
వారు వారలలోన వంశకర్త 
వర్ణిత సత్కీర్తి వల్లభుం డొప్పాశె 
నతినికి (శీక్ళష్ణుం డవతరిం చె 


త్రీ 


గీ, నతనియందు.గామ నార్యుండు జన్మించె 
నతని శేను లచ్చమాంబయందు 
జననమైతి నెల్లసత్క. వి చందుండ 
రి ౧ 
సరసహిత చకోరసంఘ మలర, 


viii 


Po కును. నంజరను తిమ్ముయ వంశాభీవర్ణ నము జేసె 
కాని, స్వీయ వం జాదికమునుగూర్చి యేమియు. దెలుపుకోన ఢదు. ప 
రాధామాధవమునందలి యేక క పద్యమువలన నీతండు శ్రీవత్సగో,_ తుండనియు, 
నతని తాత కృష్ణభట్టారకుండనియు, తండ్రి కామన్నయనియు, తల్లి లచ్చమాంబ 
యనియు. డెలియవచ్చుచున్నది. ఈవివయములే యీతనిగంథ[తయమందలి 
యాళ్వాసాొంతెగన్యములవలనను నువ్య _క్షనమగుచున్నవి. వీరియింటివేరు చింతల 
పూండివారని యా-శ్వాసాంత గద్యముల. బట్టియేకాక రాభామాధవ్లామునందలి 
యీశకింది పద్యమును బట్టియు. డెలియుచున్న ద. 
CB సంతత భావసిద్ధి యుత సంస్థితియు౯, సనయ(క్రియాపరి 
(శాండియు, సేర్యలతణ వీచారతయుక ఫలియించె, రాధికా 
కా-తుండు (వై ణనల్ల భుడు గావున భావనమూ ర్తియైన యీ 
చింతలపూం:డి చె.ల ల్ల కవి శేఖరుకోనుల కావ్య కన్యకున్‌. గ 
ఈ యింటి వేగు ఈతని ని వాసస్థలమగు (గామనామముం బట్టియే యేర్పడి 
యుండుననుటకు సం చేహాము లేదు. ఆంధ ేశసున చింత లపూ(డి(గామము లనే 
కము లుండుటచే నీతని వాసస్థాన మయిన చింతలసూ(డి యిదియని నిర్ణ యించుట 
నులభ సాధ్యముగాదు. కృష్ణాజిల్లా (ఇప్పటి పశ్చిమ గోదావరిజిల్లా) ఏలూరు 
తాలూకాలో నొక చింతలపూండి కలదు, తూర్పు గోదావరిజిల్లా అమలాపుర 
సమిధ మున మటణీియొక చింతలపూ(డిక్‌లదు. ఈ (పాంతములనుండి యాతండు 
రాయల యాస్థాననున కుల. బోయియు' డునా యనున దొక (ప్రశ్న. కాని యదియు 
నసంభ వము య రాజను సేం(డవరము కొండవీడు మొదలగు సలముల "రెడ 
యాస్థాన క వీశ్వరులు గానున్న శ్రీనాధుడు మొదలగువారు క సాటాధీశ్వరుని 
యాస్థానమున 'ంజోయి సత్కారములం బడ సియుండిరిగ దా. గొతమిాతీర భూమిని 
గూర్చి యీత.డుచేసిన వి శేషవర్జ నమును బట్టి చూడణా నీతం డ్మీవాంతమువాండే 
యేమో యను సంచేహము బలపడుచున్నది. పుండరీకుని చర్మితమున, నాతండు 
దుర్భికంబుచే నవయు తేన బోయయిల్లాలితో నిట్లు పలికినట్లు గలదు. 
గీ. పొలంతి విను పూగ్వదమీణ భూము లెల్ల 
నెపుడు దుర్మితీదోవంబు నెజుగవం(డు 
బవాుఎనదీమాతృకలు గాని (పతిదినంబు 
దివి నిరీఖీ.0చు చేవమాతృకలు గావు. 
. క ర్థాటరాజ్యంబు గంభీరతుంగభ 
(దాజలౌఘంబుల. దజచు పండు 
(దావిడబేశ ముత్తరళోర్మిరమ్యకా 
'వేరికాలువల ముక్కారుంబండు6 


ఎలా 


ix 


డె లింగ్వ మధ్య ఖాత లము కృష్టాగాత 
మో[పవాహంబుల మిగుల బండు/ 
గాళింగము ధ్య దిక ౦డంబు లాంగూల 
శఇశారదానదులచే. జూలంబండు 
కే, వెండియును జిత మి ట్లనావృష్టి మైన 
నంబుజాత్నీ నభోనభ స్య క్వయమున 
(వర్ష) దర్చమొస్పార గాతమి దరులుముంప 
బార్మ సములయూళ్లు పదివేలు పండు నెపుకు. 
నీ, వ(తోవం జూచిన నేపొద్దు సలిలాన్న 
స్మత కాలాజనసం(భమంబు 
"లేయూరం జూచిన నెల్ల ధాన్యంబులు 
కోరు వెళ్లుడు[ పబాఘోవణంబు 
"లేయిల్లుం జూచిన నిందిరాకర సంత 
తోత్సనత్‌"రణాభ్యుదయ రేఖ 
'లెవ్యరిం జూచిన నివ్వటిల్లైడుదయా 
దానసౌాజన్య విద్యానిరూఢి 
"లే. యెచటం జు-చినం గనుపండు విందువదన, 
నారికేళ్ళామపనస పున్నాగముఖ్య 
భరిత శృంగార వనపరంసరల చేత. 
గోరికలుముంచు గాతమితీరభూమి. 


శే, దివ్యమైతగు గౌతమి తీరభూమి 

భోగమోతుంబులకు జన్మ భూమినువ్వె 

జన్మసంస్కా_ర ఫల వి కేమంబుగలుగు 

వారలకుంగాని కలుగ ద వ్వనతినుఖమం. 

దీనినిబట్టి కృష్ణాగాతమిా(పవావాంబుల మిగులం బండు శ ఏలింగ్య 

మధ్యభూత లమునం దీతిడు జన్మ్శసంస్కా_ర ఫలవిశేవంబుచే నసతినుఖము ననుభ 
వించియుండె నేమా యని తలంపందగియున్నది. మజియు నై న దవయా శ్వాసము లోని 
నారదునికథకుం (బ్రఛానరంగమగు సర్పవరత్నే[తముకూడ గో దావరిజిల్లాలోని జే, 
దీనిని వర్ణించినరీతియు నాతని కీ చేశమందుగల విశేపాభినానమును + బరివయ 
మును జాటుచున్న దనవచ్చును. కాని కవులు శ్నేత్రమాహాత్శ్మ మును వరించు 
చునే యుందురు. అంతమా(తమున వా శెద్దానిని వర్ణించిన వా రచ్చోటివారని 
చెప్పవలసినచేనా యను (పళ్న బయలుదేరక మానదు. అట్లు చెప్పుట కవకాశము 
లేదు, కాని యొక్కొ_కవుడు స్వ చేశమునువిడిచి రాబాదరణముకొొఆుకై దూర 


V—sB 


x 


చీళ మేగి యచ్చట (గంథరచన సాగించిన కవి యొకడు సహజంబగు స్వచేశాభి 
మానముచే కథారంగమును స్వీయ చేశ మున వెలయించి దానిని వర్ణింప దొర 
కొనుననుటయు నసంభావ్యముకాదు. ఎట్టికవియైనను సామాన్యముగా, దనరచనల 
యందు స్వానుభ వమును, స్వాభిమానమును, స్వాభి_పాయములను గొంతవజు 
క నం బొందుపజుపకుండ లేండు.. ఎంత (పతిభావంతుండై నను సామాన్య(ప్రాణి 
వలెనే పరిసరముల(పభావమునకు లోనుగాకుండునని తలంచుట కవకాశము 
లేదు. శ్రీనాధుని కాశీఖండ, భీమఖండాది (గంథధరచనమును జేపట్టం బురికొల్పి 
నది స్వీయ'జేశ్య తే త్రమావాత్శ ్య(పకటనమే మై యుండుననట యసంభా 
వ్యముకాదు. శ్రీ కృష్ణ'చేశరాయలు తన కథారంగమును శ్రీనిల్లి పుత్తూరుగాం 
'జేసెనేకాని యీ జెజవాడయో, శ్రీకాకుళమో, సింహాచలమో చేయ లేదు. 
ఆ కథయట్టి దాతంజేమిచేయగలండందురా, యూ కథను (గహించుటలో నే యాతని 
మనః పవృ త్తి బయలుపడుచుండుననియు. జెప్పవచ్చును, సర్పవరమును రాధా 
మాధవం జెట్లు వర్ణించినాండో కను.గొను,డు, 

“వేదిష్టదమీణాశా 

(పాదుర్భూ కార్టృతుల్య భాగాజలజా 

మోదభరితమామారుత 

నూదై త్యారాతివృాదయ మలర.గంజే సెన్‌. 

సవిధ( పాచీననుహా 

లవణజలధి ఘునుఘుమితకలధ్యని కెనమై 

సవనాన్ను శ "వణ్ముఖ 

వివిధరవం శకూవనమున వీనుల దనిపెన్‌. 

అ తినివిడజలదమాలా 

(పతిమాన[కతుసముత్ధ బంధురధూను 

(పతతుల గగనం చాచ్భా 

దితమయ్యె౯- దద్వనమున దివిజలు పొగడన్‌. 

నేదిష్ట దవీ.ణణాశయందు గోదావరీనడీిముఖశాఖలలో నొకటగు తుల 

భాగయు, సవిధ (పాచీదిక్కు.న మపోలవణజలధియ. గలిగిన సర్పవరత్నేతము 
(ప న్తుతము కాకినాడకు సమిపమునంగల నర్పవర(గానుమేయనుటకు సంబేహము 
లేదు. ఇప్పటికిని శిథిలమై నిలిచియున్న గొప్ప చేవాలయ మాశ్నేతముయొక్క_ 
గొప్పదనమును చాటుచున్నది. మజియు (కతుసముత్ధే బంధుర ధూమ పత 
తులతోంగూడిన యీతని గోడావరీతీర చేశ వర్ష నము నన్నపార్యుని వేంగిదేశ 
వర్ష నమును దలపించుచున్నది. ఈ కారణములచే నీత. డిచ్చటివాండై. యుండునని 
చెప్పవచ్చును. కాని యొక చిక్కుగలదు. అచ్యుత బేవరాయలయొద్ద మంత్రిరై 


0 


xl 


* కందాచారము ” (Military accounts) (వాయుచునుండిన నంజతిమ్మయకు 
నీతనికి బాంధవ్యమున్నట్టు “అంకిత మొనర్పందలంచినవాండ బంధునసంభావన 
నీకు నిష్టముగ ” అను దానినిబట్టి తెలియుచున్నది. నంజతిమ్మయ యెచ్చటి 
వాడో యాతనితో వీనికిగలో బాంధవ్య మెట్టిదో తెలిసికొనుట కాథార 
మేమియు( గనంబడకున్నది. కాని (బ్రహ్మ(శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వారి 
మ్మ దాను విశ్వవిద్యాల యోపన్యాసములలో, నీ యెల్లయకవిని గూర్చి _పశంసిం 
చుచు, నీతనిది కడపజిల్లాలో వెన్నానదీ తీరముననున్న చింతలపూండి యనియు, 
నీతని వంశమున నరుసగా నెనిమిది పుకుపూంతరముల వజుకు పలువురు కవ్రులుద 
వించిరనియు, నీతనికి నాల్లవ మనుముండు సంజీవకవి చం దాంగదచరి. తెమును, 
మూండవ మునుముందు ఛాయాపతి రాఘ వాభ్యుదయమును, వండవమనునుండు 
మధురవాణీ విలాసమును రచించింనియు, నీతెనివంశము వారిప్పుడు వెంకటగిరి 
సంస్థాన పండితులై కాదంబరి నాం(ధ్రీకరించుచుండి రనియుం చెప్పియున్నారు, 
ఆయుపన్యాసములం చే యోాకివి అచ్యుత రాయలనలన “రాధామాధవ” బిరుద 
మును బడ సెననియు, తారక (బహ్మయోాగనమును సలకముతిమ్మయ మం(తియగు 
నంజయకుమారు(డు తి మ్ముయకు. గృకియొసలాన నియు: దెలిపిరి. ఈక వి తనరాభా 
మాధవమునం జే చెప్పికొన్నట్టియు, వెనుక ను దాహరింపంబడినట్టియు “రాథామాధ 
వమచ్యుతాంకితముగా” సనుపద్యమునుబట్టి యాబికుదము నచ్యుత దేవరాయల 
వలననుండి కాశ (శ్రీకృవ్ణ చేవరాయలవలన నుండియే యీతేడు పడసెనని స్పష్ట 
మగుచున్నది. మజియు నంజతిమ్హయ అచ్యుత దేవరాయల మంత్రియాటయే కాక్‌ 
యాతిండు సలకి ముతిమ్మయ మం|తికంటె భిన్నుండు. ఈత, డచ్యుత దేవరాయలయొద్ద 
కందావార శేఖకుండు ( Writer of military accounts )ను మం(లియు నై 
యుండు కేకాక, వేదశాస్త్ర సర్వ భాపావేత్తయు లిపిజ్ఞుండునై. న (బాహ్మణో శ్ర త్త 
ము(డనియు నీ(క్రింది పదస్థిమువలన. దెలియవ చ్చు చున్న ది. 
“ వేద పురాణ ఇాస్త్రముఖ విద్యల కెల్ల గురుండు, (హా వి 

ద్యాదృఢ బుద్ధి, నేర్చులిపు లన్నియు (వాయు సమ స్తజేక భా 

పాదు లెటుంగు స్వామి హితిమైన (పయోడన మాచరించు నా 

నాదిశలం (బ్రసిద్ధుండగు నంజయతిమ్మని. జోల రెవ్యరున్‌ , 

ఈ తిమ్శుయమైన నే బేశము వాఃడో నిశ్చయముగా. డెలిసినగాన్సి 

యీళని యెడల “బంధుసంభావన”గల కవియు నెచ్చటి వాడో నిశ్చయించుట 
కవకాశము లేదు. ఒక వేళ నీ బాంధవ్యము సంభావనామ్మాత$ మే యేమో, పరి 





* కందాచారము = The native militia; కళ్ళు బడివాండ్లు, &ర్చి, Military 
(C.P. Brown) ఇదె హిందుస్థానీపడ దయగా జెప్పబడజినగ. “స్క_ం౦ఛావారి శబ్దభ వవమైయం౦డ 
నోపు, 


xii 
యాతి శేకమునుబట్టి బంధు సంభావన యీతనికి. గలిగియుండవచ్చును, వేరును 
బట్టి “ నంజలిమ్మరను ” కన్నడ బేశ్నపాంతమువాండని తలంపవచ్చును. ఈతనితోడి 
శాంధవ్యము సంభావ్యమే మైనచో నెల్లనయు నా (పాంతమువా"(డని యూహిం 
చుట కవకాశము లేకపోదు, కాని రాధామాథభవములోని యీ (క్రిందిపడ్యమున 
“నూ శ్రీనాధు౯ా ' అని చెప్పిన దానిని బట్టి యీోోాతే (డు (శీనాథునితొ సమాన 
'బేశీయుండనియు. దలంపవచ్చును. 

సూనా_స్త్మపమచావదన్ఫురితవటో బాత కాఠిన్యముక 

బూనంజాలు వచోవిలాసముల నేర్పుల్‌ సూపి కి శ్రాటక 

త్మూనాభేర్యదు సభక౯ాగవిత్వవిజయో త్సాహంబు. గా క 'న్న మా 

(శ్రీనాధు౯ గవిసార్యభాముం గొలుతు౯ సేవాంజలుల్‌ గీల్కొనన్‌ . 

ఇంక శ్రీ రామకృష్ణకవిగారు రాథామాధవకవి కేడవమనుమండని చెప్పిన 

“మధురవాణీ విలాసిక ర్హయగు వీరరాఘవకవి యింటి వేరు “చింతలపల్లి” వారు 
గాని చింతలపూడి” వారుగా గనయడదు, చింతలపల్లి వీర రాఘవకివి రచించిన 
“మధురవాణీ విలాసము” (ప్రాచ్యలిఖత పు_స్తకాలయమునం గలదు. అందు “ ఆహో 
చింతలపల్లి రాఘవకవీ యాఢ్యుండవీ వన్నిటన్‌. ” 

చెంది వీస్తరిల్లెం జింతలపల్లినా 

రనర్నబసిద్ధమై తదన్వయంబు 

అనియే కలదుగాని చింతలపూండియని లేదు. చం[దాంగద చర్మిత కారుని 

యింటి పేరు తెలియదు. చింతలపల్లి వారో, చింతలపు (డీవారో. ఛాయాపతి రాఘ 
వాభ్యుదయము లభ్యముకా లేదు. వెంకటగిరి సంస్థానమున పండితులై యున్న 
చింతలపల్లి వారికిని యీ చింతలపూడి యెల్లయకును సంబంధము కలదని చెప్పు 
టకు దగినహేతువు కలబేమో తెలియదు. చింతలపూండ్మిగామము లనేకము 
లుండుటచే నీకని నివాసస్థలముగు దానినిగూర్చి యిదమిత్ధమని నిర్ణయించుట 
దుర్భటమే యగుచున్నది. కావున సాధనాంళరములచే నీతిని వాసస్థలము వేజు 
చేశినుని నిరూపింపంబడు నంతవజుకు నీతండు గోదావరి కృష్ణా మధ్య దేశము 
వాడని వేంగిబేశీయుండని యూహింతను గాక. 


ఈతనిరచనలు :-__ఈ కవిరచించిన [గంథములలో * రాధానూధవ” 
నునునది యెచాశ్వాసముల (ప్రబంధము, ఇది సంస్కృతమున జయ బేవకవి రచిం 
చిన * రాభావమూధవ” కావ్యము ననుసరించి తెలుగున రచించిన ట్లాకవి చెప్పి 
కొనినా. సంస్కృత రాభామాధవళ్ళతి క ర్త గీతగోవిందమును రచించిన జయ 
చేన నుహాకవియే మె యుండవచ్చును గాని యాకావ్యము లభ్యనుగుట "లేదు, 
"తెలుంగు రాభానూధవమున కథ న్వల్పమైంనను దానిని విశేష వర్ణనలతో బెంచి 


eee 


xi 


(పబంధ ఫక్కి నిరచించి “ తనహృత్సౌధమునం దోచి రాధామాధవము చెప్పరా ” 
యని (ప్రోత్సహించిన | శ్రీకృష్ణున మొనచ్చెను, 
తారక బహ రాజీయము రానముతారక నుం! తమాహాోత ౧మునుగూరి 
"తెలుపు ను మ. న న్‌ 3 
(1 యతివ రేణ్యుండు నారాయణా[శములు ము 
వోనుభావులు నుడివిరి యాగమాంత 
పరిచితెంజై న తారక (బవ్యారాజ 
నుఖలసన్మంత తారాఖ్య మైనదాని, 
ఆధీరునిగతి. చెనుళపన 
రాధథానూధవు(డు సుకవి రంజిలజెన్ప్సెళ 
చేధేోవరముని బుధ గం 
గాధర జప్యంబు తారకి (బహ్ముంబున =” 
నారాయణా(శములు సంస్కృతమున జెప్పిన (గ౦ధము నిపుడు లభింప 
కున్నది. ఇప్పటికి వై పేర్కొనిన సంస్కృతి(గంథములు రెండును రాధానమాధవకివి 
"తెలుంగు ర చనలరూపముననే నిలిచియున్న వని చెప్పవలనియున్నడి. 
ఇందలి కథ (ప్రయాగశే[త మహిమా భివర్షనముణ' *. (కారంభింపం బడీ 
నది. అచ్చటనున్న పరాశరముని(_కేష్టుండు వసిష్టమహోముని శిష్యుండగు ఎ"మబేవు 
నికి తారక్నబహగునుం(త్ర (పభావనుం జెప్పుచు, నగ న్త్యుండు. లా"సొమ్మూదం 
గూడి వింధ్య దాటి దహీణదేశయా(త నలుపుచు రా మేశ్వగ..బు చేరి యచ్చట 
జేరిన వాలఖిల్యా ద బువీనుండలమునకు తారక బహాోళ్ళీఎదేశ. బు చేసిసరీతి నే 
తాను నాతని కిద్దాని నుపబేశించెను, రెండవ యాశ్వానమున మహారాష్ట్ర దేశ 
మును ధర్మధ్వజుండిను రాజు పాలించుచుండ (శ్యోతియుండగు నొక (బావ్యా 
ణుండు తీర్థయా[(తం బోవుచు దారిలో నొక బోయచాని తగులమునంబడి, దానినిం 
గొనిపోయి కొంతకాలమునకు రాజాస్థానమునం (బవేశించి యచ్చట వెంపుడు 
చిలుక కావించు రానునాను సంకీ ర్సనమును వినుచు నాబోయదాని భర్తచేం దెగ 
నజుకంబడి యనువ్రృలం బాసిన కారణమున విష్ట్యలోక ముంబడ సెననియునందువలన నే 
యాధరస్షధ్వజుని కాలమునుండియు మహారాష్ట్ర బేశీయులు రామనామసంక్షీ ర్తన 
పరాయణులై యున్న వారనియు( జెప్పంబడియున్నది. ఈ కథయం దీ సందర్భమున 
బోయదానితోడి పొందును సమర్ధించుచు. గవి యా(ఛాహ్మణునిచేం. బలికంచిన 
పలుకులు తారాశశాంక విజయాది(గంథములయందలి శృంగారర సాతి కేకమును 
జ్ఞాపకము చేయుచున్నవి. 
“ కోరిన కొలందిని వచ్చిన 
జార్శస్త్రీ, నంగనుంబు సంసాఠరఫలం 


xiv 


వీరీతి సౌఖ్య మెటబు(గని 
నారలె కాదం (డ నర్హవాచోయు క్రిన్‌. 


నరకమని చదివి చెప్పిన(యు) 

ధరణీపతి దండభయము( దగిలించియు మా 
న్గురు గాక యధమపురుషులు 

వారిహరు లజ్ఞ లె రమింపరా పరసతులన్‌,. 


పరనారీ సంభోగము 

పరనునుఖం బనుచు గాదె పట్టుకొనియె నా 
(వా) సరిజగర్భులు కూతురు 

తరలక తల వ్రూవ్రడెజటుగందలంపంగ వెంటన్‌, 


అమరాధీశుండు స్వర్గ మేలండె యహల్యాజారు.డయ్యు౯ శుచి 
త్వముతోడం, బరదార సంగమము విద్యాంనుల్‌' నివారింపుటల్‌ 
తమభార్యల్‌ నియవను(న్థ్రులై సతత లీలాహీనులం బాయు దో 
సములం దోసనుటంచు నేనెజు.(గనే సంచేవా మించేటికిన్‌.” 


ఇట్లు వాదించి బోయవనిత నింటినుండి లేవందీసికొని పోయిన (భాహ్మ 
ణుండు రాజా స్థానమున బోయవాని ఖడ్గమున కెరయై యసువుల. బాయుసమయ 
మున జిలుక పలుకు రానునామ(కశీవణము కారణముగా సద్దతిజెందెనను కథ 
మూలముగా రానునానుమా హోత్మ్యమిందు వెల్ల డిం పంబడీనది. కాని సద్ద తికిని సత్స్ర 
వర్తనమునకును నిందు దెలుపంబడిన సంబంధము మా(తము విచారణీయమై 
యున్నది. స్థలములయు, మం[త్రములయుమాహోాత్యము లిట్టి కథలతోంగూడిన వే 
మైయుండుట తజచుగాం గాననగును. శేవలపలితునికి సద్దతిని గల్పించినం గాని 
యా మంతముయొక్క_గాని స్థలముయొక్క_ గాని మాపహోాత్మ్నము బయలువడదని 
పూర్వు లట్టికథలను కల్పించి యుందుశేమో. లేదా పతితుని పశ్చా ర్తాపతీ వతా 
ఫల నుట్టి సద్గతిని కల్పించునని వారి యభ్మిపాయమా? ఎట్లయినను మావోత్మ $ 
ములలో గొంత శృంగారాతి రేకము జారత్వసమర్థనము మొదలగునవి పొడ 
సూపుచుండుట నామాన్నముగా. గాననగును. ఇ ట్లిచ్చట (బౌహ్మణుని జార 
స్రీసంగమమును సమర్థింపంజేసిన కవియే తన ' గంథాంతరమగు. “ వివునాయా 
నాటకమున” నిర్యదియ నిగవాము సౌన్యుస్వభావము లేక సర్వము దనుతో నే 
యున్నదని విజ్ఞవీ(గు నవాంకారా విష్టచిత్తులగు మహాపురుషులు గూడ నె 
ట్లపహాన్యముపా లై పోవుదురో చక్కగా చాపియున్నా(డు, ఇందలి శృంగార 
వర్ణనలు స్వభావపరిశోధనముసకు, ఇం(ద్రెయనిగవా పటుత్వ పరీమార్థము నుప 
యాగపడినవేకాని శీలరహిత్య్యపన్నర్తనను సమర్థించునవిగాలేను, ఈ (గంథమున 


xv 


కథాసన్ని వేశము నతి చమత్కౌారముగా. గూర్పంబడినది. శ్రీనాథుడు వారుని 
విలాసములనేర్చి యొక్క_చో. గూర్చినశ్లై యిీతండును వినునిముహినూతిశయ 
మును జాటు విలాసములను గొన్నిటి నేర్చి యిందు. గూ ర్చెను. కాని విశేష 
మేనునగా వారవిలాసమునందు వలెగాక యిం దీతండు విష్థువిలాస కథల 
కన్నిటి కొక చక్కని సన్నివేశమును, (పణాళికను సమకూరర్చెను. ఇడి వెనుకటి 
ఇెండు(గంథములవలె సంస్కృతమూలమున కినువాదము గాదు. అచ్చ 
టచ్చట పురాణాదుల. (బసీద్ధములై యున్న విష్ణుకథలను దెచ్చి గుద్మిగుచ్చి రచిం 
చిన స్వతంత్ర గంథము, (పపంచనుంతేయు విష్టమాయాళ _క్లీ (సకల్పిత 
మనియు, నద్దానిం 'దెలియక యవాంక ర్త ఖఏల్వౌభిమాన (వేరితులై (బ్రహ్మాది 
చేవతలును మాయచే వంచితులై తుదకు పశ్చాత్తాపమునుబొంది యా విష్ణు 
మాయకు బోంబడి యుందురనియు, సత్వగుణ్మ పథాను లై యిం[దియ నిగ్రహము 
కలిగి జ్ఞాన వై రాగ్యములను సాధించినను నహం త్వాభిభూతులు కాక (పపన్నృలై 
యేకాంత భ_క్టితో నా వివువ్రు నారాధించినవారుగాని యా విష్ణుమాయ నతి 
(కమించి (ప్రపంచతత్యమును డెలిసి సంసాగచ(క్రమునుండి విము_క్రి. బడయ లేరని 
'తెల్పుటయే యిందు కవి సూచింపందలంచిన పరమార్థము. దీనినే కవి “భాగవత 
సత్క_థ పర్యబవ్మా విద్య” యని చెప్పినా(డు. ఇట్టి విద్యను పరీవ్నీన్న రేయ్యదుండు 
శుక(బవహ్మావలన వినుచు ““వేదసిద్ధాంత రహస్య వేదులగు నుహామతులును తద్దివ్య 
విన్ణుధ్యేయ "బేవోరూపంబు తుదిముట్టంగాంచి తదాత్మకంబునం బొందక, 
(తివర్ష పలభోగంబు లనుభవించుచు నల్పనుఖానుసారు లగుచుండుటకు: గతంబే 
మియో సంశయవిచ్చేదంబుగా నెజింగింపవే యని” యాతని నడుగుటయు శుక 
మవర్షి 
గీ. అతని నై జతత్వమగు 'కేజమిట్టిది 

యతేనిగుణము లిట్టి వతని క్రీడ 

లిట్టివని నుతింప నెజు(గవు వేద వే 

చాంతములును నిశ్చయంబుగాను. 
క. కావున నుత్తమ సాత్విక 

ధీవిభవము గలిగి తదధి చేవతయగు నా 

శ్రీవిష్ణుని నతినిర్మల 

ఛావంబున నిలుపవలయు భ క్రినిరూఢిన్‌ . 
ఇా.ఈరీతి౯ా నిజసాత్విక [కియలతో, నేశ్యాగనిష్టన్‌ మహో 

ధీరుండై హరిమూ_ర్హి యాత్మనిడు నాధీమంతు. డామూ ర్తి సం 

స్కారం బొప్పంగ నచ్చున౯ (బతిమ యోజం జెందు చందాన చే 

జోరూపంబున ము క్రుండ్వై మెలంగుంభఖూా ల్ని ణీతలాధీశ్వరా, 


xvi 


యని చెప్పి, 


చ. “ కములదళాశ్షుం డింతటికిం గారణ మూ వెడగాని యిం(దజా 
లము భువన(తయంబు సకల[కియలుం దదభీష్ట కేళితం 
(తము లరయంగ నాతని మనంబున శెట్టులు దోంచె నట్లు వి 
శము చరియించు నెవ్వరికి శక్యము స్వేచ్చభరంబు భౌందంగకా,” 


అని మహామాయానాటక సూ(తఛారుండగు విమ్ణుని గివ్య కేళీకృత్యంబులు 

బవావిధ విచిత్ర [పహ్ఞాద కారణంబులగుటను డెల్సి వి ష్షుస్వరూపుండగు శ్రీకృష్ణుని 
మహిమాతిశయమునుగూర్చి ధర ్మనండనునకును టు జరిగిన సంభా 
వమణంబును చెప్పుచు గృన్ముని విచ్శితకృగ్యంబులం దడవి ఎ"నియాధార్థ ఫ్టంబును 
డెలుపునుని ధర్మజుడు వళ్యసు నడిగినట్లును, నీత డాకృష్ణుని (పభావంబు వర్మి ంచి 
యాతని మాయను 'ేదింప నెవ్యరికి నలవికాదు. దానంచేసి : మ్లుసాయుజ్యంబు 
దుర్దభంబు. అహంకార పరులైనవారు మాయాచ్మకంబునంద పరి(భమింతురు. 
సకలజనులు (పతిభా శౌర్య విద్యా! పభావంబుల నహంకోరించు చుం[(డుగావున 
ముక్తి వడయనోపగు. అహంకార (గంథులై వివ్హునాయం దిరస్క రించి (బవ 
రు[దాదులు మోసపోయిరి. మేమెంతవారము అని పలికి నారు మోసపోయిన 
విధమునుగూర్చి _చెప్పందలంచిన సందర్భమున, సనక సనందనాదులతో:గూడి 
శ్రీకృన్ణుని నర్మసచివ్రుడగు గోవిందశర్భ్శ కృష్ణునిపంపున ధర్మజుని యాస్థాన మ 
వచ్చుటయు, (థః ముని శీలి వ _రృనములు కథలుగా6జే జ్రసీ కరి యంతేః సుం ్రీ నీ లకు 
వేడుక గల్పిందు నా గోవిందథర్శ మూలముగా నావిష్ణు లీలలను బుమ్‌బృంద 
ముతో ౧హాడి ధర్భజు(డు విన్నట్లును చెప్పి యాగోవిందశర్శ 'చెప్పినక్తై యా విష్ణు 
లీలలను శుక బహ్మ వివరించి చెప్పెను, తొలుత గోవిందశర్శా స్వీయ వృత్తాంత 
మును చెప్పుకొనుచు (శ్రీకృష్ణుడు తన సతులయెడం (బవ _ర్తించురీతియు, సత్య 
భాను యసూయాపరత్యము మొదలుగాగల విషయములను డెలిపి, కృమ్లుని 
బవాురూపకత్వంబును, (పతిమందిర వారిజాత విలననంబును గారణంబుగా సత్య 
భానుకు. గలిగిన కోపమును శాంతింప జేయుటకుగా నాతండు “ ఇదియంతయు. 
గృమ్టుని మాయావిలాసము. తొల్లి (క్రీమహోలటీ గ, (ద్రుహిణరు్యుదాదులు నీవిభుని 
మాయానాటకంబున (భమసితిరిగిరి. ఆ కథలు చెవ్పెద” నని సత్యభామకుం 
జెప్పిననథల నన్నిటిని మరల ధర్మజునొద్దం జెప్పం దొడంగెను. 

ల ఆసాధ్వి చిత్తగించుటం 

జేసి పవితములు నతివిచిిత్రంబులునై_ 

భాసిల్లై వి్టమాయో 

ల్లాసచరిత్రములు నిను మిలాతలనాథా! 


xvii 


జభ 
శ్రీయుతమై విష్ణుమహాో 
నమాయానాటకము నాగ నుహివెలసె, నుహీ 
నాయతగతి నొక (పబంధమై నాచేతన 


ఇట్లు గోవిందశర్శ యే విమ్ణుకభలంగొన్నిటిని “మాయానాటక” నును నొక 
(పబంధముగా రచించెనని, యాతనిచే ధర్మిజునెదుటం జెప్పించుట మూలముగా 
నీ రాథామాధవకవి తా న్య పబుధమునకు “విమ్టునూయానాటక”” మని వేరు 
ఇట్టుటను సమర్థించుకొని ౩' (డు. కథ మాయానాటక మే మైనను, _గంథము 
(ప్రబంధ మేయని తెల్పుచుం. దడ్నగుణంబుగా రెండవయాశ్యాసమును (బబంధ 
ఫక్కి ననుసరించి, వైకుంఠ పురనిర్హ నముతోం (బౌంంభిం వను. ఈ (సబంధమున 
దొలుత మహాలమ్మీ విమ్ణునితో నెత్తవాడి యం దామెకు గలిగిన యోటమివలన 
భర్తవై. గోపించివై కుంళపుుమునంవలి నై భవమున కంతకుందానె కారణమని 
తెలంచినదగుటచే డాని నుపసంహారించి తుదకు విమ్ణునిచే మోసపోయిన తెజంగును, 
వీదప (బహ్మ తానే జగత్సృృష్టిక గృనని గర్వించి మార్క_౧జేయుని హిత 
బోధను వినక సృష్టి కార్యము చాలించి తపన్సు చేయబోయి విహ్థుమాయచే 
మోసపోయిన తెజుంగున్కు అనంతరము శివుడు మన్శథుని సంహరించుటవేం 
డా నిర్యదియన్మిగహము కలవాండనని గర్వించి విష్ణుని తన మోహీనీరూప 
మునుజూప బలసంత వెట్టి దానిచే మోసపోయిన విఫంబును, నారదుడు విన్గుమా 
యను డెగిసికొన్న వారు తినకంకె నెవ్వరు లేరను ౫ర్వసువేం దానిం దరస్క_రించి 
స్రీరూపమును బొందించిన విమ్ణునిచే మో*సపోయిన విధంబును దెలుపుకథ లిం 
దతిచముత్కా_రముగా పర్షింపంబ డినవి. 

సృబంధయుగముస నీ విస్థాన'..: ఇగో నాంధి వాజ్ఞాయమునం (బ్రబంధ 
యుగ మ(దగిన యీ కృృష్ణ్టరాయయుగమం _ దెల్లనార్యుని రచన లెట్టిస్థానము 
నాకమించునో యించుక పరిశ్లీలింపనలసియున్న ది. భాపాంతిరీ కి రణయుగమునం జే 
నన్నెచోడ తిక్క నాదుల రచ **ఫక్కియందు మొల కెత్తిన యాం(ధ( పబంధబీజము 
కాలక్రమమున నాంధకవుల స్వీయవ్య_క్లిత్వ (పకటనోద్యోగముతోవఐ'టు వెరు 
గుచువచ్చి యనేకవిధములం బరిశాముమును బొంది యాం్యధ్ర నా(మాజ్య ధురం 
ధరుండగు కి ప్ష చేవరాయల (పొపున స్వతింత్రముగ (బతుక నేర్చి చెట్టుకట్టి శాఖల 
దొడుగ నారంభించినది. ఆంధకవుల పురాగేతిహానభాపాంత రీక రణ్యపవణత కాల 
(క్రనుమున సన్నగిలుచు శ్రీనాధుని కాలమునకు ఖండకావ్య ర చనములోనికి దిగి 
యాం(భవ్య_క్షిత్వమును వ్య శక్షముచేయం దొడంగినది. ఖండ కావ్యము లేయగు 


నాతని భీమఖండ కాశీఖండాదులు స్వతంత్ర గంథములుగ నే బయలుచేరినను, 
V—o 


iii 


స్కా ౦దపురాణాం తర్లత భాగముల భ్థాపూంతగీ కరణము లనునపవాదము వానిని 
వదల లేదు. దీనిని (గహించి యాం(ధ్రగ చనలకు నీయపవాదమును డదొలంగించుటే 
శ్రీనాథుడు హరవిలాసరచనమునుబూని మజియొగయడుగు నుందుకువేసి 
నాండు. ఈవారవిలాస మొకసంస్కృృత్మగంథమునకు థాషాంతరీకరణమని చెప్ప 
వలనుపడదు. సంస్కృతమున నా వేరుగల (గంథ మే చేదు. అందలి కథలు పురాణాం 
తర్షతములగుం గాక; అక్కడక్కడ కొన్ని భావములు సంస్కృతే గంథములనుండి 
(గహీంప(బడినవై యుండుగాక ; కొన్ని ఫఘట్టములయం చే కాళిదాసు రచనలో 
ఛాపాంతరీకరింపంబడియే యుండుంగాక; ఎట్లయినను హక విలాస మనునది నైషధథా 
దులవలెనే యొక సంస్కృత ంథముయొక్క._ యాం(ధీకరణము మా(క్రము 
కాదు. ఆయా[ గంథములందును, స. స యున్న శివుని 
కథలను గొన్నిటి నేర్చి తెచ్చి హరవిలాసమను వేర గుదిగుచ్చినాం sey ఇందలి 
కథలకు. బరస్పరసంబంధము అను[క్రమణిక మొదలగునవి లేకవోవుంగాక, కథ 
లన్నియు శివునింగూర్చిన వగుటయే యిందలి ముఖ్యవిశేషము. శివుండే యీకథల 
కన్ని టికి నేకత్వమును సమకూర్చినా. డనవలయును. ఏమైనను | శ్రీనాధుని యీ చన 
యాం(ధవాజ్మ్ఞ్మయ చర్మితమున నూతనయుగమును (శూరంభించిన దనవచ్చును. 
ఆంధవాజ్మయనుందరి భాషోంతరీకరణశృంఖలములనుండి తప్పించుకొని స్వేచ్చను 
బడసినదయినది. స్వతంతరచనకు నూతననుగు నీయూ(త దొరకంగానే యాంధ్ర 
కవులు భాపాంతరీకరణ పద్గతిని వదలివేసి ఫురాణాదులనుండి తమ కి భిమాన పాత 
ములగు కథలను గొన్నిటిని గహీంచి వానిని. దమ స్వీయ కల్పనలతోం బెంచి 
యేదో విధమున గుదిగుచ్చుటకు మొదలిడిరి. శ్రీనాధుండు చూపిన (తోవ నేపోయి 
కృష్ణ దేవరాయ లార్యధ్యపబంధ నిర్మాణమునకు తప్పు స్థాపనము చేనినాండు. శివ 
కథ లా (శీనాభునకు రుచింప విమ్ణువృత్త ( మాకృన్ణరాయల సౌరి ంచినది. కావున విష్ణు 
భ కులకథల నొక (_పబంధమువ, జేశ్చెను. వెద్దన (శోతియుండు, కర్ణిరుండు కావున 
“మనుసంభవి ఎటు నాభార ుగాంజేసికొని క" న్నీ పూర్వగాథలను గుదిగుచ్చి (గంథ 
మును బెంచినాండు. ఈతని వర్ణన నై పుణ్యమా, స్వభావ వోవణశ క్రి, శై లీలాలి 
త్వము మొదలగునవి యీతని నాం్యధ్రకవితాపితామవాని. జేసినవి, మొత్తము 
మింద నీతొల్మిపబంధము లలో మూలకథ ము క్షసరియగుటయు న వాంతరకథ లల్లి 
బిల్లి నల్హుకొను చుండుటయు( గారణముగా, మన దృష్టి (ప్రధానకథయందు, (ప్రథాన 
వురుములయందు శగ్నము కాకపోయెను. ఈవిషయము నా కాలమున. గనిపట్టిన 
వా(డు ముక్కుతిమ్మునార్యుండు. అవాంతరకథలచే చిిత్తవిత్నేపము గావింపక 
యొక్క_ సరళవిషయము (నీ10ple incident తో. గూడిన చిస్నకథ నొకదానిని 
హించి, దానిని చక్క.ని [పబంధముగాం దన కల్పనావాతురిని మెజియించి 


తీర్చి దిద్ది, వర్ణనలయందు. జిక్క_క కథావేగముచే మనదృష్టి నాఃర్షించు 


xix 


నట్లొనర్చి, యాకాలమున నొక(క్రొత్త యభిరుచిని కల్పించిన వ'ండయినాండు, 
ఆం్యధ(పబంధలతుణములన్నియు. నీతన్మిగంథమున సరియైన _ పాళ్ల(బడినవన 
వచ్చును. అట్టి చక్కని సమ్మేళనము కుదురుట చేత నే దీని కట్టి యపూర్వ కామ 
ణీయకము కలిగెను. ఆంధ(పబంధపరిణాము [కమమున నిదియే యుచ్చస్థానమును 
సూచించుచున్నదని చెప్పనలసియున్న ది. 

మన ెల్లనార సదు నీగాయల యాస్థానమున జరుగుచున్న స్వతం 
(తార్మధ (పబంధ నిర్మాణ (పయత్నముల నన్నిటిని ౫మనించుచునే యుండెను. 
ఇంతకు. బూర్యము తానును శ్రీనాధునివతె రాభావూధవాది (గ్రంథముల 
ఛాపాంతరీ కర శోదో్యోగమునే క "నసాగించు చు. జెద్గనాదుల మన్ననలనుబడసి 
రాయలను మెప్పించి యాతనివలన బిరుదమునుఖూాడ( బొందియున్నా(డు. కాని 
సంస్క త [గంథముల యాం ధ్రీకి గి ణముసోం దృ ప్టిజెందుకాలము గతించిన 
దనియు, నూతన (పబంధయుగమా యయ దేరిన'.సియు నొతండు కిని ఎక్సైను. 
శ్రీనాధుని “హరవిలాని ర చనముకూక సితిని దృష్టీ నాకర్షించినది. హరవిలానముల 
కంక వివ్ఞువిలాసములు నునోహరములు, చిత్త సమ్మాహనిములునగు నని యాతడు 
తలంచను. కానివీనిని గుద్యిగుచ్చుట యెట్లు? హరవిలాస కథలనన్నిటిని శ్రీనాధుండు 
తానే యేకరువు వెట్టియున్నాండు. తాను నే యీ కథల నేకరువువెట్టుటా? 
రాయలును, ఆం(ధకివితా పితామవాుందును, వమిచేసింని పరిశీలించి యుండును, 
మనుచరి.త్రమునందలి కథలకన్నిటికిని “ మనుసంభనము ” తోడి సామోత్సంబంధ 
మేమియు( గనంబడలేదు. “ఆము కృనూల్యద ” లోని మూలకథకు నత్యావళ్య 
కములుగాని యవాంతరగాథలు విశేషముగనే చేరినవి. కాని వీనియందలి యతు 
కులు కనంబడకుండం జేయుటకు వీరుపడినపాట్లను గమనించెను, విష్ణుని నూయా 
విలాస థలకన్నిటికి నొకివిధనుగు నేకీభావమును. చానును గుదుర్చుకొనవలసి 
యున్నది. ఈసందర్శమున తమ్ము నార్యుసి వారిజాతాపహరణ రచన యితని 
భావనాశ శక్తిని (పచోదన చేసియుండును. పారిజాతాపహరణకథ కావలికి థగా 
(5౭qUel) దీని నెత్తుకొనినచో విష్ణువిలానకథలను దానికి గుదిగుచ్చ వచ్చునని 
యాత (డు తలంచెను, సత్వ _మానినీత్వమా, తెద్గరోో పశ మనము నాధారముగాం 
చేసికొని యీకథలకు దానితో నై క్యాను సంథానము కలుగం జేసెను. ఈ రెండు 
భాగములకును నడుము కొలికిపూస కృష్ణుని సర్శసఖుండగు గ్లోవిందశర్శ. కృష్ణుని 
నూయాశేళీరూప కథాసూూ(త్రముచే నీ హారము నుసంబద్ధంబై నది, ఈవిష్ణు 
నూయా కేళీవర్గ నమునకు. దొలిరంగము సత్యాదేవి సమతము. ఆమె కీరం డా 
కథాహారను నొసంగి మనః(పన దంబుం గలుగంజేసి యామెవలన పారిజాత 
మూలికను బవునూనముగాం బడ సెను. ఈ కథావర్థ నమునకు ఆోండవ రంగము 


ర 


ధర్మ రాజసభ, సత్యా దేవి యెదుట నీతండు వర్ణించిన కథలే యొక[ప్రబంధనుయి 
విన్ధుమాయా న టకము నాంగ మహ్‌ వెలసినవి. తాను రచింపందలంచిన | పబంథము 
నందు వస్త్వైక్యము సమకూరునను త.,ంపుతో రాధామాధవ కవి గోవిందశర్శ 
చేతనే వి్టమాయానాటకమను (పంబంధము నొకచానిని రచింపంజేసి దానిని 
ధర్మజు సభలో నేకిరువు వెట్టించిన ట్లగపడుచునది. ఈ (పబంధరూప నాటక 
మునకు బూర్వరంగమును గల్పించుటలో నే యెల్ల నార్యుని (పతి భావి శేషము 
వెల్లడియగుచున్నది. “ అనన్య దై నసామాన్య శతేశోవిలాసంబుల వెలయు విష్ణుండె 
స పురుషుండని యుపనిషన్మరంబులనలనం డెలిసిన మహానుతులును లోకం 
బులం (బన ర్హించు టుడిగి తిద్దివ్యవిష్ణు ధ్యేయ తేశోరూపంబు తుదిముట్టం గాంచి 
తదాత్మకంబునుం బొందక (తవర్మ ఫలభోగంబు లనుభ్గవిందు నల్పనుఖాను సారు 
లగుచుండుటకు. గతంజేమియో సంశ యవి చ్చేదంబుగా నెతింగింపవే ” యని 
పరీజీన్న "రేం దుండు శుగి |బహవ్మానడిగిన (ప్రశ్నకు సమాధానమే యా[పబంఖ 
వస్తువు. అనగా సీ వుపనిషన్మగ్మాంబు. దెలిసినవా-డవుగదా యా "లేవోరూపా 
త్య్మకుండవుగా" యిట్లుంస నేలయని శుకుని: బరీమీ తృడిగిన ట్లయినది, దాని కాతండు 
బదులు చెప్పుచు వ్యాస్మపశంస కొంతి చేసినాడు. అఆతండు చెప్పిన సమాధాన 
మిది! [(శుతు లనంతిములు. 


“అం వొక పరమాణ్వంశము 

నం దై న సకృత్స్నముగం దనర్థ ముం దెలియ 

బొందుపడదు pa మహా 
, వప 


న్‌ గీ ందు[ పముఖులకు నై , నృప కులతిలకా,’ 


అని చెప్పి విన్గు మాయాలి౭యమును వర్జించి లకీబవ్మారుచాదు శే 
యాతినినాయ  నతి(క్రిమింపలేక్‌ పోయిరని తక్క థోష్మక మణము చేయుచు 
నాతని తాతియగు ధర్మరాజు సభకు నొతినితోవుటు మనలను గొనిపోయెను. 
అచ్చట నీ! (పశ్నయే మరల బయలుబేరినది. వ్యాను(డు (ప్రత్యికుముగ సభలోం 
గూార్చుండియున్నా(డు.ధ రాజునకు నీసంచేహ మే సోడమిసది. “మాయా వేషథారిమె 
జగంబులు సడుపుచుండు నాతని విలసనంబుగాన తేక (శ్రమని తిరుగు తనబోంట్లు 
ము_క్టివడయం జాలరుగాక; విజ్ఞానదృి, నతిని మొదలి జేజంబుం దెలిసి కృత కృత్యు 
లైన 5 వ్యాసాదులును దత్పర మ సాయున్న ఇముంబొందక్‌ యుండుటకు. గారణంజబీమి” 
యని. దానికి వ్యాను డిట్లు బదులు చెన్పెను శక విష్ణుని మాయాకిమిరంబు జగం 
బులన్నియు(గప్పి సకలజనుల నజ్ఞానాంధుల. గావించును. ఆతనియందు భక్తి 
మెక్కి_౦చిన పరమభాగవతులకు( దక్క. నితరుల కదాని భేదింప నలవికాదు. అహం 
కార (గంథులై విష్టుమూయం' దిరస్కరించి (బహ్యూరుదాదు లే మోసపోయిరి, 


xxi 


మేమెంతవారము, ” అని వారు మోసపోయినరీతిని. డెల్పుకథలను చెప్పనున్న 
సమయమున హఠాత్తుగా నాకాశమున నొక దివ్య కేజన్సు పొడ సూపుటయు, 
నంతం గృమ్మని నర్శసఖుండగు గోవిందశర మునిబృందనముతో (గూడి ద్వారకనుండి 
కృమ్ణంనిపంపున నాధర్మజుని సభ శేతెంచుటయు, వ్యానుండు ధర్మజుని సభయందు 
విమ్ణులీలా కథలను జెప్పనున్న సమయంబుననే ద్వారకలో ముని బృందముకూడ 
నాకథలను విన గుతూహలులై యుండుట తటస్థిం చుటం జేసి, కృషం డీవిపయమును 
గనిపట్టి యేక క్రియచే నర్థద్వయమును షాది చే నెంచి, ముఖ్యముగా చానై_ 
చెప్పుటగాని, తనయెదుట నవి చెప్పంబడుటగాని వారించుటకు. గాంబోలు నర్‌ 
నందథిని నర్శసఖునితో నిచ్చటికి. బంపుటయు. దటస్థింపగా నా గోవిందశర్థు 
స్వీయవృత్తాంతముతోం (బారంభించి దానిమూలముగా వివుమాయా కథలను 
జెప్పుటకు వ్యాసాదుల కంకెం దన కెక్కుడు యోగ్యత కలదని వ్య కము చేయుచు. 
దన (పబంధమును వినుకింప మొదలిడునట్లు చేసి యాసమయంబున నీకవి ధర్మ 
నందన సభాసదుల చి త్తంబులు వలెనే మన చి త్తంబులు నాశ్చర్య కశాతూహలం 
బులచే( దహత హలాడ.చుండునట్లు చే సెను. వ్యానుండే యాక థలను జెప్పనున్న సమ 
యమున గోవిందశ ర్మాగమన రూపమగు నవాంతర గాథ నొకదానిని దెచ్చి వెట్టి 
యీక్‌వి యానందర్శమున6 జదువరులకు గాఢమైన చి _తృవ్యాశ్నేప మును (Mental 
suspense) గల్పించినాండు. ఈ నూతనగాథ యా కథాసన్ని వేశమునకు వింత 
సొంపు నాపాదించినది. వ్యానునికంశును కృష్ణుని నర్శసఖుండును సహచరుండునగు 
గోవిందశర్మ యాతని వింతచర్యలనుగూర్చి చెప్పుట కెంతయు. నర్హ్ముండుగదా. 
ముజియు నీతని మూలముగా బయలువడిన పారిజాత మాలికా వృత్తాంతము 
కృష్ణుని యంతఃపుర చర్యలను, అతని మాయావిలాసముల, వెలిపుచ్చుచు లశ్నీ 
(బవ్మారు[ద నారదులనుణగూడ నా యారూపముల మోస సపుచ్చిన మాయానాటక 
స్నూత్రధారుం డిప్ప డీకృన్ణరూపముననున్న పరమాత్ము-డే నుమో యని ధర్మ 
జాదులకు నచ్చంజెబ్బఓలోం (బకృతోఒయోగముగలదికూడ నై నది. 
కథాకథనమున నిట్టి చి _త్తృవ్యాశేపమును గల్పించుటలో నీకవి కసాభా 
రక ఇ కలదు. లక్ష్మీ జేవి నూయాలమ్మీ తపః|పకారమును జూచి వెజంగందు 
పట్టును, ఆకాశ నాణి చండదనునుని కథ చెప్పునప్పుడునుగూడ నిట్టి చిత్త 
వ్యోత్నేప మును గల్పించి యద్భుతిరీతిని మన కాతూహలమును బురీకొలుపు 
స సెండు. ఇ ట్లీకథల కత్యద్భుతనుగు నూతన నన్నివేశమును గల్పించుట 
వ వర్ణ నాంకేములను విశేషముగం జెంచి కథా వేగము కుంటుపడునట్లు 
చేయక చాని కనువుగ సవాజధారాళము మృదుముధురము నగు సరళశ్రిలిలో నీ 
(గ్రంథమును రచించుటచేతను ఈకవి యాకాలపు (పబంధర చనా పద్దతిలో నొక 
(కొ _త్త్యతోవం దీసినాండని చెప్పవలసియున్నది. మజియు ననవసర శ బ్లాడంబరము 


xxii 


పొంత (బోకి, పాండిత్య పకర్షనుజాటు దీర్ధసమూస గూధాలంకార కల్పనాదుల 
యందు విశేష దృష్టీ నిడక చనుత్కా_ర సన్ని వేశములతోం గూడిన కథాసందర్భ 
ములచేం జద వరుల కొతూూహలము ననవరతిము. బురికొల్పుచు సహజగంభీర 
మగు శైలిని రచించుటలో నీతండు పింగళి సూరనార్యునికి దారి జూవీన 
వా. డనవచ్చును. 


ర చనా పద్ధతి విషయమున (శీనాధుని పాగవిలాసము, తివు శనార్యుని పారి 

జా తాపహరణను. గొంతవట కీతినిని (ప్రోత్సహించి యుండునని తీలంపందగి 
బగ అన్యా! కళ ns ‘ ఖీ గః వో 

యున్న క్షై, (ప్రబంధ వస్తుసం(గహణ విషయమున భాగవత ము.__పాయశః పోతన 
కృత ము ఈతే సికిం గొంత సాయపడినదని తలఎపవచ్చును. (పధానవ స్తువగు 
విష్ణులీలా గాథలన న్నిటిని గుది! గుచ్చు. పిషయముస సారిజాతాసపార:౩ కథా 
7 జ u 
సందర్భ మీ+తని కుపచరించినది. ఇంక న్మీపబంధవన్తు వంతయుంగూాడ భాగపతే 
కథకు. దరువాయికిథ యనందగున ని చెప్పుటకు౧ల కారణ మిది. శుక రోకాగినలన 
నచ్యుత్మిక్రీడల నన్నిటిని వినిన తరువాత నాశిని! గలిగిన సంబేవాముతోడను, 
దన్ఫ్మూలకనుగు [పశ్నతోడను ఈ (గంథము [పారంభమగుచున్నది. 


“ భాగవతముఖ్యుండగు శుక (బహ చేత 
భాగపతసత్క_థాపర[( బహ విద్య 
నెలమి వినుచు బరీశీన్న కేంద చందు 
డచ్యుతి| క్రీడ లాత్మ కింపారం బలికె,” 
విస్థుండు పర మపురుషుండని యుజనిషన్మర్భుంబులవలనం డెలిసిన మహామ 
తులును సర్షస్థితి (ఎళయ వికారకలితంబులగు లోకంబులం (బవ ర్తించుటుడిగి 
త దాతిశ్షకంబు. భొందిక | తివర్లఫల భోగంబు లనుభ పించుచు నల్పనుఖాను సారు 
లగుచుండుటకు. గతింబీము యని యా(పశ్న. ఆ భాగపతిమునందలి పరీతీ తున 
కీసంచేహము కలిగినదో లేదో కాని, మనయెల్ల నార్యుని కిట్టి సంచేహము కలిగి 
యుండును. తన్ని వారణోపొయా న్వేషణ కారణమున నే యీతం డీవివ్థుమాయా 
నాటకరచనము నారంభీంచి యుండునని యూహీంపనగును. “ని కొక విధముగ 
నమాథానము మొగటనే వెప్పినాండు. 


సాత్విక ధీ విభవము గలిగి 
“ యీకా(గనిష్టకా నువ 


xxiii 


ధీరుండై వారిమూ ర్తి నాత్మనిడు నాధీమంతు. శామూ ర్తి సం 
స్కారం బొప్పంగ నచ్చునళా (బ్రతిను యోజం జెందు చందాన చే 
జోరూపంబున ముక్తు(డై వెలుగును.” అని. 


వ ఏ యచ్చులో.బోసినన స్తు వారాపమును జెందినట్లు హరినూ ర్తి నేక్మాగ 
నిష్టతో ఛ్యానము చేసి" వాం డాతనిరూపము నే చెందును. యానృతీ భావనా యస్య 
సిద్ది ర్నవతి తా దృశీ” యను న్యాయంబున ధ్యేయవన్తు స్వరూపము నుబట్టి యెవని 
ముక్తి వానిచేతులో నే యున్నదని దీనివలన సూచించుచున్న ట్లున్నా(డు, అట్టివాండు 
ము ౨ క్త శేడోతాపంబున వెలుంగునట. అనంగా నా భ్యేయస్వరూపుండగు 
హరియు 9 తేజస్స ్వరూపు, డేయని భానము కాంబోలును. దీనినిబట్టి ము_క్రియనునది 
స్వయం సంపాద్యమేగాని యొకరి కరుణాధీనము కాదన్న ట్లగ = చున ్నది. కాని 
యిట్టిమతి కలుగుట దుర్భభ మంట; కలిగినను వైప్ణవులశే టి 


“అంత సాతికి(కియయు నంతనిశ్చల 
సు"తృదృవ్టీయును విశుద్దమలియు 
88 థి 
సంభవించు మానసం బన్య నుతముల 
(వాలకున్న పరమవై ప్ల్యవులకు.” 
లట్టిమనంబు పరమ వై ప్ణవులకువలెనే పరమ శై వులకును సంభవింపనే 
సంభ వింపదు కాంబోలును. ఇచ్చట నిట్లు చెప్పినను కవియొక్క_ నిరాథాభి(ఎశుము 
శివకేశవులకు భేదము లేదని యీ మార్క_-జేయుని క థాసందర్శమున..న. చెలియ 
వచ్చుచున్నది. పరమ శివభ క్పుండగు మార్క_౦ డేయుండు విస్ణుగర్భమున. (బవేశించి 
యచ్చటి భువనంబులం (గుమ్మరుచు శివునికొజుకే వెదుగసాంగెను. అచ్చట శివునిం 
జూచి (మొక్కి యీవలకు వచ్చి నవిదప విష్ణువు “ముసీం దా, చం[దకేఖరుం 
జూచితి వే'యని యడిగి “నీఫ్టు వీరతె వుండవు నాయంశ భేదంబగు శివునియంద భ క్రి 
సలుపు మది మదీయ హిత్యపవర్త్షనంిబని *రుణించిన ట్లీకవి తెలివియున్నాండు. 
సర్వవాంఛలను విడిచి కేవల మోతుమునే కోరుచు నత్యంతత్మీవతపంబుసల్పిన 
చండదమనునిశే విమ్టుమాయకు లోంబడి యాతని యను[గ౧హము కలిగినవిదపంగాని 
మాతు మబ్చినదికాదంయ. అనగా మోతు. మొకని యను గహమువలనంగా సి 
కలుగు నదికాదని చేప్పినట్లంి నది. కావుననే కవి యిట్లు చెప్పినాడు: 
య య 


“ కములదళాముం డింతటికి. గారణ మా వెడగాని యింద జా 
లము భువన్నతయంబు సకల్మకియలుం దదభీప్ల కేళి తం 

(తము లరయంగ నాతనిమనంబున కెట్టులు దోంచె నట్లు వి 
శ్వము జరియించు నెవ్వరికి శక్యము స్వేచ్చభరంబు నొందంగక్‌.” 


xxiv 


ఇట్లు మోతుమునునది స్వయముగ సంపాదింప(ందగినదా, యొకరిచేం గటా 
వీంపందగినడా యనువిషయమును సనున్వయించుట శే యీతండు తంటాలుపడి 
నట్లున్నది. ఎట్లయినను సకృత్సముగ “తదర్గము శతెలియం బొందుపడదు ”.అను 
నదియే యీ కవి స్వీయాభిపాయమేమో ఖీ “మివంటివారుకూడ నేల త దాత్మ 
కంబునుం బొంద లేడను (౧ళ్నకు వారు చెప్పిన (పత్యు త్త త్తరమునుబ్యశ్థి శుకుండు, 
వ్యానుండునుగూడ తాదాత్మమునుబొంది "లేజబోరూపంబగు ముక్తిని బడయంగలిగిన 
వారు గా లేదనియే తెలియవచ్చు చున్నది, దీనిని? బట్టి సృక్ట్రీత త్త (ము మాయాత త్త్వ 
మును మహామునులని వేరు పెట్టుకొనిన వారికినిగాూడ నెణుకపడ లేదనియు, వ్యానుని 
వలెనే యెవరికి దోంచినట్లు వారు తెలుపుచుందురనియు, నాకారణముచేతనే నీ 
లోకమున ననేకముతములు బయలు బేరినవనియు, నీజగన్నాటక సనసూూతఛారుం 
డందలిపా[తల నెటులాడించిన నటులాడవలసిన చే కాని స్వేచ్చం జరింప నెవ్వరికిం 
శక్యము కాదనియు మనకు వ్యక్త కపణజచుటయీ యీ కవి ముఖ్యాభి (పాయముగా( 
గనంబడుచున్నది. ఇది “ మమ నాయా దురత్యయా ” యను గీతావాక్యానుసా 
రంజై యున్నదనుటకు సందేహము లేదు, దీనికి పరివాోరముకూడ నచ్చటనే చెప్పం 
బడియున్నదిగదా. “మామేవ యే(ప్రపద్యంతే నూయా మేతాం తరంతి శే, 
అని. దీనినిబట్టి కర్మవాదమున కిందు తావ్రు లేన ట్లగపడును. నిశ్చలమగు 
నేకాంత భ క్రితో విష్థువ్రనే పూజించిన పుండరీక నుహామునికిని, ఏకావభాన 
పరమ యోగాధీన మానసుండై (బహ్మరు.దాదులకుంగూడ నందరాని ముక్తిని 
బడసి నిరుప మానానందము నొందుదుననియున్న చండదమనునకును విష్ణువు 
తననాూయను జూపిగాని ము_క్తినీయనని పంతంబువట్టి వారిని దనమాూాయలో. 
బడవేసెనంట. పుండరీకుండు జగముంతయు మాయాకల్సిత మను నారదుని మాటలను 
విని సంశయ[గన్సుండై మాయను శంకించి దానిని తనకు: జూపవలయునని కోరిన 
వాండగుటచే నాసంశయమును దీర్చుటకుంగా విమ్టు వాతనికి. దనమాయను. జూవెం 
గాక. చండదమనుం డొల్లనన్నను “నాతనియుల్లంబు రాజ్నసంపదల వెల్లి గొలివి, 
యావల మోతమిత్తునని దివ్యచి త్తంబునం దలంప”నేటికో ? శేవల సాత్వికవృ త్తిం 
(బపన్నుండుగాక ? విష్ణుమాయం బడక ము_క్టివడయుదునని తపం బొనర్పనేలయని 
పరనుపురుషునికిని అలుక వైడమెను గాంబోలు, ఆతె(డు దయామయుండే ! 
ఇట్లు (ప్రతిజ్ఞ వట్టి వటించుటయు నాతండాడించిన యాటయీ యేమో ? స్వేచ్ళ జరింప 
నెవ్వరికి నళేక్యరబని శుకుండు చెప్పియే యున్నా(డుగదా! మటియు నీతండు తొలుత 
రాజ్యనుఖం బనుభవింపవలయునని తలంచెంగాక. పిదప సనకుని బోధనంబున 
నది వాంఛింప దగినది కాదని తెలిసికొని, దానినుండి చి _త్తవృ త్తి తిని సంపూర్ణ ముగా 
నురల్చి మోరుమునేకోరి ఘోరతపం బొనర్చినను దొలుత నొకసారి రాజ్యభోగ 
శాంతే గలిగినమా(త్రముననే యీతనికి. గర్భఫలం బనుభవింపక తీరనిదై 


చ? 


యేర్పడినదని చెప్పుదురుగాక. కాని భావమా[తము చేతనే యనుభపించి తీర 
వలసిన కర్మఫల మేర్పడుచుండ నాభావముచేత నే దానిని వెంటనే తిరస్కరించి 
పశ్చాత్ర్తాపమును బొంది, పూర్వముకంకెం దీ(వంబగు నేక్యాగబుద్ధితో మోతము 
కొకు ఘోరతపంబు సలిపినయసు డామోతుము తనంతన యాతనికి లభింపం 
గూడదా గ "మొ త్తముమో.ద కర వాదమునకును (ప్రపక్తికిని సంబంధము 
కుదుర్చుటలో నీచిక్కు_ లేర్పడుచున్నట్లున్నవి. విళ్టుభ క్తులలో నుత్త్శను భ క్తుండగు 
నారదునికిగూడ నీకర్శవాధ తప్పినదికాదు. ఈశండు (బహ్మరు[చాదు లెట్లు 
మోసపోయిో (పత్యవీముగం జూచినవాడును, విష్టుమాయలన్నిటిని. దటన్థుండ్రై 
పరికించుచున్న వాండును గావున నూయామోహితు(డు గాకుండు ననుటలో నాళ్చ 
ర్యము లేదు. కాని నూయామోాహితు(డనుగానని యాతండు విష్ణునొద్దంజెప్పుకొనిన 
తోడ నే యాతనికి. “బురాక్ళత కర్మ శేషం బనుభవింపం గారణంబు గలిగోనంట. 
ఆకర్మ్శ కేపం బనుభవించుటక గా *ో మోహమనగ్నంబులె న (బహ్మాండ మండలం 
బులలోనం దానొక్క_రుండను గులాల కీటకంబునుంబో లె భవపంకంబునం బొర 
యక (పవర్హించు ” నట్టి యాతండును మాయా వేరితు(డై మహీముండలంబున 
గోదావరీతీరంబునందలి సర్పవర[ గానముమునకు రావలసివచ్చినది. భవపంకంబునం 
బొరయని యీతేని మోసపుచ్చి హఠాత్‌ ౫ _స్హంజైన యాకర్మఫలముం గుడు 
పుటకుంగా విమ్ణువు తాపసవేషమును ధరించి -వెకుంఠమునుండి యాయూరికి 
దిగనలసివచ్చినది. ఈ కారణముచే నాసర్పనర[గానుముమా[త్రము ము క్రిత్నేేతమై 
యప్పటినుండి యిప్పటికిని వెలుగాందుచున్నది, 

మూండవ యాశ్యాసమునందిలి మార్క_౦డేయు. డహంకారా విష్ణుండగు 
(బ్రహ్మకు విష్ణు పభావమును జెప్ప యాతని. (బబోధించు సందర్శమునకుంహాడ 
భాగనతములోని ద్యాగశ స్క .౧ధమునండలి మార్కండేయుని నృత్వాంత మే 
దారిచూవి యుండవచ్చును. ఈ కథయు నేపురాణనునం దై న దెలుపంబడి యుండె 
నేమో తెలియరాదు. కాని యిం దీకభయొక్క_ యెత్తుగడను బట్టి భాగవతకథ 
యీతని మనము నంటియుండెనని తలంపందగియున్నది. “ లోకంబులు కల్పాంత 
సమయంబునం గబంధమయంబులయి యంధకార బంధురంబులయి యున్న యెడ 
నేకాకియయి చరించుచు బాలార్క కోటి తేజుండయిన బాలుని హృదయంబు 
(ప్రవేశించి యనేక సవా(స్ర వత్సరంబులు దిరిగి వటప్యతశాయియమ'న య బ్బాలునిం 
(గమ్మజంగనియెోోనను భాగవతవచన మిచ్చట మార్క_౦డేయుణయు (బ్రహ్మతో? 
బలికిన యీపలుకులం దలంవించుచున్నది. 


“నిన్నగాదు మొన్న నీవు జనించుఓ 
నిపుడు సంభవించె నీజగంబు 
లాలి 


XXvi 


చాలనటపల్ల వంబున బాలమూ ర్తి 
నొంటి బవళించి వారి దివ్యయోగలీలం 
దన్నుందా నాత్మ భావించు చున్న వేళ.” 


నేనొక్కరుండ నీటిలోనం దోడెవ్వరులేక యెల్లెడలం జీకాకుపడుచు 
నీ(దుచు మునుగుచుం (గుమ్మరుచు నొక్క_నలన విపుల మాయా చరిమ్లుః విష్ణుని 
మిన్ను మోచియున్న యమ్మున్నీ టిమి(దం చేలియాడు నాముద్దుగద్దరి 'బాలుం 
జెవ్వండో యని తలంచి డాయంబోయి .. ... ...నోజుదెజుచిన నేను గిరి గుహో 
గర్భంబునుంబోని తదభ్యంతరంబు( (బవేశించి కైలాస వానుండగు నిందు ధరుని 
దర్శించి.” 


బోయదాని తగులమున (బడిన నై_పీకుడగు (బావ్మాణుని కథ యీ(గంథ 
ముననేకాక యితని 'తారక(బహ్మరాజీయముననునాడం గానవచ్చుచున్నధది. 
ఇది యాతని కంతయాదరపా[త్రం జెట్ల మ్యెనో "తెలియదు, బోయవనిత యొక్కయు, 
బోయకుటుంబముతో గో దావరీతీరమునకు బయలుచేరిన పుండరీకునియొక్క_యు 
వర్ణన మతిస్వాభావికమయి యొప్పుచున్నది. 

లకీ నారాయణులు శివపార్వతులను గారవించిన వీధము'జూడ రాయల 
యాస్థానమునందలి రాజమర్యాదలను జూచి కవి యట్లు వర్మి ంచెనాయని తోంపక 
మానదు. “ పసిండికంచాలువేయింట బాగుమోజి మరకతోపల సోపానమార్ల 
మిడిన, వెద్దమొగసాలమేడ సం|ప్రీతిగాంచి,” శివ్రడును వార్వతియు వాహనము 
డిగ్గుటయు, నది విని నారాయణుండు నెదురుగ( జను దెం చెన(ట, అప్పుడు 


“ హరి యంతఃపురినుండి వచ్చుటయు నమ్యైసేవకై యున్నవా 
రురువేగంబున వానుచేవ శుక ముఖ్యుల్‌ చేరి కాశాంజి యొ 
క్క-_రుం డొక్కం౦ డడపం బొకండు నిజఖడ్గంబు న్వహింపంగ నొ 
క్క_రుం డొప్పారంగం బాట నుజ్వలత నముక్రాచ్చ్యత మ(గంబునన్‌ .” 


రాయల యాస్థానమున జరుగు మర్యాదలను అనగా నాతండు క దలుట 
తోడనే యయ్యె సేపకై యున్నవా రా తనివెంట కాశాంజి, అడపము, ఖడ్గము, 
ఛ(త్రిము మొదలగు వానిని బట్టుకొని నడచు నాచారమును వై కుంఠంబున 
(శక ఎన్లునికియూాడ నీకవి తగిలించియున్నాండు. శివ్రడు నారాయణమూర్తి వాజా రము 
నొద్దకు. బోవునప్పుడు కవిచే వర్మింపంబడిన “పసి(డికిం'బాలు వేయింట బొగుమోతీ 
నురకతోపల సోపాన మార్లమిడిన, వెద్ద మొగసాలమేడ”యు రాయల నగరు 
యొక్క (పతిబింబమే మైయుండవచ్చును. కవులు తమ జీవితములందలి యనుభవ 
విశేమములను దమ్మగంథములయం దొక్కొ_కప్పుడు చొనుపుచుంగురనుట కిది 


xxvii 


యుకనిదర్శనముగా _ (గహింపవచ్చును. చావ్యావృత్తమును  వర్శించుకవీ 
(Objective poet) మైనను దన "దేశకాల స్థితులను స్యానుభవమును మిటిం 
గలండనుట యసంభవము గదా! 


ఈ యావ్యాసమునం బూబంతియాడుచున్న మోహినీకాంతా వర్ణనము 
భాగవతమందలి పోతన వర్ణనమును దలపించుచున్నది, “ఎలదీగాలు గప్పిన 
సోన్ననీడ నున్నెక్కిన రత్నవేది నొక యిక్కువం జెంచెసలార వేడుకన్‌.” 


సీ “పమెద దిగజూజం బనీండి చాయలు చేరు 
చనుదోయి ముత్యాలసరము వెలు 
బవుతాడనాళూసనభార జాత సే(ద 
కణములు గండభాగముల నురల 
ననుగతద్భష్టి సంహాతితోడ సౌరభా 
గతము త్తమధుపసంఘములు చెల 
(గవాణమాతణ వేళ ఫఘళఘళత్క_ర పద్మ 
మణికాచకంకణ రణన మెసంగ 
"తే. గంపితోత్క_ టక టిభార కల్పభూజ 
పుష్పములు రాలి దిశల బుప్బొల్లు చెదర 
(ీడమై తానె పూబంతి యాడుచున్న 
యవ్విలాసినిం గనియెం జం(దార్భమాళి, 
ఈ విలాసినిని పోతన యెట్లు వర్షి ౦చినాండో చూడుండు : 


. ఒక యెల దోంటలో నొకవీథి నొకనీడం 
గుచకుంభములమోాందికొంగు గల 
గజరికాబంధంబు గంపింప నుదుటివై 6 
జికురజాలంబులు సిక్కు_వడ(౫ 
ననుమానమైం మధ్య మల్లాడ. జెక్కు_లం 
గర్భ కుండల కాంతి గంతు లిడంగ 
నారోహభరమున నడుగులు దడంబడ 
దృగ్మీ ప్తి సంఘంబు దిశలం గప్ప 


లా 


శే. వామకరమున జాటేన వలువంబట్టి 
కనక నూపుర యుగళంబు ఘల్ర్తనంగ. 
గంకణంబులరుణ యుణత్కార మెసంగ 
బంతివేనాడు (పాయంపుటింతిం గనియె.” 


CX 


xxvii 


భాగవత కథానుసారముగనే శివుడు విష్ణుని మోహినీరూపముచే మోహీ 
తు పట్టంజూచి వంచితుం డయ్యెనని చెవ్పెనే కాని స్కాందపురాణాదులకథ 
ననుసరించి కునారోత్స త్తి గలిగిన ట్రీతండు చెప్పియుండ లేదు. శివునికి జగన్మొహీని 
యందు శా _స్తయను కుమారుడు గలిగినట్టు స్మా_౦దపురాణమువలన( దెలియ 
వచ్చుచున్నది. ఈ “శాస్తి చేదహీణబేశమున తమిళ్ళగంథనులు * చా్తన్‌ " 
అని వేర్కొనుచున్నవి. తెలుగసంబేశమున (గామాణులచేం బూజింపండుచుండు 
“పోత రాజు అను డైన మోాశివమోహినాల పుత్తుడ(ను వాడుకగలదు. ఈశా స్ప 
యక్క. శిలావ్మిగహము లా “(డు ముక్కున (వేలు పెట్టుకొని నిలబడియుండినబ్లుగాం 
జెక్క_యబడినవట శాస్త శాసించువాండగుటచ్చే ననగా జనులను దుష్ప్రవర్త 
నమునుండి తొలగించి సన్మార్లమునం (బవ ర్హింఏ శాసించువా డగుటచే 
ముక్కున (వేలువెట్టుకొని యదలించుచున్నాండను “భి పాయమును సూచించు 
టకు గా నర్లు చెక్క_(బడియుండును. దీనినిగూర్చి యొక చిన్నకథకూడం జెన్పె 
దరు. ఒకనాయు శిష్యులతో. బోవుచున్న యప్పయవీఖీతుల కిట్లు ముక్కు_న 
(వేలు వెట్టికొనియున్న శా స్థవ్మిగహూ మొకటి కంటంబడంగా నీత డిట్లు నుక్కు_న 
(శ్రేలిడుటకుం. గారణమేమి యని యనుచరు లడిగినట్టును, “నే నా కారణనుందెల్పి 
యా ముక్కు మోది (వేలు తీయించి వేయుదునని చెప్పి యా విగహము 
చెంతకు. బోయి. 


“ అంబేతీ లకీ్మీపతీ నాహ్యాయామి 

పత్న స్టో పితు రాతర వవ సర్వాః 

కథంను లశ మితి చింతియంతం 

శాస్తార మోజే సికలార్థ సిభై ర. 

అను పద్యమును జదివినతోడ నే నావ్మిగహ రూపముననున్న శాస్త 

ముక్కు వై నున్న(వేలు తీసివేసెనట! మొత్తముమింద శినమోహినుు కొక 
ప్యుతుండు కలిగినట్లు 'తెలుపుగాథల ననుసరింపకుండ టచే నీతండు భాగవతకథనే 
యనుసరించి రచించినాండని నిశ్చయి౨పం దగియున్న దె. 


ఇంక పంచమాశ్వాసము నందలి నారదుండు విష్ణుమూ ర్తిచే వంచింపంబడి 
్రీగూపమును బొందుటను గూర్చిన కథకు భాగవతమున నాధార మేమి య.6 గనం 
బడదు. కాని వ్యాసరచిత మే నగు బేవీభాగవతమున నారదుని గూర్చిన కథలు 
కొన్ని కలవు. వానిలో నీకథయు. గలదు. భాగవతమున నొకనాండు వ్యాసుండు 
విచార్యగ స్తుడె కూరుచుండియుండ, నారదుం డాతనియొద్దకునచ్చి (పపంచము 

అని ర (a) 
చాను బేవ మాయామయని చెప్పి, యాతనిలీలా విలానములను వర్లింపుముని హెచ్చ 
రింపగా నాతండ ద్దానిని రచించినట్లు కలదు. 


తుం 


"జీవీభాగవతమునంగూడ నిళ్లు వ్యానుండు విశారగన్తుడై కూర్చుండి 
యుండ నారదు. శాతనియొద్ద కేతెంచి తన పూర్వజన్మవృ త్తాంతమునుగూర్చి 
చెప్పినసందర్భ మేకలదు. కాని యచ్చట వ్యానురి విచారమునకు. గారణ మరణ్యా 
వాస మూలకనుగు పాండవులదున్‌ స్థితి, నారదుల డొక నాంకు తన యా[శమునకు 
వచ్చినపు' డాతండు శాంతు(డై నిశ్చింత నుండుటంగనిి యీ (పపంచమున౦ 
బుట్టువు' గాంచుటవలనం గలుగు నానంద మెద్దియు. గనంబడరు. అట్లయ్యును 
గీనిచే మోహితులై మహామతులుగాడం గర్భ నెందులకొన రు రని యడుగుచు 
వ్యాసు(డు తన పు్ణువుపూర్యో త్తరములును, పాండవవన వాసగవునము నాదిగాం 
గల వృత్తాంతములం టెలిపి తనూ్యూలమునం దనకుం గలిగిన చిత్తమోభను, దుఃఖ 
మును వెల్లడించి యెచ్చటను దుఃఖ మేకాని నుఖము గానంబడుటలేదు. ఏమి 
చేయనని మొట వెట్టంగా నారదుండు చేహథారియగు పురుషునకు మోహము తప్ప 
దనియు, (ఒహ్మా, రుుడాదు లే కాక చేవగ్గులండటునుగూడ మాయామాహితు 
లయియే యాసంసారిమున (భమించుచున్నారనియుంజెప్పి తానునొకప్పుడు సానా 
న్యమానవు?ిన లె నే విస్థురూయే మోసపోయితిననియావృ త్తాంతమును డెలిసెను. 
అందు. దొలుత పర్యతనారదులిన్దజును 'దేవలోకమునుండి ముర్త శ్రలోకమునకు 
రాయగా నచ్చట సంజయు. డను రాజు కుమా _ర్రెను నారదుడు  మోహీంచుట 
మూూలమునం గలిగిన పర్వతునిం శాపమువలన. దాను గోంతిముఖకలవాండై న 
వృత్తాంతమును దెల్పి, పిదప తాను మాయామోహీతుడై | స్త్రీతాపమును 
జెంది యొక రాజుభార్య యె కొడుకులనుగన్న వృత్యాంతమును/హాడ( జెవ్పెను. ఎల్ల 
నార్యునిక థ కిదియే మూలమై యుండవచ్చును గని, యీశెంటీకిని కొంత భేదము 
కలదు, ఎల్ల నార్యుం డే తన కనువగున ట్రీ కథను మార్చినాండో, లేక యట్టినూర్పు 
లతోయహాడిన యాకథ మణీ యేపురాణముననై నం గలదో తెలియరాదు. ఈ కథా 
రంగము దేవీ ఖభాగవతకథలో కినోజిపట్టణ _సమిపస్థలమైయుండ ఎల్ల నార్యుని 
కథలో * శేపాహిపవ్మితత సోనిష్థ మున్ను వెలసిన ము క్రిత్నేతంబగు సర్పవరంిబై. 
నది. మజియు నీకథల యా ద్యంతములలోంగూడం గొంత భేద మగపడుచున్నది. 
నారదుడు తాను మాయా జేతినని పంతింబులు పలుకుటకు సందర్శమును గల్పిం 
చినది యెల్ల నార్యునిక థలోం గాంతాసహితుండగు పిన్దునియెొదుట మాయాశాంత 
వేసిన యిందజాల విద్యా పదర్శినము. ఈ (పదర్శనవిషయము "బీవీ భాగవత 
కథలో లేనేలేదు. అక్కడ కథాసందర్భ మిట్లున్నది. విన్లు దర్శనార్ధమై వీణా 
వాయించుకొనుచు నారదుం డొక నాడు సత్యలోక ముసకుంజని, యచ్చట లకీ 
"దేవితో నేకాంతమున సల్లాపము సల్పుచున్న విన్దునియెదుటకు. బోవంగా, 
వెంటనే లహ!) యచ్చోటువిడిచి యావలికి. జనుటయు, నంత నారదు. డోజనా 
ద్దనా, నేను వచ్చినమా(త్రమున నే లోక జననియగు లవ్మీ నిన్ను విడిచి యావలకుం 


XXX 


బోనేల! నేను దుర్యాగ్గుండను గానుగదా! ఇందియములను ని(గహించి నాయను 
జయించిన యతినిగదా నేను. కోనులాదేవి యట్లు చనుటకు. గారణమేమి యని 
యడిగెను. దానికి విమ్ణు విట్లు బదులు వెవ్పెను, "భర్త రగాక యీ పరపురువునియెదు 
టను శ్రీ నిలువందగదు. వాచో మాయను జయించుట కడుదుర్గ భము, మహో 
యోగులే నూయను జయించలేకపోయిరి. నేను జయించితినని నీవ చెప్పందగిన 
మాటకాదు. అనాదియగు నామాయను (బహ్మర్ముదాదులు నేనునుగూడ జయిం 
చినవారము గాము, గుణబద్ధుండగు వాండెవ్వండై నంగాని యీావమాయను జయింప 
"లేడు. రూపములేని కాలము మాయారూపములలో నొకటయి జగన్ని ర్మాణ 
కారణ మగుచున్నది. జీవములన్నియు. గాలమునకు లోయబడియుండును. మహో 
ధర్మజ్ఞుని సైత మికాలము (భమియింపం జేయు చుండును. అని విమ్ణువు పలుకగా 
విని నారదుండు తాను వూయాస్వరూప మెట్టిదో 'తెలినికొనం గుతూహలుండనై 
యుంటిననియు దన కగ్చానిని పన వనిత నడుగగా నాత విజయము 
నొందనివారికి దానిని జయింప సాధ్యముగాదు. నీకు మాయను వేళొకచోం 
జూవెదను రమ్మని, జనార్షనుండు నారదుని గరుడునివై నెక్కి ంచుకొని కనోజి 
పట్టణ సమిపమండలి యొక రమణీయంబగు సరోవరంబునకు. దోడ్కొ_నిపోయి, 
దీనియందు స్నానం బొనరించి కనోజిపట్టణమునకుం బోవుదము. నీవు ముందు 
స్నానం బొనరింపుము. నేను పిదప చేసెదనని యాతని నందు. (గుంకిం చెను, 
అట్లు మునింగిన నారదు(డు న్త్రీరూపమున 'లేచునప్పటికి విష్ణువు గరుడారూఢుండై 
యాతని వీణెను దీసికొని తన స్థానమునకు. బోయెను. అంత తాళధ్వజుండనురా 
జొకం డచ్చటి శీతెంచి యా స్రీరూపమునకు మెచ్చి నీ వెవ్వరని యడుగుటయు, 
నేనెవ్వరో నాకుందెలియదు; తిల్లి దండు లెవరో తెలియదు. ఎవ్వరు లేని యనా 
ధను నన్ను రహీంపుమని వేండంగా నాతం డామె నొకపల్లకిలోం గొనిపోయి 
వివాహమాడెను. వీరికి నుధన్వుడు, వీరవర్శ మొదలగువారు పండెండుగురు 
పుత్రులుమా(త్రమే గలిగిరి. ఇట్లు కొడుకులు, కోడం(డు, మనువులు మొదలగు 
వారితో సంసారము చెరు వారందటు తనవాం[డని తాను రాజపత్నిననియే 
తలంచెనుగాని నారదుండ ననుభావమే యాతనికి. గలుగలేదు. కొంతకాలమున 
కొక శ్యతురాజు దండె త్తివచ్చి కనోజిపట్టణమును ముట్టడింపంగా, నాయుద్దములో. 
దన సంతానమంతయు మడియుటయు, రాజు కోటలోనికిం చాజివచ్చెను. సంతా 
నము నశించినందులకు దుఃఖంచుచున్న యామెయొద్ద కపుడు (ఛాహ్మణుని వేష 
మున జనార్షనుండువచ్చి జేవీ, నీవ దుఃఖంపనేల ? ఇదియంతయు మోహము 
వలనం గలిగినమాయ నీవెవ్వరో, యీప్యుతు లెవ్వరివారో యాలోచింపుము, 
ముం దొక తీర్థమున స్నానముశోసి వారికి దిలోదకముల నిమ్ము, అని యామె 
నాజెనుకటి సరోవరమునకు. దోడ్కొ_నిపోయి యిందు స్నాన నాచరించి నీదుఃఖ 


xxx 


ములను. బోంగొట్టుకొమ్ముని చెప్పలా నళ్లు యాపుంతీర్థమునం (గుంకి లేచుసరికి 
నారదునికి స్వస్వరూపము గ ఖైనంట. భగవంతుండగు హరి యాతని విపంచిని చేత 
బట్టుకొని hess నిలువ జకికమంశాను. అప్పుడు "తాను నారదు(డనియు వారి 
మాయశే నట్లు శ్రీ కాపు బొందెననియు నాతండు (గహించెను. అంతట 
విమ్హువు “నారా, “సిటిలో నేమిచేయుచున్నా'నని పాచ్చరించెను.. ఇంతలో త్రీ 
రూపమున ముని(గి పురువరూపమును జెందిన నారదుని(జూచి యాతాళధ్వజుండు 
తన భార్య కన(బడకుండుటను హఠాత్తుగా నారదుండచ్చటికి వచ్చుటనుజూచి 
నివ్వెటపడి భార్య కై దుఃఖంపసాగెను. "అంత హరి యాలేని నోదార్చి నీవాన్తీ, 
నిచ్చటనే ఛేపట్టిలీవి యిచ్చటనే కరా నరు ర ను. ఇదియంతయు మాయా 
(ప్రభావము. bee నెవ్వరు నడ్డగింప శేరు. ఆస్తీ త్త, వచ్చినవిధమున నే పోయినది. 
కావున నింటికిపొమ్ము” ని మోచాన్ళీ పంపివై చి, వ OE హరి పకపకనవ్వ 
సాగెను, అప్పుడు నారదు డీజీవాత్య్‌ యీ మనస్సు నీయిర్యదియము లే స్త్రీరూప 
మునుబొండి నుఖము లనుభ వించినపుడుకూడ నాకు. గలవుగడా యీ మోహము 
విస్మృతి యెట్లు గలిగెనని భగవంతు నడుంగ నిదియంతయు మూయాలీల. (ప్రాణుల 
కిట్టిస్థితు ల నేకములు గలుగుచుండును. నుషు ప్ప శ్రవస్థయం దేమియు నెటుగక మరల 
జా(గదవస్థయందుర్య బాణి సర్వము నెటుంగుచున్నా(డు గదా, స్వప్నావస్థయం 
దనేకానుభవములను బొందుచున్నాండుగడా. అప్పటి నుఖదుఃఖములు జా గదవ 
స్థలో జ్ఞాపకమున్నంత మూ్యతమున నవి యెట్లు వా_స్తవములుకా వా అమే యీ 
మాయావిలాసములను, మాయాశ క్రినిం చెలిసికొను"బవ్యరికిని సాధ్యము కాదు. 
దాని లోంతెవ్వరికిని. దెలియదు. అది (తిగుణాత్మకము. నీను దాని మహిమ నను 
భవించితివిగదా ఇంక డానిస్వరూపమునుగూర్చి యేల యడిగెదవు.” అనిచెప్పి తన 
వాహనము నెక్కి లమ్మీతోంగాడీ వైకుంఠమునకు: జనెను, అని నారదుండు 
వ్యానునికిం దనవృ త్తాంతమును జెప్పి వ్యాసుని విచారమును బావి చనెను. 
వ్యానుండును నారదుని కూటలవలనం (బబుద్ధుంనైై సగన్వతీనదీతీరమునకు. జని 
యచ్చట కాలశ్నేపమునకుంగా “చేవీ ఫు రచించెనంట. ఇది చేవీభాగ 
వతరచనా వృత్తాంతమునందలి నారదుడు శ్రీశ్వేమును బొందుటను గూర్చినకథ, 


దీనికిని, మన మెల్లనార్యుని కథకును కొలభేద మిస్పుడు నువ్య రం బగుచునే 

యున్నది. తొలుత విష్ణుని మెదుట మాయ తన యిందజాలమునుజూపిన సందర్భ 

మున నారదుండు (పగల్భములు పలికినట్లుకాక, లమ్మీ యీతినినిజూచి భర్తను 
౧m అటి 

వదలి యావలికింబోవుట యే యీకథ కంతకు. గారణముగా. జేయంబడుటచే నీ జేవీ 

ఛాగవతకేథయందు నారదుని యాద్ధత్య మంతగా (బకటింపంబడియుండ లేదు, 

కథకుల (బధానరంగము కనోజిగాక్‌ యాంధ్ర జేశమునందలి సర్పవరముగా 'జేయం 


xxx 


బడుట యొక' విశేషము, మూలకథలో విష్ణువు నారదుని వంచింపవలయు నను పట్టు 
దలతోో జేసిన పనిగాంగాక, యాతని నికి నాయాస్వభావము చూపవ'లెనను తరం 
పుతోం జేసిన పనిగా వ వ్యక్త కృముచేయంబడినది. మూలకథలోని తాలధ్వజుం డిచ్చట 
చం(ద్రకేతుండయినాండు. అక్కడ వారికి పండెంపగురు పుత్తులు మాత్రమే a 
వీరికి 100 గురు పుత్రులు కలిగినట్లును, యుద్దములో నిందజిపుత్తుులతోపాటు 
తండ్రియు మృతినొందినట్టును జెప్పంబడినది. అంతేకాక శుద్చాధావీడితమైన 
య్యాస్త్రీ వీరి కళేబరముల నొకదానిపయి నొకటింజేర్చి వానిపయినెక్కి' యొక 
మామిడి చెట్టుకాయ నందుకొన యత్నించినట్లును చెప్పంబడినది. ఈవిషయములు 
జీవీఛాగవత్‌ కథలో లేకున్నను నుజికొన్ని పురాణములలో. గలవు. 


వేతొకచో నీగాథ మజియొకవిధముగం బెలుపంబడియున్నది. కృష్ణుని 
దర్శింప నారదుండు ద్యారకకుం బోయినపు డతండు పదునాటజు వేలు నెనమం[డు 
భార్యలతో నెట్లు కాంపురము చేయుచున్నాండో యను తలంపుతో నీతని (పవర్త 
నను గనిపట్ట నొక్కొకయింటికే పోయి చూచి కృష్ణుండు (ప్రతి స్త్రీయింట నేదోవిధ 
మునం (గీడించుచుండుట( గనిపట్టి యత్యాశ్చర్యనుగ్ను డై నగిడి యాస్థాన 
నుంటపమునకు వచ్చుసరికి కృృ్ణుండ చ్చటనే యుండెను. అప్పుడు నారదు(దు “ కృష్ణా, 
నీ విలాసకృత్యము లతి దుర్‌ శ్లేశుములు గడా” అని యాత నితో ఒలుక “నారదా, 
నీకును దుర్‌ శ్ఞేయములగునా ' యని కృష్ణుండు బదులుచెప్పుటయు నారదుండు 
తలయూ(చి యూరుకొనెన (ఓ, దీనినిబట్టి యాతడు కొంచెము గర్వితుండ య్యెనని 
కృన్దుండు కని వెశ్లైను, పిదప వీరిద్దణును విమానమునవై సంచారము సేయుచుండ 
నారదునకు పిపాసగల్లుటయు. గృన్మండాళని నొక కొలనియొద్దక 6 దీసికొనిపోయి దింపి 
నీవిచ్చట మ యే నీర్మతాగకుమని ఇెప్పిపం వెను. అశిండట్లు మునిగి 
"లేచునప్పటి కొక స్తీ శ్రీ, యయ్యెను. కృష్ణుండు నాతని విమానము కాసరాగయ్యె, అప్పు 
డాస్త్రీ యొంటరిమె జనులెవ్వరైన నగపడుదు కేమో యని యా కాననమున( 
(గుమ్మరుచు నొక్కచోం. దపంబొనర్చు నొకబుమీని గనెను. అతండు కన్నుల 
బెజచి యూమెనుజూచి “నీవెన్ష' రని యడుగంగా నామె తా నెవ్వరో చెప్ప లేక, 
యాతనికి శివ్వురాలయి. పరిచర్య సేయుచుందునని మొతము పలికెను. ఆతం 
డందుల కంగీకరిం ఇను. కొంతకాలమునకు వీరు మన్థుథుండు (వేలేప భార్యా 
భర్తలయిరి. వారి క రువం[డ్రుపుత్తుంలు గలిగిరి. ఇట్లు కొంత కాలము వారు నుఖం 
బుండ వాఠాత్తుగా నొకనాం డాబుమీయుం బు(తులును జనిపోయిరి. ఆ స్త్రీ వారి 
కొజకయి మిక్కిలి దుఃఖించి యేడ్వసాగెను; ఆయరణ్యమున నేకాకినిమయై వారి 
కంత్య(క్రియలనై నం జేయ లేకపోయెను. ఇంతలో నామె కాశలిబాధయు మెం 
డయ్యె. తినుట శేమియి దొరుక లేదు. దూరముగా నొక మామిడి చెట్టున నొకకాయ 
యుండుటంజూచి. దాని(గోసికొన యత్నింప నది యామె కందశేదు. అప్పు 


Xxx 


డచ్చట మృతినొందిన వారి క భేబరములను దెచ్చి యొకదానినై నుతీయుకటి పేర్చి 
వానిపయి కెక్కి. యాపండు నందుకొని టీనయోన్రచుండంగా నచ్చటికి వృద్ద 
(బ్రాహ్మణు శాకడే తెంచి “భర్త చనిపోయినపిదప స్నానముయినంజేయక ఫల 
మెట్లు భమీంతు' వని ఎల్కి_ యామెను వారించి యాకొలనిలో నీపండు నొక 
చేతితో నీటిపయిం బట్టుకొని స్నానముచేసి రమ్మని పంచెను. అట్లు స్నానము 
వేసినంత నే యా్త్రీ నారదు. డయ్యెను. కాని చేతిపండును, గాజులును నట్లనే 
యుండెను. (బావ్మాణుడు మాయమై శ్రీకృష్ణుండు (పత్యకునుయి, “చేతిని గాజు 
లెక్క_డి” వని నారదు నడుగగా నాతండేమియు. జెప్ప లేకపో మెను, కృముని పంపున 
నాతండు మరల స్నానముచేసి వచ్చునప్పటి కాతనిచేతం బండునకు బదులు వీణా 
కానవచ్చెను. “ఏమి యూావనూయన?ి ఈ చచ్చినపురువు "లెవ్వరు ” అని నారదుండు 
కృ్ణు నడుగగా, నాపురుముండు కాలపురువుండనియు వారందణు నాతనిపుత్తుు 
లనియు( జెప్పెను, అప్పుడు తనపుత్తుల నామనములు శాశ్వతకీ ర్తి రిని బడయు(గాక 
యని కోరంగాం గృన్లుం డశ్లే యగుగాక యనిఇెవ్పెను. వారినామములే (పభ 
వాదిపన్నీ సంవత్సరముల వేళ్ళయి నేంటికిని నిలిచియుండెనంట ! ఈ విధముగా 
గృష్టుండు నారదునికి గర్వభంగము చేసెను. 


ఎల్ల నార్యునికథలోనివి, చేవీభాగవతకభథలోం గానరానివి కొన్ని విషయము 
లీగాథలో. గనండుచున్నవి. మొదటియాశ్వాసమునందుం. దెలుపంబడిన సత్య 
రుక్మిణి మొదలగు పదునాజు వేలు నెనమం(డు భార్యలయెడలం గృవ్డుని నీలావిహార 
వ_ర్హనములను గూర్చిన కథకు, మూలబీజములు కొన్ని యిం దగపడుచున్నవి. ఇక్కడ 
నారదునకు. గలిగినట్లుగా. జెచ్పయడినసం దేహ మక్క_డ సత్యా చేవియం దాకో 
పీంపంబడి చనుత్క_రింపంబడినది.  మజియు నిక్క_డ నీకాతూవాలమే నారదునికి 
'శ్రీశ్వమును గలిగించి యాతని గన్వభంగమునకుం గారణమయినట్టు చెప్పబడినది. 
శ్రీశూపమున నారదు. డొక రాజును వివాహమాడుటకు బదులుగా. గాల 
స్వరూపుడగు నొకభావ్మాణుని వివాహనుయిన ట్లిందు. జెప్పంబడినను, జేవీ 
భాగవతకథలో లేని మామిడికాయనుగూర్చినవృ త్తాంత మొకవిధముగా నిం దగపడు 
చున్నది. ఇ ట్లీపురాణగాథల కొకదారి తెన్ను కనంబడదు. వీనికన్నిటికి మూలకథ 
యేదో, దానినుండి యిన్నిపాఠభేదము 'లెందు కేర్పడినవ్రై యన్వేషించి తెలిసి 
కొనుట యావశ్యక మే యయినను నంత నుసాధ్యముగాం గనంబడదు, 


పూర్వ నూార్యనువార్దు లార్యావ_ర్తమున నుండిన కాలమున వారిచే 

రచింపంబడిన యాయాపురాణ గాథలను (గహించి తరువాతి కాలపుకవు లాయా 

గాథలను సందర్భానుకూలముగ మార్చి తను కభిమానపా(తకములగు 'బేశభాగ 

ములకు శే(తములకు నన్వయించి నూతన(గంథములు, జేత్రనావోత్మ బ్రములు 
శాల 


ITIXIV 


ముదలగువానిని రచించుచుండుటం జేసి, యేకథ యెక్కడిదో, యెట్లు నూతినదో 
తెలిసికొనుట కడుదుర్లభ మగుచుండును. వ(ప్రాంతములవా రాయాగాథలు 
తమతవు జీళశములలో. చా మెణింగియున్న యాయా(పచేశములకు శ్నేతముల 
కును జెందినవనియే మెంచుచు, వానిమాహర్మ మును. బొగడుకొనుచు వాని 
మూలమున దాము తరించి ము క్రిం బడయునమని తలంచుచుందురు. ఇందుకు. 
(పైని మాన నిదర్శన మొకటి సారంగధరునికథ. ఈత. జాం(ధ్ర దేశము వదలి రాజ 
నుహేందవరము నేలిన ఛాళుక్యరాజగు రాజన లేంద్రుని కుమారు(డనియు, నాతని 
గూర్చిన కథయంతయు నాపట్టణమున నే జరిగినదనియు పలువురు తలంచుచుండు 
టయీకాక, రాజనుహేం([దవర పట్టణ(ప్రాంతమున నిది సారంగధరుని మెట్ట 
యనియు నిచ్చటనే యాళని కాళ్లు సేతులు తెగ నణుకంబడెననియు నిప్ప టికిని స్థల 
జ్గులు మాపుచుందురు. ఇంతి యేశాదు; చాళుక్య'రా జగు రాజరాజన రేందుని 
యాస్థానమున భారతమును దెనింగించిన నన్నయభట్టు రచించినట్లు చెప్పబడు 
“యాం[ధశ బ్దచింతామణి'యనువ్యాక రణము కారణాంతరముల చే నళించినదనియు, 
తండిచే వధియింపంబడియు సిద్ధులలోంగలసి సిద్ధుండయి నివసించియున్న సారంగధ 
రుండు బాల్యమున నన్న యభట్టునొద్దం జదువుకొనుటచే జ్ఞా పకముంచుకొన్న యో 
(గ్రంథమును దరువాత. గొన్ని శతాబ్దముల పిమ్మట నాం(భలోకమున కిచ్చెనను 
(ప్రసిద్ధియు కూడ. గొంతవజుకు వ్యాపించుట తటస్థించిన ది గదా! “ హారిశ్చం[ద 
ద్విపద ” రచించిన గారన కాలమున కీకథ కాం[ధచేశముతోంగాని, రాజమహేంద 
వరముతోంగాని సంబంధ మేర్పడినట్లు లేదు. ఏలయనగా నాతండుర చించిన నవనాథ 
చరిత్ర మను దానిలో నీకథ మహారాష్ట్ర దేశమునకు సంబంధించినదిగానే చెప్పి 
యున్నాడు. ఆకాలములో నీకథకు రాజమహేం(దనరముతో సంబంధము (పనిద్ధ 
మయి యుండిన నాతం డద్దాని నభిమానించి యాండునుగదా ! "జేవీ భాగవతమున 
నార్యావ _రృమునందలి కనోజ్‌ పట్టణ( ప్రాంతమున జరిగినదిగా. జెప్ప(బడిన నారదుని 
శ్రీతాపమునుగూర్చిన వృత్తాంతమున కది యాం(ధ్రకవి చేతులలో బడుటచేం 
గాంబోలు గోదావరీ తీరమందలి సర్పవర శే(త్రము నిలయమైనది. మూండవ 
యాశ్వాసమున బోయదాని తగులమునంబడిన పుండరీకుని నివాసస్థానము యమునా 
నదీతీరమందలి మధుర యని ఇచెప్పంబడినది, యమునాతీరంబున( బిప్పల తరు 
చ్యాయాశీతల్యపేశంబున సాల్యగ్రామార్చనము చేను. నణె(డు “ కతిపయ దినం 
బులకే యచట నచట నాకలంబులం దినుచు గాతమిపుణ్యభూమిం జేరి యచట నొక 
య(గవోరంబున భియోటనము చేయందొడంగెను. దారిలోనున్న “ కాళింగమధ్య 


దా 


దిక్టృండంబు లాంగూల శారదానదులవే. జాలం బండు ” నని యాత. జెటింగించి 
యున్నను, అచ్చట నీతనికి. బట్టెడన్నము దొరకలేదు కాంబోలును న్వీయ బేశను 
గుటచేత నాగోదావరీ తీరమునందలి యొక య(గహోరమునకు నాకలములం దినిపిం 
చుచు నీతనిం గతిక తుదినములకే యీకవి తీసికొని వచ్చియుండుట! రామాయణ 
భారతకథల విషయమునను వానియందు జనులకుంగల యభిమానమునుబట్టి యే 
చేశములవా రాయా చేశములం దాయాకథ లక్క_డక్క_డ జరిగినశ్లే చెప్పుచుండు 
ఓయు నాయాస్థలములను జూపుచుండుటయు(గూడ గలదుగడా ! రామాయణ 
మున వింధ్యసవిాపమున నే వానుముంతునకు సము[ద నుగపడినట్లును, అచ్చటి 
నుండియే యాతండు సముద్రమును దాటినట్లును అగపడుచున్నది. అదియే వా_న్లవ 
మైనచోం గిమ్మీంధ యెచ్చటనుండెనో, రామేశ్వర్యపాంతమగుదథీ.ణపుకొననుండి 
వారిధి. గట్టుకుట్లు తటస్థిం చెనో, వా రపుడు (పవేశించిన రావణుని లంక 
యొద్దియో నిశ్చయింప వీలు లేనిస్థితి యేర్పడక మానదు. బవాుశః ఆర్యజనుల 
తోపాటు, వారి నాగరకతతోపాటు, నీకథలు కాలక్రమమున భిన్న [పజేశ ములకు 
జరుగుచు. చారునారయి యుండవచ్చు నని తలంపందగియున్నది, 


మొత్తముమోంద సందర్భానుకూలముగ నీ గాథలను సంస్కరించి 
యొక్క_-చోం గూర్చుటచే నీకవి యొకచక్కని (పబంధమును రచింపంగలిగినాండు. 
ఇంతకాల మో రాధామాధవకవి _గంథములు (పకటింపం బడకుండుట రాయల 
యుగమునా(టి వాజ్ఞయమున కొకకొజుంతయనియే చెప్పనొప్పును, వనుచరిత్ర 
తరువాత పిల్ల వసుచరిత్రలు బయలు చేరిన శ్లే యీతని విష్టుమాయానాటకము 
బయలు జేరినవిదప వివ్థునాయావిలానములు వెక్కు. బయలుచేరినవి. అందు 
“రోసనూరి వెంకటపతి * రచించిన దొకటి యిప్పటికి (బకటిత మైన ట్లగపడు 
చున్నది. ఎరగుడిపాటి వెంకటకవి నుతీయొక 'విష్ట్ణమూయా విలాసమును రచిం 
చెను. ఇది బిట్రగుంట వేంక శేశ్వరుని కంకితము. 


ఆంధ సాహిత్య పరిషత్ప్రతి (ప్రాచ్య లిఖత పుస్తకాలయ (పతికంజు 
భిన్నమయినదిగా. గనబడుచున్నది. ఇందు. గొన్ని పాఠ భేదములుక లవు. ఒకటి 
శెండు సందర్భములలో నిందు లేని పద్న్వములుగూడ నందుగలవు. అవి యీ 
(గంథమున( జేర్ప(బడినవి. పాఠభేదములు గలచోటుల నుచితమని తోంచిన 
పాఠము (గహింపంబడినది. తక్కిన పాఠము లధోభాగమున నీయ(బడినవి. 
“చూతామంచు, పోతే నేమేలో, నీవేమిసేతు, వమనినమ్మేది. ఐనరువానే త్రీ" మొద 
లగు కొన్ని[పరయమోగములు కవిబుద్ధి పూర్వకముగ 6 జేసినవేగాని లేఖక (సమాద 
జనితములు కావనుతలంపుతో నూర్పసాహసింపలేదు. ఈ రెండు (ప్రతులను బట్టి యే 


మంగ] 


యో (గ్రంథము సరిచూచి ముుదింపంబడినది. వేజు.పతులు దొరికినచో నీ ముద 
ణమునందలి లోపములు తొలంగవచ్చును. తమ కార్య స్థానముననున్న యీ[గంథ 
ముయొక్క_ యనసమ్మగమగు తాటియాకుల (పతిని దయతో నొనంగిన ఆంధ 
సాహిత్య పరిషత్తు వారికి వందనములు. 


మ(దాసు. 


(పాచ్యపరిశోధ నాలయము 
1.121988. | 


కోరాడ -_ ానుకృన్ణయ్య 


శ్రీరస్తు 
విషఘ్టమాయానాటక ము, 


ఆధా 
ఎల్ల నార్యకవిక్ళృ తము. 





ఆ శ్వా సము, ౧ 
దశ పరీక్షీన్శవారాజు శకయోగి నడుగుట, ఫపా-అ+--. 


శే, గీ, భాగవత ముఖ్యుండగు శుక $ (బ్రహ్మచేత 
భాగవత సత్క_థాపర $ (బ్రహ్మవిద్య 
నెలమి వినుచు. బరీఖీన్న $ శేందచందుం 
డచ్యుత (క్రీడలాత్మకిం $ పారంబలి కె, 


చ. కనుంగొన నింద నీలమణి $ కాంతి నొకప్పుడు పూర్ణ చంద చం 
దనరుచి నొక్క_వేళ యరు $ ణద్యుతి కుంకుమ చీ వ్రినొక్కచోం 
దనరి గుణ్యతయాత్నుుండయి $ తానె సమ స్తమునై న బేవునిన్‌ 
వనరుహనాభు. బల్మరు ను $ నంబున భావనచేసి వెండియున్‌, 

సీ, అఖిలంబునిండి (ప్ర $ హ్లాద (పమాణో క్రి 

చవెలయంగ నిలిపిన $ విశ్వమయత 
అ(బవ్మాశీటళూ $ న్యంబైన వెంజై_టి 
నీటిలో చేలెడు $ మేటి తనము 
కంసకారాగృహోం శ గణమున రు దాది 
జయనాదములం గన్న $ జనన శేళి 
నిర్వికల్పస్థితి $ నిర్లేపుండె పర 
(బవ్మాంబుదానైన 1 భవ్యమహిమ. 


కే. గీ. తలంపనచ్చెరు వంబుజో $ దరుని గుణము 
లన్ని వర్ణింప దరమె ప $ దా్యాసనునకు 
నిట్టిపర మాత్ము నాద్యుని శ నెజు6గు నాత 
డతండు దానౌట నిస్సంశ $ యంబు మదికి. 


2 విన్గుమాయానాటకము, 


న. అని వెండియుం బుండరీకాశథుని యషయగుణంబు లొకొ_క్క_ సమయంబున 
నపారగంభీర పారావారతరంగ సంఘంబుల చందంబున తండోపతండంబు లై 
వొడముచు, నొకొ;_క్క వేళను కాలర్మా తినిబిడనీర౦[ ధత మోనిశితాతప 
జ్యోత్సా ఎది జ్యోతిః కలాపంబుల రూపంబున స్వకీయమాయాంతర్షతంబు లై 
నిలుచుచు , నొక్కకాలంబున జగ(క్పాణ (ప్రసరణ (పవీణత్వంబున దీప 
కత్వ నిరూఢంబులై సకలంబునం (బవర్తింపుచు నవాజ్యానన గోచర(పభా 
వంబున నుండుటకు నరిదిపడి హరక్టవిస్మాయ స్వరూపంబగు మనంబున నము 
నీం[ద్రు నవలోకించి పరీతీదీశ్వరుండు (ప్రాంజలిమై యిట్లనియె. 4 


మ. మునినాధో తను విష్ణుదివ్యకలనల్‌ $ మోదాద్ను తాపాదక 
త్వనిరూఢిం నిగమాంత భావిత (పభున్‌ తత్వస్వరూపున్‌ విభున్‌ 
మననధ్యాన సమర్చనాభినుత స $ న్మానస్థితిం బొల్చియుం 
డున శ్లేష క్రియలందు సన్నునిగరి శ షల్‌ చాలసే వింప౯, ర్‌ 
వ, ఇవ్విధంబున ననన్య దై వ సామాన్య శేజోవిలాసంబుల వెలయు నిఖలభువనై క 
నాయకుండై న విమ్ణుండు పరనుపురుష్వండని యుపనిషనర్మంబులవలన దెలిసి 
'వేదసిద్ధాంత రహస్య 'వేదులగు నుహామతులు, సర్షస్థితి (పళయవికార కలితం 
బులు న కేష(పాణిగణ సంకీర్ణ ౦బులు నగులోకంబులం (బవర్తించుటుడిగి 
తద్ది వ్య విష్ణుధ్యేయ బేజోరూపంబు తుదిముట్ట ౦గాంచిత దాత శకంబునుం బొందక 
మనంబు బహాువిధకర్శ వ్యాపారంబులకుం (బేశేచి (తివర్ల ఫలభోగంబు లను 
భవించు నల్పనుఖానుసారు లగుచుందురు. దీనికి. గతంబేమి యో సర్వంబు న 
ఛ్యాహరించి సంశయ విచ్చేదంబుగా నెజీంగింపవే మహోళత్తా ! యని (పాక్థిం 
చిన నవ్వి వేకనిధికి శుక(బహ్హ్మా యిట్లనియె. 6 
క, అవునీవ్రు చెప్పినట్ల న 
భువనై కస్వామి సకల $ పూజ్యుండు హరి వే 
దవిచారణీయ పరత 
త్వవిలాసము సృష్ట్రినడుపు $ వాండును నరయన్‌, 7 


ఆ. గీ. అతని నై జతత్వ $ మగు లేజమిట్టిది 
యతనిగుణములిట్టి $ వతని క్రీడ 
లిట్టివని నుతింప $ నెజుంగవ్రు వేద వే 
జఉఊజాంతములును నిశ్చ శ యంబుగాను, గ్‌ 


ఆశ్వాసము. ౧. 


౭౭-4 వేద్యపళంస, $తూ-6+-- 
తే. గ. శుతులనంతములవి యెన్ని $ చూడ నందు 
నరు దాంశంబయే మొ సశ హసగతుల 
నాదిలో (బహ వృక్త్హప $ ద్యాంతరముల 
నిండియఘూషించు మధుకర శ నినదలీల, 
క, అందొక పరమాణ్వంశము 
నంద్రైన సకృత్స్నముగ(ద $ దర్ధము తెలియన్‌ 
బొందుపడదు వ్యాననుహ 
ర్షీందు (పముఖులకు నైన $ నృపకులతిలకా. 
--6౨-క+ వ్యాస్మపశంస, ఫాయూ--ల-- 
ఉ. వ్యాసమునీశ్వరుం డపర $ వారిజనాభుం డతండు నిష్టున 
జ్ఞాసను చేవతోత్తము మ $ హామతిమంతుని ను|ప్రసన్ను నిం 
జేసి తదీయ శితునొక శ చేరిక గై కొని కొంత వేదము 
భ్యాసము చేసె దాను చతు $ రాస్యములై చననాల్లు 'వేదముల్‌. 
--6-9-శు4 మత ప్రశంస, ఫితు-అ+-- 
“వీ, ఆవేదములు నాల్గు శ నవగతంబులు గాంగ 
చదివితదర్థముల్‌ $ వెదుక లేమిం 
దదను రూపమున శా $ స్ర్రములారు నష్టాద 
శపురాణములు నోలి శ సంఘటించె 
వేదవీజాతర $ విన్యాస సరణి గా 
య త్యాదినుంతంబు శ లనువుపజచె 
మత శాస్త్రములు యోగ 1 మార్షశాస్త్రంబులు 
నతిరహసములుగా $ జతనక కై 
శతే,గీ, నమ్మహాభాగుండిట్లు! వే దాదులందు 
దనరు నర్భంబు వివిధ ఛే $ దములనడుచు 
దానమతములు వెక్కయ్యెం శ దన్మతములి 
కన్నిటికి గలైనధిదై వ $ తాంతరీములు, 
క. తామనరాజసముత ములు 
భూమి ననేకములు బవుుళ శ ములు తదధీనం 
ఖై మెలంగు జగము సాత్విక 
మామతములలోన సూత్ము $ మైవ ర్తించుక్‌, 


క్షే 


13 


1. ఆ. పాఠ-డిట్రి 2 ఆ. పాఠము-తేన్మతంబులన్ని టికి గల్లెనది చేవతాంతరంబు ! 8 ఆ. 


పా, తొంతరంబు. 


క 


విన్గుమాయానాటకము, 


నుతములు నుంతంబులు వాం 

ఛితములు సేవార్చన!లును $ శిష్టాచార 
(వతములును బదవిభాగ 

స్థితులును భిన్నంబులగుచు. $ జెల్లుధరిత్రిన్‌. 


ఛా. *ఈమార్షంబున శాస్త్ర వాక్యములు (ప 1 'త్యేకార్థయు కృ కృంబులై 


క్‌ 


వో 


భూమిం చేక్కు ముతంబులన్నడీవంగా $ బుద్ధి (పశారోన్నిష 
'త్సామరక్థ స్టింబున నెల్ల వారు బహువా$ ద(పౌఢినాయామతం 
జేచేలరేచు (భమించుచుండు తనుశే $ దిష్టంబు తన్ము[దతోన్‌. 
అందణికి నన్ని మతముల 

నందముగాం దదధిచేవ $ తాకృతులను గో 

విందుండె యుచితఫల (ప్రా 

_వ్తిందుది. బొందించు తద్వి * దీత లోకములన్‌. 


ం సారస్వత సంపద్నో 


గారూఢములగుచు. దలంపు $ లావ ర్హించున్‌ 
గోరికల తమకమున మో 

చతారంభము లేదు పద్మ శ జాదులకె కైన౯్‌, 
శీవలని*ర్వాణమునకుం 

చావలముది సాత్వికంబు $ తత్పలివారి యా 
(త్రోవకు నేరికి. జి త్తము 

(దోవీదు తన్మతయుగంబు $ (తోవకుంో లె౯, 
కావున నుత్తమ సాత్విక 

ధీవిభవముగలిగి తదధి శ చేవతయగునా 
(శ్రీవిమ్ణుని నతినిర్శల 

భావంబున నిలుపవలయు $ భ క్తినిరూఢిన్‌. 


ఛా. ఈరీతిం నిజసాత్విక (క్రీయలతో $ చేకా(గనిష్థకానుహా 


థీరుండై. హరిమూర్తి నాత్మనిడునా $ ధీమంతుండా మూర్తి సం 
స్కారంబొప్పంగనచ్చునక? (బతినుయో $ జంజెందుచందానం బే 
జోరూపంబున ము కుడ మెలంగుంజూ $ మోణీతలాధిశ్వరా. 


క, వినుసహజ సాత్విక pers 


ప 


ముననిర్మలహృదయ పద్శ శ మున దిరముగ వి 





శివో (నో?) 9. సాత్విక త్వము్మన, 


14 


15 


16 


17 


18 


19 


20 





1. ఆ. పౌ, నేవార్చన పతంబులు దముక౯ | గతిమెలగ జేయు భోగ! స్థితులును. 2. ఆ. పా, 
నడపగా. 8. హిత, క. లోవ్నర్తించున్‌, ర. (ప్రా-నిరా, 6. దోవడు. 7. నంచు (బీతిహెయి. 


ఆశ్వాసము, ౧. ల్‌ 


ముని నిలుపుచు. దాదాత్మ 

బున బొందుట దుర్భరంబు $ భూవరచం( దా.] 21 
ఆ. గీ. అంతసాత్వికక్రి $ యయు నంత నిశ్చల 

సూత్యదృష్టియును వి $ శుద్ధమతియు 

సంభవించుమాన $ సంబన్యమత నుల 

(వాలకున్న పరమ $ వై వ్లవులకు, 22 


౭౭-4 విస్థుమాయా నాటక (పశంస $e - 


చ. కనులదశాయు(డింతటికి $ గారణనూవెడగాని యి౧(దజా 
లముభువన(త్రయంబు సకల(క్రియలుందద భీష్ట కేళితం 
(తములరయంగ నాతని మ $ నంబున "కెట్టులుదో చెనట్లవి 
శ్వముజరియించు నెన్వరికి శ శక్యము స్వేచ్చభరంబు నొందంగ౯. 28 
వ. నువాోమాయా నాటక సూూతెథారుండగు నప్పరను పురుషుండును జూపు 
దివ్య కేళీకృత్యంబులు బవావిధవిచి._త (ప్రహ్లాద కారణంబు లవి వినవలతువేని 
సావథానుిండవై. యాకిర్లింపుము. 24 
స్వీ వాగీిక్వరుండయ్యు $ వనరుహగర్భుండు 
(శుతికదంబము లెక్క. $ చూడంగలండె 
భానుసహ్మస సం $ పద గల భానుండు 
తిమిరమంతయును ఛే $ దింపగలణె 
భువన(త్రయమునే లు $ దిని జాధినాథుండు 
చి త్తతృష్ణావధి $ చెప్పరేగలండె. 
పటు గరుజ్జవ శేఖ శ బరగుఖగోం(దుండు 
గగనంబు కడయెటు $4 గంగంగలండె 
కే, యట్లు తేజోగుణోత్కృష్ణు $ డై యసంతుం 
డై_నవిన్షుని మాయా వి శ వారకలన 
ననురగంధర్వసిద్ద వి $ ద్యాధ రర్షి 
యతకురకోగణంజై న 3 నరయంగలదె. 25 
ను. ఇదినుధ్యం బిదియాదియంతమిది ఠా $ పిభ్భంగి యిచ్చోటుత 
త్పదమంచుక౯ా హరియున్న రూప్యుశుతులుకా $ భావింపలేవన్న చో 
నిదమిళ్ణంబని చెప్పనోపుదు నె భ $ క్తైకావన ఖ్యాతునా 
సద యాత్తు౯ మదినిల్పుశ క్రి (పతిభా $ సంయు క్తినాటించేద౯. 26 





1. (పా. భూరివరేణ్యా, 2. ఆ. సానధానంబున, 8. ఆ. ణీళ్య, 4 చేయగలడె, ర్‌. గురు 
జవ 6, అ. (వ్రావీంచెదక 


6 


వ, 


ఫై 


వీష్ణుమాయా నాటకము, 


అని యంత 'క్నే(త నునంత పరథ్యాన యోగా ధీనంబుగావించి యుదంచిత 
రోనూాంచకంచుకిత జేవుండును సంతోవరన (సవద(శుభారా మధూళీబిందు 
నుందరదృగరవిందద్వంద్వ పునఃపునః (పకటీభూత వారిభ క్తి నుభాపవావాుం 
డును, కరతలము్తా ఫలీకృత (పాగ్వచళ్చూడా (పాఢరహస్య వాక్సుహృదు 
పదిష్టభావి కైవల్య లహ్మీవిలాసన సర్వన్వనం(గ్రహాణ'వ్య(గ్రుండును, మధుర 
(ప్రబోధోద (గుండును నగునయ్యాగి కులాాగణి రాజకులా(గిణి కిట్లనియె, 27 


. ధరణీశ్వర “మనునూయా 


దురత్యయా"యనియె నరుని $ తో హరీమునుద 
త్పరమో_ డికి ననుగుణమై 
పరగెడు తన్గాయ విధము $ (బకటింతుందగ౯, 28 


. అని తత్స కారంబు (పపంచించున ప్పుడు, 29 


—-* ౭-4 విస్టమాయా_పభావంబు శుకయో గ చెప్పణూనుట, ,-పా-అ౭-- 

(శతుదీవీతర్షిసం $ తతికిదు్ధర సంబు 

గురియునాకనివాస $ నురభివ్రూ లె 
సస్యాభివృద్ధికి శ చాలంగ వర్షించు 

(పావృట్పళోధర $ పటలివ్రూ లె 
వేలాతటంబున $ విబుధరయార్థంబు 

(పభవించు నమృతేకుం $ భంబుమవ్రౌలె 
సత్యభామామన $ స్పామికి నభివాంఛి 

తమునిచ్చు పారిజా $ తంబువాలె 


తగ. పారికాంతీ. పరీఖీన్న సృ $ పాలమాళి 


మధుకి రస్వాంత సంతోషమయము లై న 
కోరికలమింిచు శుకముఖాం శ భోరువాంబు 
నందనందన గాభావను $ రం దధార. 80 


. మననునకు గోచరింపని 


వనజోదరు త త్త కలన $ వాగై స్రఖరిన 

న! మ 
ర్శ్మ నసేయ నొరులకెట్లగు | 
నునిశితవిజ్హాన నిధికి $ శుకునికిందక్క_౯. 81 


. ఇట్లు చాటుకార వాక్సగంపరా సంపాదకురో డేక ముఖుండయ్యు చతుర్ముఖ 


సవ్నాసముఖ జంఘాలిక కళాగర్వ నిర్వాహకంబగు శేమువీ వి శేషంబున సర 


స్వత్స్పలిలాంతర్మగ్న౧బులగు రత్నంబులుంబో లె నామ్నాయ మండల గర్భ 


క. ఆ. సర్మిగవా సమ్మగుండును. 2. (పా! ముంచె!! 8 (పా. గాఢ, 4, సంపాద 


కందళితముఖుం,” 


ఆశ్వాసము, ౧. 7 


స్థంబు లైన హరికథా నందోవాంబులుగూడం దిగిచి వనంతసమయ సమారంభ 

విజృంభమాణ నురభీకునును విసరంబుల పననసలుగొని దెసల పుణ్యగంధం 

బులు వెదచల్లుచు సత్పురుపషహృదయ నుధుపాయి నికాయంబుల నాకర్షి ౦ప 

సమకట్టి చెప్పునప్పారి కాంహీ యిట్లనియె. 82 

తత్ర విష్ణుమాయా పభౌవము, tee: 

క. (శేయస్కర వివ్హునుహా 

మాయానివిడాంధకార $ నుండలిఖద్యో 

తాయిత లేజోమూ రుల 

దోయజభ వముఖులు దిరుగు శ దురు వినునుధిపా. 88 
చ, జననసమృద్ధినాశములు శ$ చం(దక ఛావళి శెట్టులంబరం 

బున ఘటియిల్లునట్లన య $ మోఘ దురత్యయ వివ్దునాయయం 

దనవరతంజులోకనివ $ హంబునకుకా (బహాతంబుగావున౯ా 

జనవర సర్వముంజలజ $ నాభుని కై తవనుగ్న మారయః౯. శశ 
చ. ఉరగవరైక దండకలి $ తోజ్వలలోక పరంపరకా సురా 

నురముఖ జంతుకోటిని డి శ చూడ్కి-కి యతుకరండ నుట్టులె 

పరలలోంజేసి యెల్లెడల $ భ_క్తమనో నిలయాంగణంబులకా 

దిరముగ నిల్పెవేడుకలం $ చేలుచు వైష్ణవమాయ భూవరా, త్‌ 
ఉ. నీలపయోధరావలివి $ నిర్న్శరదీధితులాడ కాడకుం 

గోలమెటుం'! తండములం శ గొల్చి (గహీంచెడు మూాడ్కి. భాను తే 

జోలవ చం(దికాంశువులం $ జూపుచుమా?పుచునుండు విస్థానా 

యాలలి తేం[దజాలము నిశ జా(శితకోటి!. (బీతిసేయుచున్‌ 3 86 
క, భూరయోజ్యోతిరై పనన 

మాయానాటక విధాని $ మర్హల పాంచా 

లీయవనిక భాగవతని 

కాయాంత క్నే(త కాతు $ కము నొదవించు౯. 87 
శే, గ. ఆచతుర్భుఖకీట $ పర్యంతజంతు 

సంతతులు విష్ట్యమా యోరు శ జాలపటలి 

దగులుచుందురు నుత్స ౪వి $ తతులు వోలె 

వితతతృష్టాచ్ధి నీదుచు $ విధీన లేంద. 88 
మ, అరివడ్వర్ల గుణ(త్ర యేం(దియధర $ ణ్యాకాశవాక్షేతి మ 

న్మరుదాశాంతరవత్సర రుకలనా $ మశ్యాదలై జాతిక 


rss ss rrr 
1. ఆ. మెరుంగుదండముల, 2, ఆ. పాయకనుడు, 8. ఆ “విధానుమర్ష రి, 4, విడు, 


8 విన్దునూయానాటకము, 


ర్మరతిశాంతి తిరస్కియాదురిత ధర్మఖ్యాతి 1పూజాదుళై 

చరియించు౯ వారినూయ (పాణిగతమై $ సరై ఏక చీవ్ర్యాన్న తి౯. 89 
మ. వారిమాయావిభవంబు రాజ్యపదప $ ద్థానీనుత ద్విట్సువ 

త్క_రుణాశానుభ న్రాత్సవ వ్యయగ్భహోోే శే థాన్యాదులై తృ_ప్తియె 

పరమాపత్సుఖ సంపదా? ర్తిగతులై $ (ప్రాపించులోకంబునళా 

సురమర్హ్యానుర ముఖ్యజంతు తతించే $ ల్బుంిదూల్చు. గూల్చుకొనృపా. 40 


౭౭-4 (పకృతిపురుస, స్వరూపంబులు rho 
సీ, మానవేం(దవినుము $ నాయనా (బకృతిత 
త్క_ ర్తవిము( డతండు శ డానెవిష్ణు 
డతండె మొదలి తేజ $ మామో(దనుతి లేదు 
చానినెజుంగు నిగమ $ తత్వవేది 
పంచేందియనులకుం $ బరమంబులై యుండు 
నర్గంబులఖిల విశ ఛార్థయు క్రి కి 
నర్ధంబులకు నెక్కు. $ వై తనర్చు మనన్సు 
నిఖల(పీయత్నత $ నియతిగలిగి 
మననున కధిశమై శ మనుీనుసద్భుద్ధి ని 
శృలసూతదృ్టికి శ నిలయమగుచు 
బుద్ధికి నుత్క్బృష్ట $ భూమియై విలసిల్లు 
నాత్మ విజాననీ $ నూంతమగుచు 
శే, గీ. నాత్మకతిరి క్రమగుచు మ $ హత్తువెలయు 
నంతకంశ₹ను నవ్య క్త $ మతిశయిల్లు 
నవలబురుముండు పర కావ్య ళ్‌ మై వెలుంగు 
(ప్రకృతిలో నంబుధర గర్భ $ భానునట్లు. 41 
వ. ఇట్లు పర(బ్రహ్మ తేజంబున వెలుంగు పురుషుండు ఘటనిహిత (ప్రదీపంబునుం 
బోలె నిబిడమాయావరణ మధ్యన్థుండై నిజతేజంబు సకలంబునకీ! గోచరం 
బని శేలీ సంచారపరాయణత్వం బవేతీంచి యేకై కకాలవళితంబై (బవ 
కాలంబు) పరిభ్రమించి కులాలచ(క్రంబు కరణిందిరుగు, స్వకీయ మాయాకాల 
చ(క్రంబున నావర్తించు (బహ్మోాదులలోన పావకశిఖాంకారంబువలన నంకు 
రించు దీప? కొలశపగిది నిజ తేజోబిలంబున మత్స్య్యకూర్మవరావా నారసింహోది 
బవావిధరూపావతారంబులం (బతిఫలించుచు సౌందర్య వీర్య కార్య వైర్య 


1. ఖ్యాత, 2. ఆ, సుకసంపదరి గతులైపాపించు లోకంబులన్‌. త. పా-దాల్బుం క, ఆ. 
(వవరన, శ్‌, ఆ, “వమలయుి” 6, సకలంబునక. 7. ఆ “పరంపరల,” 8, ఆ. లవంబుస 


ఆశ్వాసము, ౧ 9 


(పతాప (పభావనిగవోను గవా దాహీణ్యంబు లత్యుత్కృవ్దంబులై వెలయ 
శంఖచ(క గదాపద్భ పీతాంబర కె స్తుభవననూలికా (్రీవత్సలాం ఛన| ప్రముఖ 
లాంఛనంబులతో. జతుర్షశభువనంబులం (బవర్తించుచు, సర్గస్థిత్మిపళయ 
కర్త భత్వోంబునం (బాణీవర్లంబుల నడుపుచుండు, నయ్యవ తారంబులలో 
మిక్కిలి కృష్ణావతార విలసితుండగు విష్ణుండు సహజమాయా మానుషవేవమ 
ఛారియై తత్పురుష (పభావంబు గలిగి వివారింపుచుండు. అతండెకాడె కొరవ 
కులం బాహుతింగొని ధర్మనందను. బట్టంబుగట్టి భవద్వంశంబునిలివిన భక్త 
పరతం(తుండు. తత్క_పట కేళీకృత్యంబులు నువ్వె, మాయావిధానంబులు, 
నీకు జెప్ప సమకట్టిన ee నదియ వినుము, 42 
+ భూమిన్‌ “సర్వం హస్తి 

చేనుగ్నిమ్మనెడు fa శ దెలియంగం దన్మా 

యానుగ్నము శివవిధిర 

వోమరమాయా విధంబు $ నవనీనాథా. ఉరి 


-++-ఫ+ విష్ణమాయాతిశయత్వరు. $.వు-6+-- 
“దేవ గంధర్వ యతదై $ కేయత తికిం 
గలన్ర మాయలు విను నుల్పకకాలగతులు 
సలిల జనిబుద్బు దాంబుదశేచ్భాయలట్టు 

లన్ని టిని మింగి హరిమాయ శ్‌ యతిశయిల్లు, 44 
. జలరుహా నాభుని మాయా 

విలసనమున నుళ్గుగానిన శ విధమదివిన వే 

జలజజ శివ వాసవముఖు 

లల వడి సుడిగాలింబడిన ఈ యాకులు వ్రూలె౯ా, df 
. బాతి పుష్పంబునందు వాశీసనయు బోలె 

దీపమునం (బభవ్రూలెనా $ బేవదేవుం 

గలసి యన్యోన్య సౌభాగ్యఫగతిం జరించు 

సిరియు గర్వించి హరిమాయం $ జిక్కువడియె. 46 
. ఇవ్విధంబున ననవరత సన్నికృష్ణ సాంగత్యంబున నజ్లేవునికి (_శూణేశ్వరియై 
విశాలవతుస్థల కా స్తుభరత్నసింహాసనంబున భాసిల్లు సంపద్విలాసినియును, 
నిరంతర సందర్శన పారాయణ (ప్రారంభంబున నయ్యంభోరుహ నాభు నాభ్యం 
భోరువాంబున బంభరాయమాగణుండై యుండు నంభోరుహసంభన్రండును, 
నమేయ కల్యాణగుణ సాదృశ్యంబున వేబులేని ముచ్చికలతో హరిహరు 
లేశాకృలియనుటకు నాదై త్యారింగాడి దంటమై నిలిచిన ఫాలలోచ 
నుండును, సతతంబును నా రాయణాష్ట్రాషమరీమర్యత సంస్మరణ(శవణ కుతూ 


V—2 


10 విష్ణునవూయానాటక ము, 


హలంబున నా పురాణపురువు నాశయించి తన్మం(తముఖరియగు 
వీణ గైకొని పరవుభాగనతుండై భవపంకంబునం బడక  నిరాతంక 
నుఖయాగంబునంజెంది, మోహాయత్త విషయరస సంజాతే (వభూతరోష 
కషాయిత స్వాంతు లై పొరలువారింజూచి (పహాసించుచు హర్షించుచుం 
జరియించు నారద మహామునీందుండును, మొదలుగాగల నుహామహి 
మాఢథ్యులు లోకంబుల నల్ప(ప్రాణి మండలంబుల తేజంబులం దను తేజం 
బులచేతం గుదియించుచు, నిశాసనమయజ్యోతి రింగణ గణద్యుతుల నయ్యె 
కొలంది మాయించు. నతిస్థూల సూత (పదీపాంకురంబుల మాడ్కిం 
(శనీపించుచుం దమలోన లీలారాపధరుండై తన మూలరూపంబు దాంచి 
కలసి మెలసి వర్తించు నయ్యచ్యుతుని నొరసి చూచి యనంత తేజో భాముం 
డగు (పభాకరు సన్నిధింబో లె ని స్టేజాలగుదురు, మున్ను చన్న కథలుగలవు, 
చెవ్పెద నాక ర్శి ౦పుము, 47 
క. మితాత ధర్మనందను. 
డాతత'విభ వాధికారయశముల(దా? నే 
కాతప వారణముగ వను 
ఛాతల మొక్కరుండ యేల $ ధర్మోన్ముఖుండై. 48 


ాఅఈాప్తూ4 ధర రాజుయొక్క. (పకంస, ఫూ ఆ - 
సీ, ధర్భ్శ'చేవతకు నుశద్నవమొంది యత్యంత 
ధరత్ణపరాయణ$త్వమున నిలిచె 
రాజసూయ మహోధ్వ$ర మొునర్పంగం బూని 
కోఫటుతుణా రాజుల శే చెజలుమాన్నె 
సత్య. పతిజ్ఞ విశశ్వ్యమునిండ బలవంతు. 
డయ్యును వనవాస $ మాచరించె 
 కేజితఖడ్డధాశరాజలౌఘంబునం 
గారనవంశ పంశకంబుగడిగె 
తే. న్‌, నిఖలదిజ్భ్మండలాధీశ శనిత్యద త్త 
వస్తు విస్తారపూరిత $ వాజిమేధ 
యాగభాగాది నంది కేం దాదిదివిజ 
నిర్మితఖ్యాతి నొప్పునా $ ధర్మనుతుండు. 49 
వ, ఒక్క-నాండు. 50 








1. విద్యాదిగారవాంతంబున 2. ఆ పా. పాం త్తంబునశె | శారప. త గురుతర 
రాజులం. 4, జిరఖడ్డధారాజ శౌభుంబు చేతను, 


అశ్వాన ము, ౧. 1 


ఉ. ఇందు కుల్యపభూతపృథి  వీశ్వరుండా!దలపట్టభ(ద ల 
మ్మీందనరారి యెక్కగం (బకేనిద్ధికి నెక్కిన యీసముజ్వల 
తుందరరత్న సింవాముల 1 శోభీలుచున్న పసిండిగ దె బెం 
పొందంగ నిందులీలం గొలు $ వుండె నమన్న ఎపదీపీతార్యఘ్రులై. 51 

సీ, కారవాధీశోరుశకాండద్వయ। ద్రోహి 

పటుగదా వాన్తుండు $ పవనజుండు 
కర్ణ వత్‌ ఃవీళ శేభుట్టన చణబాణ 
జనక గాండివపాణి శ సవ్యసాచి 
చటుల కారవ్య పక 2విపతు నిగవా 
వ్య(గకౌర్యుఃడు మాద్రి $ య్యగనుతుండు 
నై_తవద్యూత విశగహకారి సౌబల 
హననధుర్యుండు నకుశలానుజుండు 

తే. ననుంగుదమ్ములు నలుగురు $ నర్తిగొలువ 
నిర్యదునకు గీవ్నతియుంబో లె $ నెనయం దనకు 
ధథానమ్యు. డుచితాసననున సశీద్దర శథల 
వలన రాజర్షి మార్లముల్‌ $ దెలుపునపుడు, ర్‌ 

Rr] వ్యాసముని వచ్చుట, $వు-6+-- 

ఉ. కారవ పాండవేయ కులశక ర్త కళింద నుతాంతరీప వి 
స్ఫారతరా కరోద్భవ ల$న(దుచి సాం(ద మహే హేం(దనీల మం 
భోరుహసంభ వాకృతి విశమోహీత మోహరణ(పచండ వి 

రవిముండలోదయము $ వ్యాసమహాముని దోంచె ముందటక. ల్‌లి 
సీ, జమున పుంభావమై $ సామోత్క_రించెనో 
లలిత మంహే(ద నీశలముల(పోవ్చ 
నవ్యసాల(గామ శ నగళృ్ళంగ మెగ సెనో 
నుస్మేరకల్హార $ సూనవన మొ 
కోనల పల్లవాం౦$కురిత శాషింఛమోా 
ఘనతరావుత మేఘ $ ఖండభరమొ 
సామాధి దైనతోశద్దామ విలాసమో 
హరిమూర్తి నచ్చొ త్తిీనట్టి రూపొ 

తే, యనంగ దూర్వాంకుర జ్యామ$లాంగ దివ్య 

కాంతి చకచక లాశలం శ గడలుకొనంగ 


1. వీశ్వర మేంతల, 2, (ఆ. పా.) పక్షపాఠన్నిగవా, 8. విమోవా తమోవా తమోవారణ, 
4 ఆ, పా. మెసలెనో, 


12 విమమాయానాటక ము, 


నిష్టజై వంబుపోలె సశమిదకరుణ 
నెదుటం దోచిన వ్యాసముశనీం్య దు జూచి. ర్‌4 
— 04 ధర్మరాజు వ్యాసుల వారికి నమస్కరించి పూజించుట. కఫా 

క. మానసము నిండివెలువడు 

నానంద రసంబుపోలె $ న్మశులు దనక 

న్లోనల దొరంగంగం (గ్రక్కున 

నా నరపతి గ ద్రెడిగ్లి శ యం(ఘుల కెజంగెన్‌. ల్‌ర్‌ 
మ, సకలయ్మావర సార్వభౌమ పదవీశస్మామాజ్యవీకన్థుండిం 

దు కులగానుణి ధర్మనందను,డుదోశడ్లోంగూడి తత్పోదర 

(పకరంబున్‌ నిఖలోర్విపాలక నుహృశ్గ్‌ద్వాతంబులు౯ (మొక్క ర 

త్నకిరీట 1(పసవార్చులందన రె. దశత్పాదద్వయం బయ్యెడ౯. 56 
వ. ఇట్లు సహజన్మ సామంత సుహృత్ప్సంతానంబుతోం బణమిల్లి వినయ విన 

మిత _ శరీరముకుళీకృత హా స్తారపిందద్వంద్యసందర్శిత భ _క్రితౌత్చర్యంబులతోం 

దోడ్కొ-నివచ్చి _సభానుంటపమధ్య( పచేశంబున _ సమున్నతకుశాసనంబున 

నునిచి పూజించి తదనుముతంబున నిజసింహాసనానీనుండై తెగిన వారల? 

2దగిన నెలవుల నుచితవీఠంబులనుండ నియమించి (ప్రాంజలిమై యభిముఖుం 

డగు నాధర్మతనయు నవలోకించి కృపాయ శ్పెచి త్రంబున నమ్ముని కులో త్త 

ముండి ట్లనిమె, ల్‌? 

౭-4 వ్యానుండు ఢర రాజును శ్లాఘీంచుట, 0౭ 

మ, జననాథో త్తమ ధర్మనందన ! హారిశశ్చం[దహీమా భ ర్హతో 

నెనమొ నిల్చితి సత్య వాక్యమున భారీ! తీకో త్తమ కేణిలో 

ననినిన్మె' చ్చెద నట్లకా దె, సుజనుంశేడై నట్టి వాండార్యవ 

_ర్తన వరించిన గీర్హియు౯ నుకృతముం $ (బాపింపదే యెయ్యెడన్‌. 58 
శా, (పాలేయాంకు కులావతంసములలో $ భాన్వన్వ్నయోద్య్భూతభూ 

పాల(కేమఖులలోన రాముని క్రితం $ ఛాస్వద్ధన (బ్రహ్మ వి 

ద్యా లకీ పభవంబు శౌర్యనయయు] క *భాతృసౌజన్యముం 

వై 9లోక్యంబున నెన్నుకో వెలసి 'తాశర్యస్తుత్య ధర్మాత్మజా. ల్‌0 
క. జలరుహ సంభవముఖులకు. 

రగ్గాల(ది యెటుంగంగ రాని $ గోవిందుడు నీ 





1. ఆ. పొ, (పసవాగ ఎనంద్దనశె 2. నయ్మనెలవుల. శి. నని నిన్నంచగ. అనిమున్మై చ్చెద 
4, ఆ, పా “'నయయు డ్డి ర్‌ కొలదియు నెరుగంగ్గ రాని, 


ల 


రా 


అశ్వాస ము. ౧. 18 


కులమునకు. గూర్చి చుట్టము 
వెలి కా(డును నయ్యె నేమి శ చెప్పుదునింక౯, 60 


* అని హరిందలంచి తద్భ_క్తవత్సలత్వంబు నూహించి. 61 


భ_క్షపరతం(త్రుడై నయా $ పద్మనాభు: 

డేడుగడయును చానమె $ మెల్లకడల 

మిము (బహ్హాదుబో లెనశే మేయక రుణ 

1దగిలి రఖీంచె ఘోరదుశేర్టథశలవలన. 62 


. కావండే నానంబు 4 కారవసభలోన 


పాంచాలిక త యాంశబరములోసంగి 
యాంకొన్నదుర్వాసు $ నలుక చేపడకుండ 

నరయండేనిను పులాశకారియగుచు 
రవి గుంక కుండసై ౦$ధవు(దుంచుసవ్య సా 

చి(పతిజ్ఞ నిలుపండే $ చిక్కు_ంబెట్లి 

లు 

ధృత రాష్ట్రు కౌగిట * మృతిమాననుక్కు_కం 

బముచేతగబోవండే శ పవనతనయు 


.?నాదరింపడె నారాయణా స్త్ర వహ్ని 


బలము బెగకుండ (చాణిశాశీపంబువలన 
నుద్దరింపగకిమిూవంక శ ముర్వి నెడల 
కుండం గృమనివంటిహి$తుండుగలం డె. 68 


. వెండియు నాఖండలాదులయెడ ననురులుంబో లె పాపవర్తనులై న ధార 


రాష్ట్రులు మోామేలు సహింపంజాలక యకారణంబ వై రంబునూది కర్ణ సౌబ 
లుల దుర్మం[తంబున నట మిమ్ము. గపటవ్యాపారంబున హింసింప సమకట్టి 
చేయు దుష్కృుతంబులన్నియు మీారెజుంగకుండిన సర్వాంత ర్యామిగావున 
నయ్యన౦కతుండు దూరస్థుండయ్యు నిక్‌ టస్థుండునుంబో లె నిరర్థకంబులు గావించు 
చుండు. మోరశెల్ల నచ్చెరువడిచూడ భగదత్తుండు వై చిన చేవాసుర నిరంకు 
శంబగు వై వ్లవాంకుశంబు విజయునిం బొలియింపకుండ నడ్డమై ముందట 
నిలిచి దాని తన కాన్తుభగై గైఎవేయ లవీతంబై. న వతస్థలంబున వై జయంతికి 
దండయగు పూదండగా ధరియించియు నిం్యద్రదత్త ద్‌ తయగు నుగ క్రి క్రిపాష్థనిమాంద 
వై వకుండ కర్ణ ర దుర్యోధ నాదులకు మజిపు(బుట్టించియు, నారాభేయుండలిగి 
'యేసినయమోఘోనాగా, స్త్రంబు'తాకున ంబోకుండ రథంబు (గుంగనడిమియ్సు, 
(పత్యస్త, శూన్యుండై న నరుని తలంగాచియు, భీష్మ దోణ కృపాళ్వజ్థామ 





"తనన దడాల వ 


1. కలిగి రక్షీంచె ఘోరదుఃఖములవలన, 2. ఆ, షా. ఆశ్వనింపండె, 


14 విన్గునూయానాటకమ్ము 


కృతవర్మ | ప్రభృతి నుహావీరపురువుల నుం(త్రవీర్యవంతంబులగు ననన్యవార్య 
శార్యదివ్యాస్త్ర సంఘంబు లసంఖ్యంబులై విలయసమయ థారాధర ఖండం 
బులవలనం దొరు/గు 1పిడుగుల చందంబున మై (బయింబడునప్పు డజ్దేవహాంబు 
దహీంపకుండం. దదీయ శకేజోవవ్నా లంత శ్థానంబు నొందియుండం దోడోన 
సం_స్పంభింపంజేయుచుం బోరుతుది ధనంజయుం దొలంగించి యయ్యనల శిఖా 
ముఖంబులకు. దురగ సహితంబగు రథంబునాహుతిం గా. జేసియు0, బు[తళో 
కార్తింగుందు గాంఛారి (కూరశాప వ్యథాభారంబు మోయందజకు లేకుండం 
బరివారించి తానే వహించియు, నపార కారవకుల పారావారంబు నిక్ళేషం 
బుగా శోమీంపం జేసియు న కేషసము[ద ము[దితవనుంధరా భార ధౌరంధర్యంబు 
నీకు, బాపరహితంబుగా నను గహించి నినుం గీ _ర్రిసుక్సుశంబులకుం (బథమ 
గణ్యునింగాం (బసాదించె నదియునుంగాక ,._ 64 
సీ, మేన త్తయనిగొంతి $ మెయికొని పూజించు 
నెమ్మిముజందిమై $ నీకు మొక్కు 
ననుంగు నెచ్చెలి కాని శ యట్ల పావని మెచ్చు 
నర్జునుదన( పాణ శ మనితలంచు 
కవలసాతకియందు. $ గలకూర్మి పాటించు. 
బాంచాలింజూచునుశభ[ ద వలె 
నాత కృత ములుగా 1 నరయునీపను లెల్ల 
మేలుసేయనెకోరు $ మోకు నెపుడు 
తే, తల్లిదం్యడులమింద సోశదరులమింద 
ధర్ముపత్నులమింద నాశత్శజులమింద 
'లేదుమోమిోందంగల్ను (పశభ్లోదభరము 
ధర్మనందన ! "దేవకీ $ తనయునకును, 65 
మ. అమ రేందర్టల చేత (మొక్కు గొనున$య్య ౦భోజ ప తాతుండ 
య్యమశేం(ద్రరులుచూడ నెమ్మి(పణతుం$డై కంటికి౯ా రెప్పచం 
దమునకొనీకు సహాయు(డై. తిరుగుచుశన్నా (డట్టి నీవంటియు 
_త్తముండాదివ్వులయందునై నంగలండే $ థా|తీశు లిం కేటికి౯ 66 
వ. అని సాత్వవ తేయుండు పలికిన సత్వవ చనంబులు విని ధామ్యపురోగములై. న 
గురువిద్య్వజ్ఞనంబులును, భీమార్జున నకుల సవాచేవులును సేవాగతు లై యున్న 
సూర్యసోమవ౦శ సంభవులగు నుత్తనుతు _త్తియులును హి తానూత్యవర్గం 
బులు నట్టయానని పరస్పరాలోకన స్వీకృ తాంగ్‌ కారులై యతివర్ష ౦బునం 
బొంది 'ేవకీనంవను దయాదావీణ్యంబుల నభినందించుచున్నం గొలువు 


ఈ 





1, వెడివీడుగు, 


ఆశ్వాసము, ౧. 


15 


భృంగ సంగీతంబులతోం జెంగలువకొలను మెలంగిన చందం బునన ౧దంబ య్యె, 
నమ్మవోరాజ (కోమ్లండును మునిగరిష్టుని ముఖచం[దబింబంబు వలనం 
దొరంగిన పుండరీకాత్వుని నామాతరంబులను నమృతవిందుబృందంబులు 
(శుతిపుటంబులంబడిన యప్పటినుండియు నంతర్నిరీశ్షణంబున నుత్ఫుల్ల 
పులకకలి కాభిరామాంగం బుతో నంతరంగంబు నిరంత రానందరన సరసి తరం 
గంబుల నోలలార్చుచున్నవాండై సుఖపార వశ్యంబువలన( గొండొక దెలిసి 


(బహ్మథధ్యానానంతరంబున యోగిపుంగవుండునుంబో లె 
టింగలయ నాలోకించి యమ్శుహాభాగున కిట్లనియె, 


67 


--ఈ౨-భ4 ధర రాజు శీకృన్ల (వభావకు వర్ణించుట, $ఫా-౭౭-- 


5, ఆవో క ఎ్రష్హుని నుగుణ 
వ్యాహారము లింతయొప్పుకీనా విన నవము 
కాహారకలాపము లకు 
సావాయ్య మునర్చు మిావ$ చస్సామ(గ౯. 

క. హరినామోత్మ_ర ములుశుభ 
కరములు తె ఏలోక్య విజయ కకరములు (శ్రేయ 
స్క్రరములు హిత కార్యవశీ 
కరములు సత్పురుష సౌఖ్యశ+కరములు వినిన. 

చ. కలమృదు వబ్లకీరవము $ కంటు వసంతవిహారచారుకో 
క్రీిలనినదంబుకం'టు నళి $ కీరరుతంబులకం"చు తాళసం 
కలిత మృదంగశబ్దముల $ కంకు మనోహర కామినీవచః 


కలనలకం'కెనింపొసంగు శ నా చెవికి౯ హరినామవర్ణ నల్‌ న 


కొ మీారానతిచ్చినట్లన 
నారాయణుండార్హరతుశణ పరాయణుండా 
చ్వారవతీపురపతియా 
ఛారము లేకున్న (బతుకం $ దరమే మాకు౯, 
క, జలరాశి మగ్నవనుభా 
తలమెత్తిన [కోడమూ ర్తి $ తాంగావుననా 
కులముదరిం చె వారియి 
ము్యులంగారవ్యార్థ వేమున శ మునింగిన దానికా, 
ఆ. భ క్షితోడం దన్ను $ భావించు దీనుల 
నెలమితోడం (బోచు $ నెనరుగలిగి 


68 


69 


70 


71 





1. వ్యాన్యయమున. 


16 విష్ణునవూయానాటక ము, 


కోరి తన్ను వెతకు $ వారికి వెన్నిధి 
యట్లదోంచి (పోచు $ నచ్యుతుండు, 78 


వ, అంతియకాదు. (పబలతరతృణ _స్తంబసము చేదనానంతరంబున వర్ష ధారాభి 
జీ చనంబుచేత సస్యభ రంబును, విషవృతుకంటక లుంఠ నానంతరంబున 
వసంత సమాగనుంబుచేత నుద్యానవనంబును, సంసార సంకుల విషయభోగ 
వై రాగ్యానంతరంబున చిదదులానందలహరిచేతం బరమయోగి వ్యాదయం 
బును, బహుళ బవాంగీక్టన్యాధి మోచనానంతరంబున హితాన్నపానాదిక 
(దవ్యవిభవంబుచేత శరీరంబును, దుర హాంకారకాకవిద్విపాత్సశు కంఠ దారుణ 
ఘంటా ఘణ ఘణ త్కారనిరాకరణా నంతరంబున రసికనుక వి కావ్య (పసంగ 
గంభీర వచస్సార స్యంబు చేత నాస్థానంబు నెవ్విధంబున నభివర్ణింప నొప్పు 
నట్లన (కూర కారవ్యకులపంక క ళంక మళ నానంతరంబున చ(కధరునికరుణా 
కటాతు నిరీక్షుణంబుచేత జగ చేకపూజ్యంబై న కరినగర సామాజ్యంబు 
నాకు సిదించినయది. అవ హా సయుం (బతియుగంబునః (బహ్హాదచర్నిత్రం 
బును గజేందమోత.ణ (పకారంమేను విభీషణ పట్టాభి పే.కపుణ్యకీర్ర రనం 
బును (ధ్రువూపాఖ్యానంబునుంబో లెం జంద సూర్యు సాగర మేరు ధరణీ 
తలంబులుంగల కాలంబు వెలయ హరిసమకట్టిన వాండు. మతే యట్టి (ప్రభా 
వంబు (బహ్మ రుద మహేం(డ గంధర్వ యతురాతుస సిద్ధవి ద్యాధర 
(శ్రేణులలో నెవ్వరిశై నం గలుగుట వినిమైన నెణుంగుదుమే. ఈ ముకుం 
దుండే పరముపురుషుండది యెట్లం చేని, 74 


చ. హరియును నేముం గూడినది $ యాదిగ నమ్మహనీయ మూ ర్రివి 

న్ఫురదురు తేజమాత (గని $ పొందుగం గేలినునువ్య వేష నుం 

దరుండగు నాది పూరువుం డిశతండని (మొక్క_( దలంచి, యాతండే 

పరువడి(మొక్కి-నం (బకృతి $ బాంధవుండంచును గూర్మి సేయుదుక్‌ 75 
ఆ. (మొక్కి నిలిచినపుడు శ నుక్కు_వ మజుందిగా 

గాగవించి కౌరిం శ గాంగిలింతు 

వెనుక నితడు డై వశీనునుభీతి వాటిల్ల 

భక్షి నుతియొన రు శ భావ'వీధి, 76 
మ గురుభీపాాష్టన సూనులాజి. బడిన౯ా శ టో భించి మేమా ర్తి చేం 

బొరలంజూచుచు నుందహాసవదనాం 4 భోజంబుతో నుండ నె 

వ్వరు వడ్డందుది మే లెకాందలంచు భాశేవం 'బుట్టనేనా మహో 

పురుషుం జూచుచునుందు నయ్యడలు ఉఊాశబోవుందడాలోకనకొా, 77 





1. ఆ. పొ. నిధుల, 2. మోహో ర్టిచే, 8 బెట్లుం 


(23 


ఆశ్వానము, ౧, 


సంధిషయొనర్ప నెకోరుదు 
బంధుతోభమునకోడి $ పలునురునదిని 
ర్భంధ(ప్రయత్న నునియును 

సంధింపండు వెంచునీరథశసమె యిరువాగు౯, 


* అన్నలు దమ్ములుం గురులు $ నాప్తులు విప్రులు నా(శితాళియుం 


బన్నినపోరు ఘూరనుగు $ పాతక మేలని మానం జూచినకా 
మిన్నక సాహీమా(త్రములు $ మోరలు దీనికి మూలమేనె కా 
నున్నది కాకపోదనుచు నుల్లముశ బేర్చు6 1దదీయబుద్ధి చే౯. 


, కురుకులసంతయ౨ంబు నృపోకోటుల చాన్రత దా_ప్టమి(తసం 


హరణము తత్కులాంగనల $ యా_ర్తరవత్కట వహ్నిపాతని 
వావి 

వ్థురరభ సంబుచూడనతి $కోకభయంబగు మాకునమ్మహో 

పురువుండు భారిమెల్లడిగి శ పోమెనటంచుివాసించునవ్యల౯, 


+, అదియునుంగాక్‌, 
. కనకవీతాంబరంబుతోం $ గా స్తుభంబు 


తోడనానందనుగుహారి శ దోచునెపుడు 
కమలనే తుండునాకన్ను. శ గవకునెదుట 
నిఖలరూపంబులనుజెందు $ నీడంబో లె. 


. జలధీరళోమలావయవ $ సంపదతో వెలిదమ్మి రేకులం 


గలకలనవ్వుచున్న "తెలి $ గన్నులతోహరివచ్చి ముందటకా 
నిలిచినయయాతుం గొండొకవి * నిశ్చలదృష్టుల. జూడంజూడను 
జ్వలరుచిరాశియా, నవయ శ వంబులు చూపక యేమి చెప్పుదు౯, 


శా, ఆ తేజంబును నీలవీతసితవ శ రాయ తమె (కొమ్మరకా 
(ac) — I 


శ్వేతంచానరుణంబయాన సితమా శ్‌ వేర్వేజనిశ్లుట్టిదో 

చూతంబంచు( దలంప నెప్పటిగతిం శ నున్య క్తకృష్ణాగతిం 

చేతః వీతియొవర్ను మద్నముపరి $ చేదంబు నానంతట౯ా. 
Ee చ ఛి, EN 


. ఇదియెల్ల నెజిగియునునా 


మదింగృష్టుండాదిపురుష వముయు(డనుతల.: ప 
ట్లాదవం గనీ విజ్ఞానం 
బదియీ ముకొోయనుచువగ?తు $ ననవరతంబుక. 


షం ఆఅ. పా... నేఫుకాతదియ్యబుద్ధికిక , 2. ఛారమెల్లడగిపోయె, కి. హారింద్దలంపునవ్వలనూ, 


4. రవా, శ్‌ వెర్వేర నిమ్టెంన్నుచుక్రా, 6, తత్వజ్ఞానంబది, 7 దలతు, 


8 


17 


78 


79 


80 
81 


82 


88 


84 


రిక్‌ 


18 


వ 


చ, 


వినుమాయానాటకము, 


0-9 కృమ్లుని యాధార్థ శ్రము వ్యానులవారిని ధర్మరాజడుగుట, $c 
ఇవ్వి చిత్ర కృత్యంబు లెట్టివి యమ్మాహానుభావుండునిగూఢ శేజుండై. 
శాణో శ్రేజితంబుగాని మాణిక్యంబు చందంబుననున్నవాండు దర్శితాదర్శిత 
(వభావుండై జలధివిలోల వీచీనిచయ (ప్రతిబింబిత (ప్రభాకరుననుకరించు చ( 
బవ ర్హించు. దీని విభజించి కృష్ణుని కలరూపంతయు మో దివ్యదృష్ట్రీం బరా 
మర్శించి వచింపుండు. మిరు (తికాలవేదులు. సకల విద్యాపారంగతులు 
నఖలనచరాచర జగద్వ ఫ్రవహార విజ్ఞులునునగు వివేకనిధులు. మోకు నగ్గోచ 
రంబులై న యవిలేవు, వెద్ద కాలంబునను బట్టి నామనంబు తత ౦ చేవాడోలాయ 
మానంఖై యున్నయది. మి సత్య వాక్య శాశలంబునం గైతవచ్భాదితంటై న 
తత్సరూపంబు రాజవాంసముఖంబున నుదక సమి(శ్రితంజటై న దుగ్గరసం 
బునుంబో ల నేర్పడునని (పార్ధనాపూర్వకంబుగాం దన్ను ధర్మనందనుం డడి 
గిన యపూర్వ తాద్భక్‌ (ప్రశ్నంబునకు నచ్చెరుపడి వేదవ్యాసమునీశ్వరుండు 
కొండొకదడవు నిష్కంప నిన్తరంగ తరంగమాలియుంబో లె నూరకుండి 
తన యంతర్లతంబున నిది విమ్ణమాయా విభధిమంబని నిశ్చయించి యిట్ల 
నియె. 86 


౭-4 ఇదియంతయు విష్ణుమార్తి మాయయని వ్యాసుల వారు చెప్పుట. $వా- 6+-- 
ఈయెల్ల దియు'ను నాతని 

మాయానాటక మువిమ్లు శ మవూయయెటుంగం 

దోయబభన్రనకు నరిడిత 

దాయంత్తంవీజగ త్తం శ యంబును నధిపా. 87 
తనఘనమాయలోకము, నిశదానముదానికిం దాన క త్యముల్‌ 

దనయవ క_ర్తదాన సఫ 4 లత్వము బొందెడువాండుదాన ధ 
ర్మనియమకారిదాన పర $ మంబగు ేజముడానమై జగ 
ద్వనుతుండులోకముల్‌ నడుపు $ విష్ణుండు సర్వముడాన కావున౯, 88 


'నెణినిజతత్య్వమేరికిని $ నిర్ణయ మొందంగ నీడులీలమై 

మెజపును బో లెంగాందజుక $ మేయదయాకృతి(జూపు(జూపితే 
న్నెతింగితిమున్నమాయఘటి $ యించు నహంకృతింబాసి భ_క్తీమై 

నటిగొటి లేనివారికి నిశరంతరముం గనుపట్టుభావరా, 89 


. అతండు క పటనాటకుండు తనమాయా నిర్మితంబగు జగంబెట్టు నడపవలయు 


నట్ల నానారూప వర్తనంబులం గార్యసంసిద్ధి. (బవర్తించు నీవడిగిన సంక 
ఉం అవాలి థి వాలి 
యంబు లెల్ల 'నేర్చరించెద వినుము. 90 


1. (పాజావెడలి, 2. నకంబండె, 8, మాలికయుం, 4. ఆ. సౌ. వినుము. 


ఆశ్వాసము, గ i9 


౭ తి- శూ విస్గు పభావము, ప్రాతి లా 


* వనజాతుడు నీరూపునం 


దన తేజమునిల్సికొంత $ దనపనిం దీర్చళా 
నినుంటెద్దంజేసి (మొక్కును 
జనవర సవాచరితకార్న శ సఫలతకొజుకుకా, 91 


. అనలరవీందు రు[దజల $ జాసన వాసవులందునున్నయి 


య్యనుపనుదివ తేజమును శ నాహరియంళథవుకాబె వారివం 

దనముల' దన్సంజేయతండు $ తద్విమయంబులం గూడిము ర న్ట్రన 

_రృనమున నేరికి౯ సహజ $ తత్వము జూపకమాయ వెంపునక్‌, 92 
కావున నీకు _మొక్కుట బంధుభావంబని తలంపకుము, తనను దానే సన్యా 
నించుకొనటగా వితర్కింపు మతనికి నీవు నేనని భేదంబు లేదు. పూజ్యపూ 
జక పూజారూపంబులు విష్టుండ. 08 


. వనీజాసను శాసనములు 


తనమాయా కృతనులగుటం శ దాం బన్నిన మే 

లును గీడును జంతువులొం 

దినపరహిత మహితమనండు $ నియమస్థితికిన్‌. ఇ 94 
భీష్మ(దోణాదులయరీదు. బితృనూాీోతృక శత పు.తాది జంతుసంత తియందు 
నెవ్వరెశైన నది యతనికి సంతోవంబుగాని దుకఖకారణంబుగా దమ్మహో 
పురుషుండానందనుయుండుగాని దుఃఖకలితుండుగా(డు, మటణీమాయందు 
నన(గహంబు గలిగి నుమ్మురఖీంచు చున్న వా(డని పలికితి వది యెట్లంశేని, 


| భక్తాధీనుండు గావున 


భక్తుల నాపదలవలన6 $ బనివడికాచు౯ా 
భక్త్శపవరుల మిమునా 


స_క్రిన్‌ రమీంచుకెంత $ చ|క్రధరునకు౯. 96 
తొల్లి పహ్లాదాదుల నెవ్విధంబుం (బతిపాలించె వినవె యతనికి (పపన్న (పతి 
పాలనంబు (వ్రతంబు. 97 


వినుభూ భారము. దీర్పంగం 

బని బూనిన చ(కధరు(డు $ పనిచిన పనియె 

ట్లనరించిన పాపములే 

దనఘాంత్మా సేయువాండు $ నచ్యుతుం డరయకా. 98 


1. తనకు. 2. ఆ. పా, వూజ్య పురుషు వూజారూవంబుల విస్గుండా. శి. జనగాధన 


శాసనములు, క, యె(డ)అ, 5, భాతృప్కుత పౌతాడి, 


20 


రో 


క 


వినునూయానాటక ము, 


మనుజుంజే చందంబున 

దనవేయు నఘంబులైన * ధర్మములై నక 
వనజాూయు సేతలని మన 

మున దలంచిన నుభయకర్ళ్మ $ ముక్తుండు దునిక, 
మోరణకృత్యము విష్ణు 

(పారంభముగాన పరమశపావన నుయ్యె౯ 

గారవ పాండవవీరుల 

పోరుత్తను మనంగనెగడు $ భువనములందు౯, 


. హారికిగానియజ్ఞ మైన ననర్హ్య (ప! 


బీజ మచ్యుతునకు $ (బీతియొసంగు 
(బహ్మవాత్య యైన $ పరమధర్శము ధర్మ. 
శాస్త్ర నాక్య మర్మ $ సరణి వినుము. 


విలసనంబు (పకాళీంపం జేయుట యను[గహంబు. 


. జనన సహ సపుణ్యఫల$శంబర ఛారలనూని సాత్వికం 


బనియెడు విత్తునన్శొలచు శ నచ్యుతభ క్రి క్రి సుర్యదుపల్లి స 
జ్జన హృదయాలవాలముల $ సారెకుం (బోది యొనర్చుచుండ నం 


దున ఫలమై జనార్దనుండె $ తోంచి ఘటించు. దదీయ సౌఖ్యముల్‌, 


అనుపమ విష్ణుభ_క్రీయు సశమంచిత సాత్వికధర్మస త్తపో 

ధనతయు. గల్లునిన్ను హరిశదాస దయున్‌ జగ బేకపూజ్యుంగాం 
గనియును నీకు నిట్లు పొడశకట్టుట మోతమునీందలంచి యీ 
యనువునంగాదె భ క్తులంగ్భ$ తార్థులం జేయుచునుండు నిచ్చలు౯, 
తగ సర్వంవిష్థునుయం 

జగత్తనుట వినవెయట్ల $ సర్వగతుండు త 

త్వగరిష్టులకుం గనుపడు 

(పగుణములై యందునతని $ (ప్రతిబింబంబుల్‌, 
(తిగుణమయుండు గావున (బశదిపుండగు౯ా వివిధ(పీిభా క్తి ని 
మ్బుగనొకచేళ నొక్క_యెడ $ మూటను నేర్పడియుండు. గోవలుం 
డగు పురుషుండు గావున |క్రియాపరతం(త్రుడు గావునన్‌ సను 
_స్తగుణ విలాసమూ రుల (బశస_క్రివహించి నటించు నొక్క.చో౯, 


99 


100 


101 


అత్యంత సాత్వికజ్ఞాన వంతుండవుగావున నీకు నట్లకొంత కొంత నిజ తేజో 


102 


108 


104 


105 


106 


అని సర్వంబునుం బేటపడ. బరాశరనందనుండు పలికిన ధర్భనంనుండువిని, 


మహాత్మా ! మా హృదయంగను (ప్రమాణవాక్యంబుల నాసంబేవహా నివృత్తి 


1, పుశేజయచ్యుతు. 2. ఆ. పా, (పదీప్తమగున్‌, 8. వివిధ్యపడా వీ, 


వ, 


ఆశ్వాసము, గ. శి] 


యయ్యె. వానుబేవ్రుండట్టి వాడయానై న నింకనొకటి యడిగెద, నప్పురుపో త్త 
ముండు నిజవే'షంబు డాచి మాయామానువ వేషథారియె జగంబులు నడుపు 
చుండు, తద్విలసనం జెద్దియుంగానక (భమసితిరుగు మముబోంట్లు తేది 
ముట్ట నెజింగి ముక్తి వడయ(జాలరు గాక. విజ్ఞానదృష్టి. బెక్కు. తెజంగుల 
నతని మొదలి తేజంబుంటెలిసి కృతకృత్యులై న మిరట్లు తత్పరమసాయుజ్య 
ముక్తిం బొందక యుంటకుం గారణంబేమియనిన నమ్మని యిట్లను. సకలంబు 
నతని మాయావలితంబు తన్మాయాతిమిరంబు జగంబులన్నియుంగప్పి సకల 
జనుల నజ్ఞానాంధులం గావించుచున్నది. అది భేదింప నెవ్వరికి నలవిగాదు. 
దానం జేసి విమ్టుసాయుజ్యంబు దుర్గభంబు (క్రోమక్రనమంబన నతనియందు 
భ_క్తియెక్కి౦చిన పరమభాగవతులకు సిద్దించు, నహంశకారపరులైన వారు 
నూయాచ్యకంబునంద పరి[భమింతురు, వీరు చారనవలదు. సకలజనులు 
*పతిభాశార్య విద్యా_పభావంబుల నవాంకరించుచుం[(డుగావున ము _క్తి 
వడయనోపరు. సాత్వికగుణంబుగలిగి యతని నెజుంగుటయరిది. అహంకార 
(గంథులె విష్ణుమాయం దిరస్కరించి (బహ్మరు(చాదులు మోసవోయిరి, 
మేమెంతవార మెట్లంకేని నేనెజింగిన కథలు చచెన్పెదం గొన్నివినుమని 
పలుకు సమయంబున, 107 


. ద్యారకనుండి వచ్చెవటు $ వర్యుండొకండు వినీలకంధ రా 


కారు(డు, గోపిచందన విశకస్వర ఫాలుండు, పారిజాత మా 
లారమణీయవయుండు, మిశేళత్తులనీనవమంజరీ [శవా 

హారి ద్వితీయ కృమ్ణు. డనశహాటకపు_స్తకహ న్తుండ్రై దివిన్‌. 108 
సనకసనందన నారద 

ననత్కు_మారులును వాని $ సంగతించిరుద౯ా 

జనుదెంచిరి త త్త్‌ను ది 

వ్యని తాంత ద్యుతులు పర్వె $ వడిం గొలు వెల్ల౯. 109 
వాసవనీలజాలముల శ వారణరాలెడు మింటనుండియు 

ద్భాసితలీల వాని పిరుశదన్నవ పంకజ రాగరత్న ము 

కళ్రాసముడాయము౯ దొరంగెం $ గన్గొనుండంచు వటూ త్తనూాం౦బు జా 
*తాసనజాంగ దీధితుల $ క చ్చారువందిరి సభ్యులందటుకా, 110 
ఇట్లు గొలువువారెల్ల నెద్దియు నిశ్చయింపంజాలక తత్స్రభాపట లంబులు 
కన్నుల మిజుమిట్లు గొలుపుచు. దద్భవన (వచేశంచాచ్చాదింప సాంపారుచు 
గొండొక (పొద్దు హర్ష విస్మాయ రసంబుననున్న నర్జునుండు గగనతలం బనలో 


1. ఆ. పొ, లేజంబుడాచి. 2. (బ్రశాంతిభావ,. & *“ల్కా” 4 (ప్రా, పొ, పటూూర్త 


మూంబు జూతాసనితాంత, 


శీ 


—0- 


వీన్గునూయానాటకము, 


కించి సాం(ద్ర మహేం[ద నీలనీలాకారుండొక 1 బాలుండును సూర్య నంకాశు 
లైన వారొక్క_ మువ్వురును పూర్ణ చం_దోపమానుం డొక్క_రుండును 
నెవ్వరోశాని యేవురు దివ్యపురువులు విజయంబు సేయుచున్న వారని 
'వెండియు ద్రుతీ&ీంచి యొజింగితి నివ్వటుండు ద్వారకా నగరంబువాండు 
కృష్ణుని యంతకవుర స్త్రీలకు రుక్నిణ్యాదులకు నుబునుపోవం గథలుచెప్పు 
గోవిందశర్మయనువా(డు. వీనియందు సత్యభామా నుహాజేవి యను([గ్రహం 
బతి సమ గంబై యుండు, కడను నలువురును సనకసనందన సనత్కువూర 
నారదులు. మోరెటింగినవార, వారి రాకయునియ్యెడకయని తోచుచున్నయది. 
అనినం గృన్జ్మదై శపాయనుండునట్ల నిశ్చయించి యీ గోవింద శర్మయనువాండు 
మహోతపస్వి, సకలకథా(పవీణుండు. మనముష్మకమించిన విస్థుమాయా రహ 
స్యంబులన్నియు విశదంబుగా. జెప్పనేర్చు, నిక్కడి కథ్యాపసంగంబు తన 
దివ్యచిత్తంబున _ నెజింగి వానుచేవుండే పంపినవాండు. తదనుమతంబున 
ద శ్రేవమునులును వాని వాక్సాటవంబును తదీయ మాయా[(పభావంబును 
వినువేడుక( జనుదెంచినారనిన నందజుం గుతూహలాయ త్త చిత్తులై తదభి 
నుతాగనున (పత్యు కైన (పయత్నాభి ముఖులగుచుండిరంత (వారు) ననంత 
మార్లంబుడిగ్షి తత్సభా సమోపంబున నిలిచిన, 111 


థర రాజుసభకు గోవిందశర్మయ నే (బవ్మాచారియును సనక 


సనందన సనతు్కుు మార నారదులును వచ్చుట. } 


శా, పారాశర్యుండు దక్కతక్కిన ముహా $ భాగుల్‌ సభానీనుల 


5g 


వ్వా రాన్యున్నమితోర్శి సంఘములశే $ వన్నిల్చుడుంసం(భనుం 
చారం *గద్దియడిగ్గిపోయి (పణతుం12ై ధరజుండర్షిమై 

(a) ౧ ౭ థా 
వారిందోడ్కొ-ని తెచ్చియిచ్చె కడువిశశ్వాసంబుతో నర్చనల్‌. 112 
తగువిభానంబున నేవురం బూజించి సత్యవతీనుతుని సమిపంబున నచ్చ్బా 
లుండ [గభాగంబునం గూర్చున్నం దక్కిన నలువుర౯ా నుఖాసీనులం గావించి 
తదనువముతంబున. గూర్చుండు సమయంబున. 118 


—-౭౭- 4 ధర శరాశాసభకు బుషులందఆు వచ్చు టు: (a 


ప కథ్యపకణ్వమాశేర్కంందేయ భృగువసి 


ష్టమతంగజా బాలిశజవ్వా పులవా 
వాలభిల్యాగ_న్త ని $ గాలవమై(లేయ 
జమదగ్నినారద $ శంకుకర్ణ 


1. ఆ, పౌ. మహాబాసుండును. ఏ. ఆ. పా, “ జారంసానుజా(డైన ధర్మజుడు 


(కేనా యర్తచి _క్రంబుతో వారిం”” 


శే, 


G. 


ఆశ్వాసము, ౧ 38 


కవిలభరద్వాజ $ గాతనుచ్యవన ఏ 

శ్వామి(త్రమాద్లల్య శ ఛందదనున 
శౌానుహర్ష ణవైల శ జై మిని మాం౦డవ 

వరతంతుశరభం౫ $ వత్సకాత్సు 
లాదిగాగలపరను సంశయములువచ్చి 
రందు గోవిందశర్భ్శ ధశేర్మాత్మజునకు 
విష్టమూయా (పభావంబు 1 విస్తరించు 
ధీరమతినంచు విజ్ఞాన శ్‌ దృష్టి నెజింగి. 114 
అట్టు సరిత్సాగర పర్వ తారణ్యా (శవముంబుల నున్న వారలును, దిక్పాల 
భరిత _బహాలోకవానులును తండోపతండంబులై పాటల జటాభార దండక 
మండల దర్శసూ[ తావమాలావల్క_లాజిన (పముఖ లాంఛనంబులతో నారా 
యణనామాతుకోచ్చారణ పరాయణులగుచు వచ్చి ద్వార చేశంబునం 
దొట్టిన. 115 
కనిడావారిక ముఖ్యు(డు 
వినయాంజలితోడవచ్చి $ విన్న పమొనరిం 
చినవిని కృష్ణదై ఏపా 
యనుండంపంగ ధర్మపుతుతేడతుల |ప్రీకి౯, 116 
అనుజలు దానును సంభ్రమ 
మున నెదురుగం బోయివినతి $ పూర్వకముగ స 
ద్వినయమున నమ్ము నీం(దుల: 
గొని చనియర్చించియుని చెం $ గుళవీళములక్‌-. 117 
తదనంతరంబవారల యాశీర్వాదంబులతో సోదరా మాత్య పరివృతుండై_ 
*కూర్చుండె. సిద్ధమం[తక ళ్యాపత్యశీకృత నిజాభిమతుండై. దై వతంబుల సన్నిధి 
సిద్ధ పురుషుండునుంబో లె నొప్పుచుండె నప్పుడు, 118 


౭౭-4 ధర్మరాజును నారదుండు శ్లాఘీంచుట, $వా-అ*-- 


. అందటు నముచితపూజా 


నందితులై యున్న (బలికె $ నారదుండుజనా 

నందకరు ధర్మనండను 

చందురునందమృతరసము $ జారెడుభంగి౯, 119 
గొంతికి ధర్మ దేవతకు $ గూరిమిపుట్టిన పుణ్యమూ_రిన 

త్యంత దయా వి భేయు డవు $ 'తాపసముఖ్యులు నీగ్భవాంబునళా 





1. ఆ, పా, పరివృతుండై నిద్ధమం్యతతంతంబుల సన్నిధి సీద్ధపురుముండునుంబో లె నొప్పు 
చుండెనప్పుడు ! 


24 విన్గుమాయానాటకము, 


సంతతముం (బియార్చనల $ సంతసమందుచు నున్న వారునీ 
యంత టిభాగ్యవంతుండర శ యకానుజిలేంయు జగత్తృయంబునక్‌, 120 


శే. చేవగంధర్వయతుదై $ కేయరాజ 
సభలు చూచితినవియునీ $ సభకుసాటి_ 
గాన్రునురరాజు సభ యేమ $ కాని కొంత 
ఛారి ధార్మిక కేస్ట సంపూ ర ర్‌ ధర్మ్శుతనయ ! 121 
సీ, వాసవదహనాంత * కానురవరుణను 
రుద్యకునాయక శ్‌ రుద్రపూజ్యూ 
బన చరఖా న సక ట్య కద్దగంగడ్య 
లైన ద్విపేంద ను $ గేందమూర్తు 
లమితశాపాను[గ$వా (పభావులువారి 
వహరహేనుగర్నాదు $ లఖలవేద 
ఇాస్తో పనిషదర్థ $ సన్మం(త్రదతులు 
కల్పాంతరసన్థుల శ నల్పముతులు 
శే, సత్యసంధులు తతర్గేనికష్టాగరిష్టు 
లిట్టిమునులిట్లు నీయింటి $ శ్రీగు దెంచి 
పూజలందు చునుంట నీశథపుణ్య ఫలము 
తత్భలమునీకు హరిను వ్వె $ ధర్మతనయ. 122 
సీ, అఖలలోకై కనా శ యకుండాదిపురుమవుండు 
తె 9లోక్యర వావి $ శాలబుద్ధి 
శ్రీకృష్ణుండను వే చేరు ఈ చెవ్రలకుం జల్లంగా 
భువిచేవకీ జేవి $ కవతరించీ 
యను ముద్దులబిడ్డం $ డగుచు నందయశోద 
లకునిపాపర సౌఖ్య శ లమ్మీనొసలౌ 
కంసాదిరాతస $ కారవ్యముఖపాప 
ారులం(ద్రుంచి భూశీభారనుడ(చె 
శే. వలయన[కూరుముచుకుంద శ విభుంగుచేలు 
భీషు శనిదురుని మిమ్ము సంగీ వీతిమని చె 
వెండియును నసాపయోజనేక( తుండు మిము a 
గూడివ ర్హించు పాయనిశనీడంబో లె, 128 
వ. అని నారదుండు పలికిననట్ల యానని య కేషనమువార్షి పుంగవకులంబు సవిశ్లేవ 
భామణంబుల ధర్మనందను భూవీంచిన శ్రేవపన్నగ సహ్నసముఖ నిర్థ'మంబు 
ననుకరించె, తదనంతరంబ సనత్య్కు_నూరుండు తన  యందతణినడునును 


Gs 


ఆశ్యాసము, ౧ లగ 


త్కృృష్ట తేజోభిరాముండగుచు (గవానుండలముధ్యంబున బాల భానుంకునుం 
కలపి నీ 

బోలె (పకాశించుచు. (బతిభా విశేవంబున సనభ్గ్వానందకందంబై యున్న 
గోవిందశర్శంజూచి ధర్మనందనున కి ట్లనియె. 124 
ఈవటు చక్రవ_ర్తివారి $ కిష్టసఖుండు సమ_స్తశళాస్త్రగా 

ఛావిదు(డాత ్మవేదిసత శతంబును నవ్విభురాణివాసముల్‌ 

భావముపల్లవించి బవాుశేభంగుల మెచ్చంగం జెప్పుంద'త్క_థల్‌ 

(శీవెలయ౯ రవాన్యకృత $ రీతుల మిక్కిలి (ప్రన్తుతించుచు౯, 1265 


= ఇది మెజీంగి వినువేడుక మేము నలువురము క్వేతద్వీపంబుననుండి ద్వారకా 


నగరంబునకువచ్చి యచ్యుతునిచేత బవుుమానంబువడ సి, 126 


. కృష్ణ నీవిచిితశకేలివ ర్తనములు 


కథలుచేసెనట (పశేగల్పబుదిం 
గూర్మినీసఖుండుశగోవిందశర్శమూా 
కవివినంగవలయు శ నాదరమున, 127 


. అనిన నుందస్మిత వదనారవిందుండై నందక పాణి గోవిందశర్శం జూచి నీవు 
ఓ... 


నామోా।ది సౌవోర్షంబున జెప్పిన కథలన్నియు, మత్చ్రియ బాంధవ్రండగు 
పాండ వేయ్యాగణియు నిపుడు కరినగరంబున నిండు గొలువుండి వ్యాసభట్టార 
కుండు* వచ్చిన, నతనితో నన్నుం (బశంసించి నామోింది వాత్సల్యంబునం 
(బసంగవశంబున హరిమాయా ేలిచర్మితంబులు విన వేడుక య్యెడు. గొన్ని 
ఇెప్పుండని యడిగిన నమ్ముని యేమేనియుం జెప్ప నుష్మకమించినాండు. నీవిము 
నుల వెంిటం బెట్టుకొని యక్క-డికి నరిగి యారాజుకు. (బియంబుగాంజెప్పు 
పొమ్మని యానతిచ్చి వీడ్కొలిపిన వచ్చితిమి. ఇక్కడి కథా(పసంగంబు 
నట్టయున్నది. అతని సర్వాంత ర్యామిత్వంబు (పశంసింప నరిది. ఇంక నతని 
నీవు (పార్థించి మా హృచయంబులు ముదంబునంబొంద నిమ్మునిబృందంబు 
నకు. గర్హైానందంబుగా నడిగి వినుమునిన, సంతసించి కృృ తార్థుండ నై తినని 
హరిదయా విశేషంబుదలంచి పులకించి సత్యవతీ నుకుని యనుబ్ఞ వడసి ధర్మ 
ప్యుత్రుండిట్లనియె. 128 


3 చా ధర్మరాజు గోవిందథర్శను నిజన్ఫ త్తాంతమడుగుట. ).వు-6ఈ.. 


. అనఘ భూనురత నయగు$ణాభి రామ 


యచ్యుతుని యట్లు నీవు మాశకరసిదూడ 
నీదు వృత్ర్తాంతనుంతయు $ నెమిితోడ 
నాకు నెజింగింపుమున్ను విశనంగవలయు, 129 








1. ఆ. పా, సత్కథల్‌, 2, డచ్చటికి చను భెంచిను శి, దోకొని. 
V—4 


26 విష్టుమాయానాటక ము, 


క, అహితల్పునకుం దక్కను 
మహితోజ్వల పారిజాత $ నూల్య మురులకు౯ 
మహిందాల్పరాదు నీకుక్రా 
1వహియింపంగ నెట్లాద వెను $ వటుకుల తిలకా, 180 
ము. అనినా సంతసమంది యానృపతి య] త్యాశ్చర్యముంబొంది క్‌ 
న్లొనం గర్భామృత వాక్సరంపరల నా శ గోవిందశరుుండు మ 
న్ననంజూడుండని యమ్మవోమునులకు౯ శ్‌ వాస్తాబ్బముల్‌ మోడ్చి ప 
'ల్కెనితాంత (క్రియగోపకాంతమురళీ $ గీత (ప్రబంధ ధ్వని౯, 181 
౭-4 గోవిందళర్శ తనవృత్యాంతము చెప్పుట, $వూ-అ+-- 
. ఘనుడు ?సాందీపనిశీయనెడు విద్వాంనుండు 
రామకృష్ణులకు గాశేరాబు గురువు 
ఆమహాోభాగుని $ య(గపుతుండై న 
ధర్మశీలునకు నంశేదను(డ నేను 
నాజన్మ వేళ నంశదకపాణి వినుచుండ 
నాకాశవాణి వీశడఖలళా స 
వేది యత్యాశమ $ వ్మిశుతకీ ర్తి గో 
వింద శరు్శుండు గోశవింద మిత్రుం 
ఆ. డనుచు. బలికెం బలికి 3 నట్లన(బహ్మచ 
ర్యాశమంబుం జదువు *$ నలరియుండె 
మై(తింగృమ్షు నగరుశమరగి వ ర్తింతు గో 
విందశర్మయనంగ శ$ వెలయువాండ. 182 
క. చెప్పుదు. (గొ త్తలుగాం గథ 
లప్పద్శదళాయ తాతు$న '్రాయేలకు౯ 
జొప్పడనంతః పురిలో 
నెప్పుడు త త్కేళికలన $ లేర్పడియుండన్‌. 188 


రైతా 


- శళ-ఫ4 పారిజాత పున్పమూలికా[పా ప్రీ నృత్తాంతము. $చు-6+--- 
వ, మజీయు. బువ్వుదండ వచ్చిన్నపకారంబునుం జెవ్పెద నాకర్ణింపుము. 184 
ఉ. ఆరయ సత్యభామ హృదయం జెటులుండునొ యంచుమాయ వి 
స్తారముచేసి కౌరి (పమశదంబున రుక్మిణియాదియైన పం 
శీరుహప(త్రలో చనల $ శేళివనంబుల నొక్కటాక్క కే 
పారంగయారిజాత విటికపమ్ములనిల్పె సమోత్వ మేర్పడ౯, 185 


1. ఆ. పొ, “వహీంపగెట్లొదనె చెప్పును” 2, దీప్పుడు నశిడు. 8. నివవాంబుల, 
4. ఆ, పా, సధర లి 


ఆశ్వాసము, ౧ 27 


త్తే, అష్ట్రనుహిషులయిండ్ల సశహ( ససంఖ్య 


లైన గోపాంగనలయిండ్ల $ నందజకును 
నన్నిరూపంబులై కేలి $ నలకెవిభు(డు 
యా 
పారిజాత (ప్రనూన సాశభాగ్యలీల. 136 


. ఇందీవరదళలోచన 


లందటు( దనా్శాయయెజుంగశేక ఖై తుడు నా 
యందయనుర క్ర్తుండని యిం 
పొంది 1తచాసక్తులగుచు $ నుండిరి (పేను౯. 187 


. ఇవ్విధంబున నయ్యనంతుండనంత రూపవిలాసంబుల దథఖీణ నాయకత్వం 


బవలంబించి యందజియెడల నునోవాక్కర్మ విలాసకేళీలీల లొక్క చందం 
బుగా మెలంగుచు నుండె నంత నొక్క_నా(డు. 188 


+, దళనుగు రూపయావనముశదంబునలై కొని చం[దపాద ని 


రల కలధౌాత సౌధమణి $ మంటప కోములపుప్పడోలికా 
తలమున6 బద్శులోచనుండు $ దానురమించుచు సత్యభామ తాః 
ధలంచెమదీయ శేళికినికతండె (ప్రియుండని నెమ్మునంబునక్‌,. 189 


వ అట్లు దలంచి యనురాగంబు వెంచి. 140 


క్ర 


తిలకించుచు పులకించుచు. 

2Xలకలముని నగుచు విభుని * కాంగిటంగోర్కుల్‌ 

నెలకొలిపి కబరభారో 

ద్లళితోత్కట పారిజాత $ గంధంజెస(గ౯, 141 


| చయ్యనశయ్యడిగ్గి యర $f జాజెడువేణియు మందహాసమున్‌ 


బయ్యెదజీరుపాటు నవపాటలి తాకులు నుర్మసీముల౯ 

(వయ్యలు వాసియున్న నెలీవంకలు నొప్పంగ నాలతాంగియొ 
య్యయ్యనవచ్చె వాకిటికి $ నుబ్బుచు నవ్విభుంగూడి క్రీడమై, 142 
చను దెంచి విక చపంకజ - 

వనబంధురనురభిగంధ$వాసితమై యిం 

పొనరించుశేళి దీరి క 

ననువున నుజ్జన మొనర్చె $ నభిమతలీలకా. 148 


కనకవీతాంబరంబులు ధరియించి త శ్తీరపారిజాత [పసూనంబులు మనోహర 
మండనంబులుగా నలంకరించుకొని, పుప్పాడియలంది మధురసంబు(గోలి 
యానందలనారించేలియాడుచుం దదంతిక చం|ద్రోపల వేది శానుధ్యంబున( 


1. సదాసక్రు. 2. కలుపషింపచు. 8 ఆ. పా, వనబంధ నుగంధనురళి, 


28 వీనుమాయానాటకము, 


బుష్పా_స్తరణంబునం గూర్చుండి చం[దికాశీతలంబులగు మంవపవన కందళం 

బులచేత నురతఖేదంబ పనయింపు చుండిరప్పు డన్మువో దేవి తనమనంబున, 144 
శా. నాతోలహాడి విభుండు నంతతము నుశన్నాండిట్లు పేమోల్ల స 

శ్చతో మోదమెలర్ప దీనికి మదిన్‌ శ సిగ్గాన నెట్లున్న వా 

రోతర్కి౦పంగ రుక్యిణీముఖవ రాశరోహల్‌ తదుద్యోగముల్‌ 

1దూతామంచు దరసితాంశుకలనాశను స్మేరవశ్రాబ్దయై. 1465 
కే, ఇంగితాకార చేష్ట లెకతింగి మనను 

లోనమెలలగగెడు సిఖులగ' రాన (బిలిచి 

యానుర (దునుకునును చీయములు గొన్ని 

'యేర్చికోయించి వేశ్వేణ $ యేర్చరించి. 146 
శే, దివ్య మాణిక్య పా(త్రికల్‌ $ దెచ్చియిడిన 

ద్శత్పిసూనంబులన్ని యు శ దగిన కొలది 

నోలింబెట్టించి యిట్లనె $ నొక తెతోడ 

నలిన న్మేతుండు దనలోన $ నవ్వు చుండ, 147 
క, 3ఈపువ్వులుగొని రుక్మిణి 

శేపారుకడంకతోడ $ నిచ్చితదీయ 

వ్యాపారము తల(పును గని 

రాపొమ్మని యానతిచ్చె శ రాజస ముప్పక౯, 148 
వ. అప్పుడు. 149 
చ. నురతరులాభగర్వమును $ శోభనయావన గర్వము౯ మనో 

హరనవరూపగర్వమున $ నంగవికార పిహారగ ర్భముం 

బరమహి తాతుు( డై విభుం డుశీవాయని గర్వము సత్యభామకు౯ా 

సరిపువుంబోండ్లలోనం గడు $ సాగుటకున్మది. బొంగిర చ్చెలుల్‌. 150 
వ. ఇట్లు పారిజాత (పసూనదాన వ్యాజంబున రుక్మిణ్యాదులకు దనమహోరాజ 

సంబును (బాణేశ్వరు తోడంగూడి యనుభవించు మదన స్మామాజ్య వై భ 

వంబును వృాదయశల్యంబై యుండవలెనని కాదె ననుబోంట్లంబంపుట యని 

యాీపరిచారి కారత్నంబు తన్మనః (పసాదంబున నెటింగ్రి చూపిన పువ్చపాత్రిక 

పుచ్చుకొని రుక్మిణీ బేవి నగరికిం జనియె, కడమ సవతులయిండ్లకు నట్ల యా 

చజేవి నియోగించిన సఖీజనంబులుపోయిరి. అట మున్నపోయినది రుక్మిణీ బేవి 

శేళీళవన ద్వారంబు (ప్రవేశించిన దద్వారపాలాంగన వాకిటికి నడ్డమై నిలిచి 

దానితో నిట్లనియె. 151 





1, చూతంబంచు. 2. సుతుని, త. ఈ వువులుగొన్ని, క. సంచారికా, ర, ఆ, పా, 


ఆశ్వ్యాస ను, ౧. 29 


క. వకాంతంబునచేవియు 

శ్రీకాంతుందునున్న వారు శచి _త్తృజకలనా 

వ్యాకులి లేం[దియు లై తను 

లోకంజై , పోవంద*గునె $ లోనికి నీకుకా, 152 

ఇవ్విరు లెవ్వరు బంపిరి 

యెవ్వరి చెలివనిననవ్వి శ యెజుంగవె యిన్నా 

భివ్విరు లెవ్వరి కింగల 

వవ్వారిజ నేేతునగరి $ యతివలలోనక్‌. 158 

వ. లేని యేకాంతంబులు గల్పించెదు. పువ్వులెవ్వరు పంపిరెవ్వరిదానవని నన్ను 
నిరాకరించి పలికెదు. పారిజాత (ప్రసూన సౌరభ సౌభాగ్యంబు చేవేందుని 
నందన వనంబు చూజవెట్టించి తెచ్చిన వీరపత్నీ తిలకంబగు సత్య భామకుం 
దక్క_( దక్కిన యీనగరినుగువలకుం గలుగ నేర్చు నేయని గర్వించిపల్కి.న 
న వ్వెలది నవ్వైలయ ని ట్లనియె. కేర్‌తీ 

ఆ. పారిజాత మేమి (బాతియందతజీయిండ్హ 

2నుంటంజూడవే పథకయోజ నేత 

ముడుతురిట్టి పువ్వుకోలుడిగెంపు వారుమా 

జననినగరిపారి $ జూత మొసం. 155 

అనినప్పలుకులకుం గనలి నవ్వు. బలుకుగాం దిరస్క_రించి మాసత్యభామ 

మిరుకిశ్హిణికి బువ్వులిచ్చి రమ్మని పంపినది. ఈ పుప్వులిచ్చిపోయెదం బోవ 

నిమ్మని పలుకు సమయమున వారిద్దటీ సంవాదంబు నాలకించి యొక్క. 

సంచఛారికలోననుండి వచ్చి మహాబేవి యానతియయ్యె రమ్మని డానిం 

దోడ్కొ-నిపోయె. నటమున్న యభ్యంతరమ్మున. 156 


Se 


వ 


మ, నుమనోనిర్మిత వార ్ర్‌నిరుల శశిఫజ్యో త్సా ఎరనస్వచ్చవ 
(జమరీచిస్సుట వేది లేంజిగురుపర్యంకంబున౯ రుక్మిణీ 
రమణీరత్నముకౌరి. గూడిర తిసంశరంభంబు చాలించియా 
కనులానాధు(డు డింపశ య్యడిగి యెలా శ గాందీ వేసోలంకా. 157 
౭౭-4 కృన్లరుకి శైలీ సంభోగము. ఏవు-6+-- 
శే అంకుశనిర్భిన్న $ హస్తికుంభములట్లు 
కొనగోటినొక్కు.ల$కు చములముర 
కీరంబువాయి సోశకినబింబ ఫలమట్లు 
దంత శ తాధర $ దళముదనర 





1 దరమె 2, నండజూడవే పయోజేతి, 8, అ. పా. “లుడిగాలవారుమా 


$0 


వీస్థునాూయానాటకము, 


నెత్తుటందోంగిన శ నిశిత బాణములట్ల 
కరవాండి కెంజాయ 1 కన్ను లెసంగ 

నృుగయాంతమునంజిక్కు. $ దగిలిన వెడవిల్తు 
నురులట్ల చెదరిన *$ కురులుజెరయం( 


( గేళిమైనట్లువచ్చి ద్‌ారి కక్రండిగ్గి 


(పమదమున మజ్జనంబాడి శ పసిడిపచ్చ 
పట్టుధరియించి త_త్తీర $ పారిజాత 
కుసుమభూపషణములు దాల్చి $ కోర్కినిండ,. 158 


॥ పువ్వుటే నెం (గ్రోలి $ పుప్పాడియలందిత 


త్పారిజాతే మంటశపంబులోన 
నలరుపాన్పుమోంద $ నాసీనులై యుండి 
రింపు. బవన మొలయ $ నెలమి(బొంది. 150 


. అక్క_డనక్క_డ నా(క్రియ 


దక్క_(గహరింహాడి సమ్మ శ దంజెసలారం 


బొక్క మయియుండిరందఆు 
నక్కట్టడ యేమి చెప్పన చ్చెరు! వెందు౯, 160 
. ఇవ్విధంబున వినోదించుచు రుక్మిణీ దేవి తనమనంబున నిట్లనియె. 161 


ఉ. నాకును బౌరిజాతము మ $ నంబెసలారం గనిచ్చెం (బేనుతో 


యా 


వ్‌ 


నాకడనే యహర్ష్నిశము $ నాయకు. డుండంగ నంతంగుందుచుక 
వ్యాకులి తాత్మయై యెటులు $ వర్తిలుచున్నదొ సత్యభామ నేం 
డాకత చూతమంచు దర శే వోన విలాస విభాసితాస్య మె. 162 


. ఒక్క_ చతుర సంవారికం బిలిచి (కొవ్విరి పారిజాత నుంజరులు గొాన్నికోయించి 


పసిండి పళ్లెరంబునం బెట్టించి యవ్విరులు సత్య భానుకుం గొనిపొమ్ముని దాని 
౧m ల 
తోనేకాంతంబున. 168 


- నూరు నొక పారిజాతము 


మాకృమ్ణుండు బెచ్చినాండు $ మగువాయిది గో 

నాకల్పకతరువిరులివి 

యేకడ లేవనుచుం జెప్పి $ యే తెన్మునుచు౯, 164 

పలుకుచున్న సనుయంఖై యున్న నాసపత్నిసంచారిక్‌ డాయంబోయి. 168 

ral రుక్మిణిం బూర్ల చం(ద్రవదనం $ గంజూాయతోేం వారిజూ 
నవీనాభరణాభిీరాను నభిజా 4 తస్మేరతారుణ్యనుం 





1. వొందున్‌. 2. యేలేనగచున్‌, 


ర 


ర్‌ 


ఆశ్వ్యానము, గ. 81 


డనలమ్మీ౯ నురతాలసాంగి నతులా $ నందన్భురనాానస౯ా 
ఘనపుష్పోదయ పారిజాత సవిధ శ గ్లారత్న వేదిస్థలి౯, 166 


= కని వెజంగుపడి యవలోకించి, 167 


ఏమార్షంబున వచ్చెనొ 

యీోనాయావేవధథారి $ యిచటికి నీకాం 

తామణి నెప్పుడు దనిపెనొ 

కానుకుశల నింతహృదయ $ కంజంబలర౯., 169 


, మాయింటి పారిజాతము 


నీయెలమి వహించియుండ $ దెన్నడు నిది దా 
నీయతివ కెపుడు తెచ్చెనా 
యీాయధిపు(డు సత్యభామ శ యెజుంగక యుండ౯, 169 


అని ద్వారపాలిక చెప్పినమాట నిశ్చయించి 'వెండియు రుక్మిణింగనుంగొని, 


తానును సత్య భానుకు ము $ దంబున రుక్మిణి పంపనున్నదో 

యీనవ పారిజాతములు $ నిప్పుడు సం(భమమట్ల యున్న చా 
నౌనలదూలియుంగదిసి శ యల్లన తావినుచున్న చేటి శ్రా 
కానొకకొన్నినాటలు వి శ కాసముతోం జెవిలోనం చెప్పల, 171 
వనీకొని తెచ్చిన విరు 

లీనెలంతకు నీగిమేలొ $ యిక నుగుడ్డిపో 

'లేనమేలో యొకగతి 

నేనెయ్యది యాచరింతు $ నీయుభయమున౯. 172 


. ఇచ్చియున్నమాకు $ నెన్నిలే వేల తె 


చ్చీ తివియనియె చేని $ సిగ్గుమిగుల 
నీకమగుడిచనిన శ నీసతినగు. బోవ 
నిమ్మటంచు నదియు $ నెగ్గాకాదె. 178 


. అని సంచేవాంబు మనంబున నూటాడం నగొండొక వితర్మి_౦చి మహారాజ 


పత్ని నగర విహరించిన (పౌఢగాన నదియప్పుడు దెచ్చి యిచ్చినట్ల నిక్వికారం 
బున నవ్వుచు నీపువ్వులిచ్చి పోవుటయ కర్టంబని నిశ్చయించి కడంక చెడక 
యా బేవిముందటం బువ్వులు వెట్టి మికు సత్యభామ యంపించినదనిన లంఘించి 
యవ్విరులు చూపి రుక్మిణి (ప్రాణేశ్వరునితో నిట్లనియె, 174 
నాళీకనయన నీ(ప్రియు 

రాలంపినవిరులు గొనుము $ రతిరాజకశా 

"శీళకలంచము సేయం 

బోలుననుచు నీరసంబు $ వ్రెడను నగవృతో౯, 175 


శి2 విన్గుమాయానాటకము 


క, అదిచూడంగ నవ్విరుల 
మ్యదవతి వల్లభునిమాళి $ నుండలి దుతీమెన్‌ 
హృదయ[పణయానుర్ష ణ 
సదమల దృ(గ్రాగస్తూత $ నంగతిమెజుయ౯, 176 
అట్లు రుక్షిణి యా రసికశిఖావతంసంబగు కంసారికి. బువ్వులు ముడిచితన 
వయస్యచేతం బువ్వులంపుట మాని యాపువ్వులు దాని పళ్ళెరంబునం జెట్టించి 
దానికి దనపారిజాతంబు చూపి విభునిం గన్నుగీటి నవ్వుచు నిట్లనియె, మ? 
తే. ఇంతి యీపున్వు చెట్టు మీ $ యింటి పారి 

జాతే ముట్టి దెయా నేమొ $ చక్క_( జూడు 

మిందుపువ్వుల నెత్రావి శ యెందు. జూడ 


వ 


మన్న దని చెప్పుమోా మిోవేయస్యతోడ. 178 
వ, అని వీడుకొొలిపిన నమ్యాట వాడిగసికయై _మనంబుగాడినం గనలి వెడవెడ 
నవ్వుతో నమ్మగువ యిట్లనియె 179 


చ. అలలను జలంబుచూపి నర $ శానురులౌల్సిన వీ సంపదళా 
బలరిపువీడుం జొచ్చి భవ $ నంబులుమెచ్చంగ సత్యభామ సాం 
పలవడం దెచ్చియాత నిల శ యంబుననుంచిన పారిజాత మో 
చెలువ తలంప మీవెరటి 3 చెట్టునకు౯ సరిరాక పో మెనే. 180 
క, నీ వేమి సేతుమానిని 
శర న కమా. అలనే 
యావెల(దిబారిం బడినపు 
డీవిధములు భూపకున్నె $ యిపుడేమిటికి౯, 181 
వ, అని పారిజాతంబునకై రుక్షిణి నెకసక్యంటాడి నెజివాది తనముున నమ్ము రాం 
తకుం బంతంబులు వలికి యీపువ్వులు దృష్టాంతంబులుచేసి యిచటి వృత్తాం 
తంబంతయు నయ్యాంది గ శే శ్వరికి విన్నవించి సేయంగలపనులు సేయింతునని 
నురలి శ్నీఘయానంబునం బజుతెంచె, నప్పుడక్క_డ సత్యభామయు. _ 182 
క, దరహాస రుచులు నిగుడంగ 
గురు కుచముల (చియునురమ్ము $§ (గపుచ్చుచు దొడవె 
నిరవుగం గూర్చుండి మద 
రణంబునం చెలికి నెదురు శ చూచుచు మదిలో౯. 188 
ఆ. చెలియ రాక తడవు శ చేసె రుక్మిణి శౌరి 
విరవాభారవహ్న $ వేంగుచున్న 
నవసఠంబు లేమి శ నటనుండెగాం బోలు 
గాక పువ్వులిచ్చి $ రాకయున్నె, 184 


వ, 


ఆశ్వాసము, ౧ 88 


అని విత్క_రించుచున్న సమయంబున. 186 


శా. విన్నంబోయిన మోముతో హృదయ నిశ ర్వేదంబుతో సంభివు 


టో 


స్విన్నాంగంబులతో విరాగకలనా $ వేశంబుతో సిగ్గుతో 
'జెన్నుం జేవయు తేక యల్ల చని చూకచె౯ాదూతి జాదవ్వులం 


అతనలా 
గన్నారందమనక్య భామను హరిం $ గాతూహలోదాత్తులక, 186 
కని వెండియు నాళ్చర్యంబునొంది. 187 


(కన్ముర నిచటికినేమా 

ర్లమ్ఫున([బత్యకునుయ్యె శ రసికు డితండుచో 

ద్యమ శయ్యె నిందజాలమొ 

యిమ్రెనది చితమనుచు $ నెలనవ్వైలయక్‌, 188 


జ ఆగమన సంభంమంబులం బదంబులు తడంబడ డగ్గబివచ్చి యన్ముచ్చకంటి 


ముందటం బుపష్పపా(తిక వెట్టి యేమియుం బలుకక యెడం గలుగనిలిచి నివ్వెజు 
పడి చూచుచున్న దాని ముఖవై వర్ణ ్యంబుపలకీంచి సత్యభామ యిట్ల 
నియె. 189 


+, వెబజయపడి భఛంమసిచూ చెదు 


"తెజవాయిది యేమివింత $ ధృతిచాలక సాం 
పజీయున్న బేమి నీమొగ 
'మెటి.గింపుము వింతపువ్వు 3 'లచటివినీకు౯ా, 190 


. నావుడునది యిట్టనునా 
౧m 


జేవికిం (బియునట్ట్లు నిన్ను6 శ చేలించెడు నీ 
చేవరంగృమ్ముని నడుగుము 
నీవడుగంగ నోపితేని * నీరజ నేతా ! 191 


. అనుచు బతిసముుఖంబునం జెప్పనోడి తొలంగిపోవ నిదియీమొకో దీని 


మాటలవలనం గొంతవింత చందంబు పుక్షైనని కలుషీంచి యాచేవి విభుని 
నెతీం'బాజంజూచి యాభావంబు వెప్పునుని యడుగంబోయి రోపషంబున 
నడుగక్‌ మణికంకణ మంజీర మేఖలాకలాప రుణరుణత్కాారంబు తోరంటై 
మదన *భృంగళింజినీ భీకరిటంకార రావంబు ననుకరింపం జేయం దోయజా 
తుని హృదయంబు చెదర నుదరిపడి తదంక వీళంబు పరిత్యజించి లేచి పృథు 
నితంబ భారంబునను గురుకుచ కుంభంబు (వేగునను గనునవేగంబు చాలక 
తొ(టుపడుచు, నిలునిలుమని దానిండాయంబోయి కరంబవలంబించి యొక్క. 
కాంచన_స్పంభంబు దండగొని యడిగిననది దాచక తనకన్న విఢంబెల్ల నల్లనం 
జెప్పి చెండియు నిట్లనియె, 192 


వానల. 


1. ఆ. పా, నెరిబారిచూచి, 2 మదనధనుర్భృుంగశింజినీ భయంకర. తి, యుంకార్మ 
సార్‌ 


84 


సీ 


శే, 


క 


క 


క 


చ, 


విన్గునూయానాటకము, 


వారియును నీవు నోయ్యముతోడ నిచ్చోట 

నుండగా గనుగొంటి $ నుల్లనులర 
నచ్చోటంగంటి నెశయ్యముతోడ రుక్మిణీ 

లోలుగా సరోజ $ లోచనుండు 
నచటి కెట్లరిగెనో శ యచటివాం డిచటికి 

నేలాగువచ్చెనో శ్‌ యేనెజుంగ 
నీవయెజుంగుదు $ నీలవర్డుని మాయ 

1కాంత యేమందు నీశకంకు మిగుల 
శాజసంబున 2రతి రాజ శే రాజ్నుకళయు. 
గలిగి విభుతోడనున్న యా చెలువ చెలువు 
మన్ముధునింగూడి రతియున్న శ నుహిమదోంచె 
మగువయేనుని నమ్మేది $ మూయకాని, 
నీకిచ్చె. చారిజాతము 
లోకంబు లెజుంగమున్ను 1 లోలుండై. "నేం 
డా కంజాటీకిని చ్చెను 
నీకంయెను గూర్చునా వనిత గృష్టునకు౯. 
ఆవెలంది నీకుంబంపిన 
పూవుల నెత్తావి చూడు * బూమెల వలపుల్‌ 
గావించిన పతి. జూడుము 
ినావచనము కల్ల గాదు $ నమ్మవ యేని౯, 
చెలినాక తెనంపు రుక్మిణి 
నిలయమునకు నిపుకెయన(గ $ నిశ్చయము? బు 
వ్వులు గానిపోయిన యందు 
చెలులొక్క_ట వచ్చియట్ల $ సెప్పిరి సతితో౯, 
అనయమునేక వాకముగ శ నందటు చెప్పిన యప్పునిప్పు సో 
కిన (క్రియ వెచ్చి యంగలత $ కేవలత_ప్త నువర్భ మూ ర్తియె 
కనుబడలగెంపు సాంపడరు $ కన్సవతోం దరశావీమినశే 
తనునుహితానల్నాస్త్ర ము విశ్రధంబున వచ్చెమురారి పాలికిళా. 


198 


194 


195 


196 


197 


వ, ఇట్లసూయాజాత (ప్రభూతరోవ. కషాయితె స్వాంతమై తనతోన సకలనఖీ 


వర్గంబు ననర్గళభంగి౯ బువ్పనుణిపా(త్రికలతో చేతేర వనజేవతాసంతతితో 


1. ఆ. పొ, నాకెంత తెలియంగ సలినగంధి, 2, రతిరాజ్యు రమ్యకళ యు శీ. శావచ 
నము కోల్లగాదు నము శ్రముయనినశ్‌ (నము నుటన్నన్‌ ?) 


ల 


ఆశ్వాసము, ౧ ' శిర 


వచ్చీన వసంతలహీ యన నమ్మానవతీ తిలకంబు వారిముందట నిలిచి 
యి ట్లనియె, 198 
విను, తాలి లేక యేడ్చుచుం 

దనులత గంపింప గద్గశీదస్వరమున న 

జ్షానిచేం బలికెడు వీణియ 

నమొ తడబడుచుం బలుకు $ లేర్పడకుండన్‌. 199 
ననునొక వెద్దచేసి భువశనంబు లెజుంగంగం శారిజాతవు 

య్య నిమిమనాథుగెల్సి నయశేమారంగ నిల్సితి నాంటిమేలు నా 

నెనరు కృపావికేషమును $ నేండొనరించితె వెద్దడేవిక౯ 

నున నులర౯ వశీకరణ శ మంత్రము (గ్రొత్తగ నభ్యసించితో?, 200 


+ పారిజాతంబు భువి సత్య$భామయింటం 


గానిమజి యొండొరులయిండ్లం $ గలుగ దన 
గలుగం జేసి తె తక్కిన $ పొలతులిండ్ల 
నేమి మందుల వలపించి $ రింతనిన్ను. 201 


| సత్యభా మ పారిశజాతపుప్పము లంవె 


నంపసాటికొరులు శ నంపువాశె 

యింక కడనుమాట $ లేల యీతరువునీ 

యిష్టనతికిలంచ $ మిచ్చుకొము a: 202 
అని సపత్నివివయ రోషవిషాదంబున శంకాతంకంబు లేక యవ్విరులన్నియు 
'వెన్నునివై దిగు పాజంబోయించి చంచల హృదయంబునం గోపోద్టిపిత యె, 
తత్సన్ని ఛానంబువిడిచి తన శేభిముందిరంబు చేరంబోవ, నవ్విభుండు "నవ్వుచు 
లేచి కూడముట్టి బోటిక _ల్తెలవ్వ లివ్వలం దొలంగిపోవ నమ్మానిని పయ్యెద 
'చెజంగుపట్టినం బట్టువడక (భనుణవేగంబున నవ్వలువవిడి జాజి లోనికింజని 
(గ్రక్కున గగనకవాటార్లళంబు బిగియించి వేతొక్క_చీనాం శుకంబుధరియించి 
చెంగలువ పాన్పున మేనువై. చి పొరలుచు, ఘటనిహిత '_ ముధిత పన్న గాం 
గనయుంబో లె రోజుచుండె స యొడుపుదప్పిన పద్మలో చనుండును మగుడి 
యొక్క. బహీర్మంటపరచిత పనన శయనించి, తద్వయ 
న్యలుసముచిత సేవా విభానంబు లొనరింప నయ్యింతి సంతాపశాంతి క్రై విరహ 
ధర్మం బవలంబించి యమా ర్తినచటనుండి, రుక్మిణ్యాది (ప్రథాన చేవీజనంబుల 
యందును,షోడశ సవా(సనుందరీ సందోవాంబునందు ననుర క్రి దాల్చిన రూపం 
బులం (్రీడించుచు జిత్రకాశలంబుల నార్మాతి గడపి (పథాతంబున నానా 
యారూపంబులన్నియు నుపసంహరించి యూరకుండె నప్పుడు, 208 





1, అ, పా, నిచ్చితిం 2. నభ్యనింపుచున్‌, 


86 వీమ్షుమాయానాటకము 


క, ఆలీలామిథునము త 
'త్కాలోచిత విధులుదీర్చి శ కడువడి నన్యో 
'న్యాలోకన సదుసాయం 
చాలోకించుచును తవాతీవాం పడుచుండకా. 204 


శా 


. ఆవేళనేయోయి 1 యదియెల్ల( దత్సరి 
బారికాజనము వే $ జక్క_ దెలిసి 
వహరిగాంచ నమ్శహాశపురుషుండు దన కేళి 
మాయావిధానంబు $4 మందహాస 
మెసంగ నానతియిచ్చె శనీ సేతలన్నియు 
వెడపోకలని యీర్జ్మ్య శ విడువంజేసి 
సత్యభామకుంగోప శ ఇాంతిసేయుము పొమ్ము 
నావుడు నలరి యా బేవికడకు 
శే, సముచిత్మక్రియం జనిన యా$జలజ న్మేత 
నన్ను మన్నించి కనకాసళనముననుంచి 
తాను నానతి యిచ్చెత శ దర్శనములు 
నాతసంచార ఫణితియు $ నర్మ భంగి, 205 


క, చెప్పిననంతేయు వినినే 
నప్పుడు తలయూంచి యమ్ముశహా దేవి మొగం 
బొప్పారంజూచి నవ్వీనం 
గప్పర పడినన్ను( బలికి. $ గాతుక మెసంగళా. 206 


వ. కుమారా! దుగ్గసాగరంబున నమృత పూరంబునుంబో లె నీ నవ్వు నున్మనకి 
(పసాదహేతువై యొక్క విశేపంబుదోంచె నభిప్రాయంబు చెప్పుమనిన, 
నంబౌ ! యీసకలంబును నాకపటనాటకుని మాయానాటక ౦బు. (పతిమంది 
రపారిజాతవిలసనంబును బవుఠాపకత్వంబును హరి యింద్రజాలయు, నీ 
వాదయ గ్రైర్యసామ్మగిచూడ సమకట్టిన పని యింత(పైద్దు నిన్ను భ్రను 
యించె. నింతియేకాని నిక్క_౦బుకాదని సంచారికలవలన పరామర్శించి కల్ల 
చేయకదీనికై నీవంటి నువ ధీరనాయికా రత్నంబునకు సంచలింపనగునే 
తొలియు ర్రీమహాలమ్మీ (దుహిణ రుచాదులు నీవిభుని మాయానాటకం 

~~ yy 
బున భ్రమసి తిరిగిరి. ఆ కథలు చెన్నెద నాకర్ణింపునునిన, న చ్చెరువంది 
పరిణమించె నంత నిజవల్లభుండు (పణయ( పీతి పూర్వకంబులై న విధానంబు 
లందన్ను నున్నించి కూడుకొనిన నలరి యేవ బేవుని యనునుతి నన్ను( 
బ్యుతవాత్సల్యంబున నారాధించి యా జగజ్జనని నాకు నీ పారిజాత చూలిక 


ఆశ్వాసము. గె. 8? 


యను(గహించెనని గోవిందశర్భ్శ ధర్మనందనునకుం జెవ్పెననిన విని పరీశ్నీ 
తుండట మోా(దటి వృత్తాంతం జెట్లయ్యెనని శుకబవాగై నడుగుటయును, 207 
క. నారాయణ దేవ కృపా 
పారాయణ భ_క్తలోక $ పాలకవిద్యా 
కైరవ చందోదయమా 
యారనుణీర మణయతు $ యానందనిధీ, 208 
శ్రీతులనీ సగర్చితప $ రిన్ఫుట కాన్తుభపద్శారాగ ర 
త్నాతుర భ(ద్రవీళసము $ పా(శితసింధు నుతాకటాతువీ 
యోతుహినాంళుద్‌_ప్రివిక $ సత్తింజగత్కుముద (పసూనగం 
థాతిథిబంభగాయిత నిగీజాను చ కేంద్రముఖాఖిలానురా. 209 
మాలినీ, (పకృతి పురుషమమూ_ర్టీ 4 [బహ్మయోగానువ ర్రీ 
సకలనయనరమ్యా $ సాధులోకై క గమ్యా 
ముకుటకలితపింఛా $ ము _క్షసంగాతివాంఛా 
వికచకనులనే(తా 1 వృ(తజిన్నీలగా(శా. 210 


లై 


ఇది శ్రీమదన గోపాలచరణకమల సేవాధురీణ సత్క_ళాపారీణకృష్ణ 
భట్టారకప్శాత చింతలపూడికామయ్య ప్రభునుప్యుత సుకవి 
వర్య రాధామాధవయల్ల నార్య (పణీతంటై న 
విస్థుమాయానాటకంబునందు 
(పథవమాశ్వాస ము. 


నీలీ లీ లీ శ్రీ 


క త త శక ఈ 


ంప్రిదుయథం 


శ్రీరస్తు, 
విస్టమాయానాటక ము, 


ఆ శా సము, ౨. 
rer yy 


క, (శీరాధాధరనుధురను 
ఛారనభఛారా (పశాంత $ డారుణనిశిత 
సారశరానల ధీరో 
దారగుణావాలనవవు శ దనగోవాలా. 

తే, అవధరింపుము ేవసం శ యమివరుండు 
సకలవేదాంత విదా విశశారదుండు 
శుకముహాయోగి పలికెను $ త్సుకతమజియు 
నింపుగా నాపరీఖీ,న్న $ ేం్యదునకును. 

శే. ఈవిధంబునం. వారిజాశే తావనీజ 
కునుముమాలిక తాంగయి $ కొన్న తెజంగు 
చెప్పివెండియు నాన్ఫప $ కేఖరునకు 
ననియె గోవించశర్శ (పోన్లోదమెసంగ, 

క ఆసాధ్వి చిత్తగించుటం 
జేసి పవి(తములునతివి $ చిత్రంబులునై_ 
ఛాసిల్లెవివ్ణుమా యో 
బ్రాసచరిత్రములు వినుమి శ లాతలనాథా, 

జ. మువోనీయమై హరవిరిం $ చ్యాను ర ఖ్రసం సేవ్యమై 
పరనుంబై బహుశాస్త్ర, సారమతమై శ (పామాణిక (గ్రావ్యూమై 
నిరతానంద నుఖై కహేతువయి యు న్న్మేవి.ంచిమాయా[పపం 
చరహస్యంబగు తత్క_థానివహూను $ (శాంతంబులోకంబులక్‌-. 

--6-౨-శ4 విష్ణమాయావిలాస కథలయొక. (పారంభ ము, 9వ + - 

క. (శ్రీయుత మై విమునువో 
నూయానాటకము నాంగశమహివెలసె నుహీ 
నాయక తత్కథలన్నియు 
నాయతగతి నొకపబంధశవైం నాచేత౯, 


ఆశ్వాసము, ౨, 89 


ను. వినువిశ్వటీలిపాలమా*ళి నలభీ $ విస్ఫారరత్న| ప్రభా 
కనదుద్దామ పదారవింద (తిజగశత్కల్యాణచార్మిత పాం 
డునేందోం _త్తమప్యుత యీముని గరిష్టుల్‌ నీవ్రనుంగూడియెం 
దునకుం జిత్తము. బోవనీక హరియంశదు న్నిల్సిసం| ప్రీతితో, 
వ, అని కొలువు సావభానంబు గావించి, 8 
MP ©] వైపం౦ంఠ ఫపురవర్షనము. ఫాల 
నీ, పాలమున్నీ టిలో. $ (బభవించునుదయరా 
గంబుతోడి నుధాంకు $ బింబమునంగ 
మంచుగుబ్బలిమింద $ మించునుదంచిత 
కమనీయ ధాతుశృంశగంబనంగ 
నిండుంగొలంకున $ నిండారపెరసిన 
(పత్య(గవాల్లక $ (పసవమనంగ 
పటికంపురాసానశేవై  (బోవుగానిడ్డ 
శాఖ్మీరశరన $ కబళమనంగ 
తే, ధవళకర్వ్పూరరాశి విశధంబుగలిగి 
యందమైయున్న తెలిదీవశయందు. దనరు 
దివ్వమాణిక్య రుచిపుంజ1దీ _్తీవ(జ 
గోపురోద్రామువరము వై $కుంఠ పురము. 9 
ఉ. ఆరమణీయ ధాముమున $నాది మవిష్ణుండు లమ్మీయు౯ మనో 
హారినుణి(పభాస్ఫురిత $ హాటకకుట్టిను చం(దశాలలో 
భారతియాదిగాంగల నుపర్వవభూటులు చేరికొల్వ సాం 
పారుచు జూదమాడుటకు $ నాత్మందలంచిరి కాతుకంబున౯, 10 


3 


—9-ఈ-శ్రాశ విష్ణుమూర్తి యును లక్షీ బేవియును జూదమాడుట. $శా-6ఈ-- 


ఆ. చిత్తవృ త్తియెటింగి శయ _త్తతీపవడంపు 

పలక రత్నసా కెశలలవరించి 

2కనక్షరుచిరపాచి $ కములుదన్మధ్యభా 

గముననుని చె దివ్య శ కాంతయొక తె. 11 
క, సిరిచూడా రత్నంబును 

హరికా న్తుభమణియులి బం దెశమయ్యెజయాశా 





1. ప్రా. పా, పలకల దనరపారెలలరబన్ని, 2. ఆ. ఫా. కనకఖచిత పాచిశణను, 
దనర సారెల లరబన్ని, 8 (పా. పా, మణికి, 


40 విష్ణుమూయానాటకము, 


పరత౦[త బుద్ధినపుడొం 
డాకులకుం పెనంగొనియె 1 నేర్ప శనుత్సాహంబు౯. 12 


ష్య 


గిలకల సాశెల మోతయు' 
గలకల కంకణ రవంబు $ గర్గో?త్సవమై 
te టా 
చల నాడిరి (దగిన్తరి 
పలుకుల బంతముల నేర్పు శ పచరించితగ౯. 18 


క. కాంతుండు జయనుందంగ భూ 
కాంతామణి గోరు దివ్యశకాంతాతతి శ్రీ 
కాంతజయము గోరును వా 
"క్కాంత యుభయజయము( గోరుశగాతుక మెసంగ౯ా. 14 


సీ, అడిగిన దోయంబు శ లందందం బడుచున్న 
నుల్లంబులో కరి $ యుల్ల సిల్లు 
నొంటిన సారెకు $ నొనరదోయమువడ్డ 
చంచ లేతణ ముదశలించి వొడుచు 
నాటంగొం చెం పుద్రోశోయమున *దూగక సార్లు 
చచ్చిన వెసనవ్వు $ చక్రపాణి 
తనయాట నయనుయ్యు. $ దగుపండుసాశ్లెత్తు 
ద్రాయంబు రాకున్న( $ దరుణికనలు. 


ఆ, నాటసగమువేసి $ యాడించు దనుజారి 
6పిక్కు మొదటి కాల $ బెట్టునతివ 
వారి తిరస్కరించు $ నంగన గలుమించు 
నాటయా(గహాంబు $ నగ్గలింప. 15 


కే .”అవనుతి స్ప్చప్పవ్యసన 
వ్యవసాయము వలదు సుజన $ వరులకు సరసి 
వ్యవహోరవోని గావున 
నవనీశ్వర జూదమొప్ప శ దన్నిటికం'బన్‌, 16 


1. ఆ. జొ, డొండొరులకు జెనగొని యొనఫుకా న త్సానాంబున్‌, 2. (పౌ, పొ. కర్ణోత్సు 
కమై, 8. ఆ. పా, (బస్తరి. 4. కొంచెప్పుకాయనునగాడ కాపారె వొచ్చిన వెడనవ్వు. 5, దగు 
పంట సాలెత్తు 6, బెట్టువొందలి సాలెబెట్టునతిపం 7 (పా,పా, అనుపమ. 8. (ఫా.పా, సద 


ఆశ్యానము, ౨ 41 


0-4 ద్యూ త ని౦ద 3౩శాతం 
నీ, స్వామి భృత్యన్యాయ $ సరణి నాత్నేపించు 
గురుశిష్య ఖభావంబు $ పరిహరించు 
పితృపు(త వాత్సల్య $ x8 మిథ్యగావించు 
నన్నదమ్ముుల పాడి $ నపనయించు 
బాంధవమ్మిత 1స$ద్భానంబు భంజించు 
బవుుమాన వినయ తశత్పరత నడచు 
ధర్మశీలంబుల $ మర్శంబు భేదించుః 
గీ ర్తిధనంబులం $ శేవడించు 
శే, మ్చేరముంబెంచు. గోపంబు $ నెచ్చేగించుం 
((బాణహోని ఘటించు. బాశ్రపంబునించు. 
గాన జూదంబువల దభిమానధనుల 
కాడి రేం బన్నిదమునకు $ నాడంజనదు. 17 
ఇవ్విధంబున నలుకంగొని తలంపుల ్రైర్యంబుగలంపం బరస్పరవిజయ కాంతుల 
నీడంబోక యాడుచున్న సమయంబునం గలిమిబోటి యాట నయంబై_ 
రమోటు పన్నిదంబునకు వచ్చిన మెచ్చుచు మేలు చేయయ్యెనని సంతోమీంచి 
యంతరంగంబు చెంగలింపం జేతివాటగుటంజేసి పాచికలువై చి ౫లువం 
దలంచిన. 18 
- అశి-ఫ4 విష్ణునా ర్డి జూదములో మాయచేయులటీ. ఏ-ఫు--9- - 
ఆ. ఆటడీలుపడిన $ నన్ముహామాయావి 
చి త్తవృ త్తినగవు శ చెంగలింప 
నీమృుగావీ హృదయ $ మెట్లుండునో చూత 
మంచు మాయపన్నె $ నాకుణంబ. 19 
క, ఆ మాయావి[భమమున 
చేమని చెప్పుదు నృపాల $ యిందిర మై వక్‌ 
భూమింబడి పాచికలలో 
నా మునుపటి లెక్క_లుడిగి $ యన్యములయ్యె౯. 20 
0-0-9 లక్ష్మీదేవి జూదమం దోడిపోవుట 3 ఫ-ఆ-౭--- 
"లెక్కలు విపరీతములై 
యక్కా_మినిచేతి పండె $ మది దప్పిననా 
'వెక్కువ సెడీ వెలవెలనై 
(గ్రక్కున పాచికలు చజ చెఛగనలుచుం జేత౯. 21 


వ 


క్‌ 





1. నంభానంబు. 2. వాటు, నాటు, 
v—6 


42 


శే, 


A 


ఉడ్‌ 


విమమాయానాటకము, 


నవ్వెభాకాంత వాణి మాశనంబుదా ల్బెం 

దద్వయస్యలు లజ్ఞించి $ తలలువంచి 

రబ్బ్దనాభుండు పరివోస శ మాడెనపుడు 

వానినన్నింటను డికె నశేవ్వనిత మనను, 22 
జననాథ జూదమున నో 

డినవారి మొగంబు (వాయశీజెప్పరనుని చె 

ప్పీనమాట నిజము కమలం 

బునుబో లెడు శ్రీముఖంబు శ పొలుపున( దతిగౌన్‌, 28 
ఇట్లు పరాజయ పరాభవంబు వాటిళ్లెననుచు. జెక్కుచెవముర్చ నేర్పరు 
లైన సపత్ని భ_లొనర్చు కెలసనంబునకు సొలయుచు ధర్మ బేవతనుదూతి, 
యంత గొంత ఖై ర్యంబు చెచ్చుకొని యమ్ముహోా ధీరనాయిక వివేకించి 
దా'యం౦బు రాకుండుటకు. గతం బేనుని విభుండు వై వకుండ[గమ్మర పాచి 
కలు బట్టిదూచి వానియందు 2ముందటి కేఖల (కమంబుగా. దనయాటకుం 
గూడక  నలువంకల నొక్క లక్కయై యధిపుని యాటకుందగిన పన్నిదం బగు 
చున్న తెజుంగు వెజంగుపడిచూచి, యది యతనిమాయగా నెతీంగి యద్భుత 
(కోధరసరంజితంబగు మొగంబునం గంటికి నగవు చిగురుకొల్సి యిట్లు 
కపటంబుసేయం దగునే యని మందస్మిత వదనార విందుండై యున్న వెన్ను 
నుద్దేశించి. 24 
జూదరికాని చందములు $ చూవపితివన్నియు మేలుమేలు నీ 

గాదిలి భామిచేవికి విశకాసముగా జను లెల్ల నె ల్లెడం 

జూదము వాదహేతువును చుల్క_దనంబును బొంకు నంటదాం 
గాదనరామినిక్కముగం $ గంటిమి నీవెడనాయ లచ్యుతా, 25 
ననువంచించి జయించి నాశిరము రశత్నంబుం (బయత్నింబునం 

గొని యావల్లభికీ దలంచితివ్రై నీ$కుం (బేమమట్లయ్యె నేం 

గొను మేనిచ్చెద మాయయేల యిదినాశకుం (కాంతెరత్నాక శేం 


(దని పట్టిన్‌ సిరినాకెజుంగ వె జగశత్తుల్‌ నోరి సేవింపంగళ. 26 


అల్పుల ననురుల. గొందట 

వేల్పుల మానవులగొన్ని $ వెడవెడ మాయల్‌ 

గల్పించి (తిప్పునీ సం 

కల్పము చెల్లు నె మదంతి $ కంబున గృష్టో. 27 
కేవల మూఢజాతి నడశకించెడు చేర్పులు చూపవచ్చితో 

నీవెడమాయ నాయెదుట 1 న్రీళ్లలొ[ వాత హినుంబువెంపు మే 


1. దోయంయు, 2. ఆ. పా. ముందరి లెక్కలున్న (కమంబుగాక. 
— 


ఆశ్వాసము 3, 43 


ఘావరణంబు బుద్బుద ఘకశటావళి వేసవి యెండమావుగా. 


బోవునెకాక నిల్చునెయ $ పూర్వవిశేషమె కేషతల్పకా, 28 
వ. ఆటవారిని (భ్రమియింపనే నీవాయలు, నీమాయ కొలందిగాదు నామాయ 
లవిమెట్లంశేని వినుము. 29 


నీ, వారవిరించి పురందశరాది బృందములకు 
సిద్ధవిద్యాధర $ (కేష్ణులకును 
యతుగంధర్వ గుశేవ్యాక కులాధిపులకు 
పన్నగ కిన్నర $ పరివృఢులకు 
బారణఖ చరరా $ జన్య వర్షములకు 
కన కాది ముఖనగ శ (గానుణులకు 
దై తేయదాన వాశధ తు సంఘములకు 
విశ్వ విశ్వంభ రా$ధీశ్వరులకు 
తే, పదవు లై శ్వర్యములు మహా $ (పాభవములు 
మత్కటాతు మహామాయ $ మహీవముంగాటె 
వి_స్తరిల్లుట ఆల్‌ శ విభుత నీకు. 
గలుగుటమె నీకు నేం ౫లుశగంగం గాదె. 30 
సీ, చందబింబంబునం $ జందికరవి మండ 
లంబునం (బభయనశలమున దీ ప్రి 
రత్నజాలంబున $ రంగు సరోరుహూ 
వనముల శృంగార $ వై భవంబు 
పురమహోత్సవములు శ కరివాయరథ భట 
సా(నూజ్య సామగ్రి $ చారుభూవమ. 
ణాంబరలావణ్య శ హావభావ విలాస 
కలనలు త్యాగభోశగముల గరిమ 
తే. శ్రీమహాలమ్మీ కళయున్న $ చెలువయనంగ 
వినవెనా మాయలోశతైక శ విలసితంబు 
నిఖిల మిథ్యాకరోపాయ శ నీదుమాయ 
కంటివే రెంటి మేలును $ కమలనే(త. 81 
క. అని యీర్జ్యాజనితలజ్ఞా విషాద కోధంబుల సంతపించి యంతట నిలువక. 82 


శా. నీ వై కుంగనువహోత్సవా భ్యుదయముల్‌ $ నీముండిరాంత పురీ 
లావణ్యాతిశయంబు నీనుణి గణాశలంకార సౌభాగ్యము౯ 
నావిస్ఫూ ర్తులునే (గహించెద భవశఫన్మాయా విలాసంబు లె 
"పై వర్తించునొ చూతమంచు నిజదిశీవ్యా కార మేపారయకా, 88 


44 ఏనుమూయా నాటక ము, 


0-4 లక్షీ దేవి కోపముచేతను వైకుంఠ విలాసమును వారించుట )వ-అం - 
తే, ధరణి గంపింప లోకముల్‌ $ తల్లడిల్ల 
భూతపంచక మా[కోళశమునం జలింప 
శారచా దేవి (ప్రార్థన $ సరకుగొనక 
(మిం గెవైకుంఠ' సా(మాజ్య $ శేఖ లత. 84 
సీ. (ప్రాశారగోపుర $ (పాసాదమంటప 
చం[దశాలల వెంపు $ చేటులువడియె 
పర్యంకభూపణాం $ బరపరినుళవ స్తు 
విస్తారముల మేలు $ విన్నంబోయె 
సౌవర్ష నుణినుయ $ ఛ[గ్రణానుర శేత 
*నంబుల బిరుద చిశవ్నాంబు లడ శ 
వారణహయభట $ (వతరథానేక 
సై ) న్యసంకుల గర్వ $ చయముడీం బె 
శే, రంగవల్లీ వితాన తోక5ణవిచిత 
దీర్చి కారానువాటికా $ డివ్య కేళి 
పర్వత ప్రోల్లస త్రీ ్టంబు శ పొడువారె 
నట్టివై కుంళమునసిరి శ య్యాగహింప. లిక్‌ 
శే, అవ్వి ధంబున సిరితన $ యమృత దృష్టి, 
నురలందిగిచిన వైకుంఠ $ పుంవరంబు 
కువలయ[పియ రుచిలేని $ కుముదసూన 
నుట్టుళూన్యత్వ మొం దె చంశదాన్వ యేం(ద, 36 
౨ శ ఆందుకువిస్థుమా ర్తి కలుపించుట, ,శ్రూ-ఆ౭-- 
సీ. అంతయు(గనికొడు $ నాత్మ్శలో. గలుషించి 
చేగిరపడక యాశవిశ్వక ర్త 
య్తాటవారల నాగశహంబింత చేయునే 
,  యక్కటా యీాఫలంశబనుభవించు 
గాకేమియని భావి $ కపటక్ళొత్యము గాన 
రాకుండ మాూయానుశరాగలీల 
ననుపారపరిరంభ ణము చేసి కోపమి 
'టేటికిలోకంబు$ లేమి నేయు 
శే. నవ్వులాటలకై నీకు $ నివ్విధంబు 


చనునెయిశ(జాలు నీచి త శ ణాలవహీ 
మో యె 





1. నంబులు, 


ఆశ్వాసము. 3. శక్‌ 


శాంతిబొందింపు భూతపం శ చకముజెదర 
కుండ గరుణామృతను చల్లు $ ముత్పలావీ.. 87 
కోపమువచ్చిన నావి 
9 a 

జూపవలెంగాక మిగుల శ సుందరతర మై 
చూపుడు వె కుంఠవము 

లు నా 
వోపుర సౌభాగ్యముడుస శ సగునే నీకుకా. 88 


. కంటివె వెకుంఠము నీ 
a 


కంటికృపా[(శీలంబాని $ కోడుళూన్నంబై 
ల a 
యుంటయిది చాలక తూ 
శెంటింపందల(చెదవు నిశ$ఖలలోనమ' ల౯. 39 


. సర్వమంగళాధి చేవతయును లోకమాత యునని నిన్నుం (బహ్మలు సీవింపనుండి 


నీకు లోకంబులవై నలుకదగు నే. మనము వినోదార్థంబున కాడ సమకట్టిన 
జూదంబింత చేసె, సరనంబు విగనంబయె, నీబేమిదోషంబు జూదంబు 
దోవంబుగాక. దీని కేమి యింక (బసన్ను రాలవు గమ్మ్భు, నీవ గెలిచి తివనుచుం 
దన కాస్తుభ గై ఏ వేయంబు నయంబున నయ్యిందిరా చేవి సమున్నత కుచ 
కుంభ మధ్యంబున నలంకరించి కలంకం జేర్చి యీదుర్ద్యూత వ్యసనదోవ 
ఖేదంబులు మాన. గొంతకొంత పొద్దు సరస్వంతంబు పొంత వివారింతము 
రమ్మని, యను గహంబుగల యప్పుడు వైకుంఠ దివ్య మందిరంబు వెలుం 
గెడుంగాక ళూన్వగ్భహంబున నుండం దగదని యెలయించి కై దండయిచ్చి 
తోడ్కొని యంతిఃపురో ద్యాన మార్షంబున వెడలి చనియెనంత కొంత 
దూరంబున, 40 


౭౭-4 లకీ దేవియును విష్ణుమూర్రియంను శీర సము[దముళు జూచుట, )వు-ఈ+--- 


ఉత్సాహ, కనులయుంజ నార్జనుండు $ గాంచి రుర్వరావ చకి 


(పమదలుకా నురాంగనాళి _ పజ్జందోడం గూడిరా 
విముులఫేనకాంతికాంత 1 విన్భురత్క_ళానిధి౯ 
ఘునుఘును త్తరంగసంఘ శ ఘూవభీవణాంబుధి౯. 41 


మానిని, నీదగుసోదర భావముంజెంది య$నిందిత కీ ర్తివహించె నుధా 


పాదనుధాతులనీనవ భాస్కర శ భాస్వర కా నుభరత్ని మరు 
'త్పాదపపంచక కామగవుల్‌ ఒహు $ భంగుల నెల్లజనుల్‌ పరమా 
మోదము జెందంగ నీయమృతాంబుధి $ ముద్దియ చూడుము వేడుక తోక్‌ 


--అచి-శు+4 సము(ద్రవస్తువులను లక్షీ దేవికి జూవీంచుట. )౨$- ఆ౭-- 


(నగ్విణి, నీరజా లేతుణా 4 నీకటామాంచలా 


ధీర తాభ్యాసమరర్థించి కా-బోలుం జూ 


46 


విన్దునూయానాటక్‌ ము, 


చేరిమోానాళివేశచి తమై చాెటెడున్‌ 
గోరికల్‌ మాజుగ 4 న్లొంటి వేవారిధిక్‌. 48 


వనమయూరము. వేల్లితనవీనతర $ విదుములతోద్య 


త్పల్లవవిలగ్న మయి $ భాసిలెడుము _త్తెం 
బల్ల దె మృగామీకల శ శాంబునిధిలోనీ 
యుల్లసిలుమో1విగడు $ నొవ్పె చిజునవై్యై. 44 
కునుమిత లతా వేల్చిత వృత్తము. 

రాకాచం(దాస్యా యమృతనిధిసం $ రంభ మొప్పంబయో దా 

నీకంబా పూరంబులు గడువడిన్‌ $ నిల్చీపా నంబుసేయ౯ 

వేకంశేనీవిభ్ర మరసము నే $ వేడ్క నే త్రద్యయం బా 

లోక |క్రీలం (గో లెడు సువిహితా $ భోలనం( ప్రీతిం జూవెలా_] 4 


. శాతకటాతుమూాచితివె $ శ -ఖమొకండు నితాంతేయాత నా 


యాతతరంగహ స్హముల శ నావల యీవల యాచునున్నయ 
య్యాతుర వృ త్రి తావకగశళాభమటన్న సహింపరామి మీ 
తాతబహీవ్మ_రింపగం బశదంపడి అేనంగ లేకయుంబలె౯. 46 


, వెండియు నుదభరంబున మదనవమదనోన్మదనాది నిశితశరపరంపరాకంప 


మానమానసలగుచు నేటి మదిరాశులు చతురుత్సనంబులై న మదకల 
కలహంస రథనా కేంకార సంకులపులిన ఘనజఘన బింబంబులును, వర్తులా 
వర్తగంభీర నాభీతలంబులును, కోమలశై వాల రోనురాజిలతలును, సము 
తుంగరధాంగ కుచకుంభ ౦బులును, నాళీక నాళవా _స్తంబులును (పశ స్త విలాస 
లు మెజయ పుష్పంధయ ధమ్మిల్ల వళి బంథంబులుం జెదరందరునుర భి కుసుమ 
సౌరభ్య (పవాహంబులతోడిండీరో ఖండసుందరమందపహోస చం[దికల కలంకా 
రంబై. చేదరగకతణి వంకొబొవుల మురివెంబుల నలరు కలికి గలువ రేకుల కనుం 
గవ జ్ర దళుకు లెసంగు బ్రేడిసదూపుల దీ వెలుపుట్టింపుచుం, చాయకవై 
కొనిన దతీణనాయకత్వంబున నందణ "నొక. చందంబగు | (వేమంబున నుద్దా 
మదీర్ధ తరంగ ఇశావాుందండంబులు సాచి కాంగిలించి తిదీయ పద్శువదన తద 
ధర నిర్షలిత మధువుధురామృత పానంబున నుప్పొంగు లీలాసంగతివలన 
శృంగ్రారర సంబ్లును, నిఖల భువనైక సంభావితంబగు (పాభనంబున విశ్వ 
విశ్వంభ శా చ్యకంబ్యాకమించి సమున్న తాయతోర్శ్మి వా స్తస్ఫార పరిస్స్ఫాలనని 
పాటిత దిగంతదంతా'వళ కుంభకూటంబై న పాటవంబువలన వీరరనంబును, 
2ఆఖండల దోర్టండ మండిత చండధారా(కూరభిదురధురాపాత సంజాత 


1. మోము. 2. అఖండ. 


ఆశ్వానము. 3 47 


(పఖాత ఛీకింగచ్చతి శరణుసొచ్చిన శిలోచ్చయ నాయకుండగు మైనాకుని 
రతీంచు చాఖీణ్యంబువలనం గర్తుణారనంబును, (ప్రావృపేణ్య పయోవావాం 
బుల భ్రమంబున నదభినీలమణి విభ్యచముంబున నిందచాపదీపిత దిగ్విటం 
కంబులునుం గఠిన నిర్తాతపాత (పకంపిత జంతులోకంబులును విద్యుద్దండ 
మండిత జగదండ ఖండంబులును, దుర్జయ గర్దాజ ర్ట రీ రావతాండవిత శిఖండి 
మండలంబులునై_ కుంభ (ద్రోణ వర్షంబులు వర్షింప, మొల్లంబై న యన్నీటి 
వెల్లువ యెల్ల కడలంగడలుగొని యుప్పొంగి తరంగిణీ ముఖంబులం (బవేశించు 
నప్పుడును, నిదాఘ సమయ డీర్ణధివసకర కిరణ సహస స్వీకృత సరస్వత్‌ 
సరోవారికూప పానీయంబై యుండి మహీనుండలంబు (వ్రయ్యలు వాయు ' 
నప్పుడును చెప్పరాని యగాధ జలగాంభీర్యంబున నుబ్భున్రుక్కులు లేకయొక్క.. 
చందంబుననుండు నఖండమహిమవలన నద్దు తరసంబును, సురానుర పరివార 
పురాకృత మందర ధరాధర మంథానసమధన స సంభరిమణంబున గంభీర 
గుణంబు వెడి వికల జీవనభ౦గ (పయాసజాత విశ్వాస యాతాయాత సర్వతో 
ముఖంబులం బొరలంబడుచు ఘోపీ.౦పనెజి దప్పిదెప్పరంబున నాటనుండియు 
మొర వెట్టుచున్నదో యనునాడిక 1వలన హోస ర సంబును, నిరంతరంబును దద్వీ 
పంబులు నివాసంబులు చేసికొని కినుక ననే? ట్టణ సాను వర్ణాశ్రమ వాసుల 
గోవృవభ శిశు శ్రీలోకంబులు జీకాకు Cds 
ర_క్తమాంస మేదో మస్తిష్క పంక పంకిలంబగు శవనివహంబులు బెచ్చు 
కొని విచ్చలవిడి నిచ్చలు (బమత్తులగుచు న_క్షంచరులు బుత్తులుగొన( దదీయ 
పూతిగంధ బంధురంబులగు గంధవహ (పసరణంబులవలన భీభత్సర సంబును, 
పరస్సర వి[గహ పరి(గసన రసరభస |కోధధథాివనసంకులంజె నిశృంకంబె 

ns Oe పరంపరలు రప 
విహరింప, దురవలోక భీకరత్వంబువలన భయానకరసంబును, విలయకాల 
రు[దవిన్మిద జగదాభీల మహోత్కీల ఫాలనయనానల - జ్వాలాకశాళంతై. 

విశాలజిహ్యా సంహతులం కబయఃపూరంబులు (గోలుచు పొగలం దగులక తెగ 
లుపడి భగభగనిగుడు పొగరు చిగురుముంటల వెంటమింటికి నుప్పరంజెగయు 
నిప్పులకుప్పలు చదలతుదలం జెదరి చామరధ్వజ ఛ(తాకారంబుల (ప్రకారం 
బున నలువంకలం *దూలిరాలు చుండం (బచండ తేజంబున, (బ్రహ్మాండ మండ 
లోర్ల వ్రకీర్పర పర్యంతంబు శతయోాజన సమోపసంచర ద్దివ్యవిమానవివాంగ 
ముఖఫేచరనిచయంబుల భస్మసాత్క_రింపుచు ననవరతంబు నీడంబోగికలోకో 
త్మృష్టంబగు దున్న  బడబాగ్నిన్య(గతాపోబేకంబువలన _ క్రా(ద్రరసంబును, 





1. పా. నాడికల 9, ఆ. పా. (శోధదావసంకులం. 8. (పా, పా. యాదఃపరంపర. 
4. ఆ. పౌ, దూర్వ_గాలుచుండ, త్‌. బలోత్క్బృషస్ట్రం బగుచు. 


48 విన్గుమాయానాటకము, 


చం[దచం(ద్రికాశీతల ధవళస్వభావంబును నమృతరూపంబును నలివినులాంత 
రంగంబును, ననేక సాధుబుధ "సీవ్యమాన స్థానంబును నగు సౌజన్యంబువలన 
శాంతరసంబును దనయంగు (బకాశింపం జెంపారునపార _గుణవారం_ బగు 
పారా వారంబున వారాకర కుమారికి ననేకవిధ వ విచిత్ర నుందరతర పతార్థ 
సందోవాంబులు సూపుచు నవ్వననూలి లీలావిహారంబునం  గొండొక్‌ 
దవ్రుచని, 47 
-+౨-ఈ4 సమదతీర వనవర్షనము నందలి విహారవర్గనయును, $ఫ్రా-అ+-- 


ఆ. తాళపూగనారి $ శేళహింతాళ శే 
తకరసాల సరళ శ వకుళ కదళి 
పనస సింధువార $ పారిజాతాధి కా 
వనిజరాజి నొప్పు $ వనము చొచ్చె. 48 
సీ, నిండారు బొన్నల 1 నెత్తావిైై కొని 
పసిడి సంపంగల $ వెకి ను2దిరి 
నెణజిమించు పొగడల $ నెత్తావిచేకొని 
లీలమై బొండు ను $ ల్లెలకునుటికి 
నిగుడు గొజ్జంగుల $ నెతావిహరియించి 
పొదిగొన్న చేమంతి $ *వాదలకరిగి 
నిరోడారజాజుల $ నెత్తావి సవరించి 
నవపారిజాత సం $ తతుల్మ వాలి 
"లే, యెలమిం దద్దిన్య గంధంబు $ లేర్పజించి 
మెలపుతో వాని నన్నింటి $ మేళవించి 
యింపు నునుగాద్చు కానుక $ యిచ్చె వారి 
కాతె గంధ వహార్థంబు $ సార్థకముగ, 49 
చ. పరభృత సద్భటార్భటియు శ భాసుర కీరతురంగహేవలం 
దరురథవి[భమంబు సమ శ దభ్రమరదిరదో(గ బృంహిత 
స్ఫురణయుమోాలు( బుప్పశర శ భూపతి సర్వజగజ్జయార్థ మై 
యురుగతి వచ్చిదండు దిగి $ యున్నటుల వన మొన్పెజూడ/గన్‌. 80 
సీ ఈజుంబులగు పొద $ రిండ్ల నీడలవలి 
ఆమ్ముచో శీతల శ తణము దోంచుం 
బూచేనెతుం పురుల్‌ * పొరి పొరి రాలు చోం 
బాలేయసమయ సం $ పద దనర్చు 


le _స్తవ్యమాన. 9, అ సా, నెగని త. పూవులలది, 4. నింపార, 


ఆశ్వాసము. తి. 49 


సహకారకిసలయా $ స్వాది కోకిల నాద 
మెస౧పచో నామని $ యింపు చూపు 

నగరు కాశ్మీర గం $ ఛాన్వితోష్టానిల 
ముడరుచో (గీమ్ము ర్ల శ వతిశయిల్లు 


"లే. నమరు మధుకరగతులమే $ ఘాగమంబు 
నెరయు విచికిలకిరణ చం $ (దిక*శరత్తు 
అవ్వనంబున నట్టి మీహాోవిభూతి 
నాత్మ మెచ్చిరి సిరియున $ య్యచ్యుతుండు. ల్‌! 
సీ కనులా కములగంధి $ కచ బంధమునం దోంవెం 
చారిజాత [దుమ $ (పసవభరను 
తనరు మహీవుహీ * ధరకు చకు చముల 
హరిచందన పరాగ $ ిభరనులండె 
రాణవాణీశుక $ వాణి యాస్వాదించె 
మందార మధుర మ $4 రందభార 
నెలమి నుపర్వ ప $ శ్వేందు వృక్త్రలుదాల్చి 
రసలార సంతాన శ కిసలయములు 
"శే, కల్పకము నీడ భ క్షసం $ కల్పదాయి 
యయ్యనంతు(డు (గోలెమం $4 దానిలంబు 
మహితరతిరాజ రాజ సా $ (మాజ్యలవ్నీ 
నలరు జలనిధిసవిధవ $ నాంతరమున, ర్‌2 


క, కునుమాపచయ రసంబునం 
గునుమూయుధ గురుండు వలపు $ గులుకుచులీలకా 
గునుమీగీనుకుమారి సిరినవ 
కునుమిత తరులతల వెంట 4 గూడి చరిం'చె౯. 58 
సీ సఫల పూగ(ేణి $ సౌభాగ్య మగ్గించి 
యురగ వల్లుల దండ శ నుండి యుండి 


గురివెంద పందిళ్ల శ పరువంబు గొనియాడి 
నుళ్లెపూ. బొదరిండ్ల $ మలసి మలసి 


1. పా. శరర్తు. 2. ఆ. పా. తనరుమహీ ధరతరగుకు కుచముల. 8. అ. పా, మలబెగ 


లయ శ, (ప్రమద. ర్‌, కునారింనీరి. 
V7 


50 విన్గుమూయానాటకము, 


(చాకాౌఫల(సవ శ (దసభారలనునా!ని 
గొజ్జంగి పూ చనం 1 (ోల్మికోలి 

సహాకార చారువముం శ జరులకు. దలయూా(చి 
పొన్నపు ప్పొళ్లు చె శ బూని పూసి 

జే భృంగభయదంబులై న సం $ పంగివిరుల 
మురువు (పకటించి జాజులు $ ముడిచి ముడిచి 
వెలయువనలడీ్మ గారావు శ విందులనంగ 
హరియుసిరియును (గడించి $ రభిమతనుగ, రక 

సీ ఘనవేణికాబంధ శ మునకు జుట్టము? శిఖా 

వళియంచు వనశిఖా 4 వళులు గేర 
నయనవిస్తారము $ నకు సయిదోడు సా 
రంగియటంచు సా $ రంగు లొలయ 
మధురసల్లాప సం శ పదలకు ననుంగుం గో 
కిలబాలయంచుం గో $ కిలలు మలయ. 
గనక తులాకోటి *+ నినదంబునకుం దోడి 
యంచ యటంచురా $ యంచలలర 

కే, నెలమి వనచేవతా లతాం $ గులు చెలంగి 
చిగురు చేతులంటై 6 బువ్వు శ చేస చల్ల 
నవ్విలాసిని చరియించు $ నవ్వనమున 
పద్భనాభుని కన్నుల $ పండు వగుచు, ర్‌ర్‌ 

ను, లవలీపువ్పసుగంధముల్‌ నురగియే $ లాలాన్యముల్‌ చూచుచు 
(న్రవిడీ ప్తి (ప్రతినాన విదుమవితా $ నచ్భాయ రంజిల్లు చుక 
ధవుండుందాను సఖీసమూవాములతో $ దవ్వేగెలీలాగతి౯ 
జివురుంగ్లై దువు జోదుతల్లిజలరా $ శి (ప్రాంతవన్యావలి౯, 56 

-++-వు4 విస్గుమా రి లక్షీ దేవిని వంచన చేయందలంచుట. శా ఆఆ - 

వ. ఇవ్విధంబున నయ్యమృత పయోనిధానసవిధ వననూార్గంబున న నేకవిధ (కీడా 
రసపరాయ త్త చి త్తమై య త్తమ్మి వటారు మిటారి క తె సవతియు. గోడలును 
మొదలయిన సఖిజన సమూహంబులతో విహరింపందదియకాతుక లీలలాలో 
కించి వై కుంళవల్లభుండు నెయ్యంపు జూదపుసయ్యాటంబున్నకై చై కుంఠంబు 
శూన్యంబు గావించిన నిర్ణయురాలిని మోసపుచ్చుటకై యొడరువేచియున్న 
వాండు గావున నొక్క_ కపటక ఖత్యంబు సంస్కరించి. ల్‌? 





1. సథారకానని, 2. జుట్టపు. 


ఆశ్వాసము, కీ. 


. బలసంప త్పౌరువములు 

గలిగియు వినయంబు లేని $ గర్వాంధులుత 

ద్బృలసంప త్పౌరువములు 

పొలిదజుగక వశులుగారు $ బుది(డలంప. 

. సతియెనను నుతుండై నను 

హితు(డై నను మేరందప్పి $ యెజుంగక కడుదు 

హ్కృతి గావించిన వారిం 

(తి విధి. గుదియింప వలయు 4 (బాభన మొప్ప౯, 

. అట్లగుటం జేసి. 

*, ఈ యెలనాంగ గర్వమున $ నీభువన( తయ రాజ్యలమ్మీ యా 
త్మీయవిలాస "లేశమని $ తెంపున నన్ను గణింప క్యుగతం 
చాయక పద్మజాండములు $ భస్మములైనను విన్న(బోనికో 


భాయతనంబు మద్భవన $ మంతయు శూన్యముచేసె దుష్మృతి౯, 


. తానును దన్భమైశ్వర్య క్ర 

శానయ సామర్థ కములు ద $f లంపల మన్మా 

యా నిర్మాణంబని మదిం 

గానదుతా లమ్మీ ననెడు 1 గర్వము చేత౯, 

ఈరసమును నిర్ణయతయు( 

(గూరత్వము సతులసహజ * గుణములు మిగులకొ 

వారలలోంయంచలకడు 

నారయసిరి దుర్శదమున $§ కా|శ్రయముగుట౯, 

me [సిహమాం లక్షీ కిం (బతిలమ్మీనిం గల్పించి క) 
మిక్కిలి (పకాళింపం జేయుట. 

. కావున నీదుర్శదగ 

ర్వావిరా వంబుమాన $ నతిచిత్రము7గా( 

గావింతువే తెయొుక ల 

మ్మీవిభిముకల్పనంబు $ కేవలమాయక్‌. 

మున్నున్నకంశు. (గమ్మణు 

వన్నెకు నెక్కంగం జేతు $ వైకుంఠము దా 

(న్ననవారియించితినని 

యున్ననువాత్వము గుదింతు $ నొకనిముసమునకా. 


ల్‌] 


ల్‌రి 


ల్‌0 
60 


61 


62 


68 


64 


65 


. అని యనంతగుణగణ విలానుండును (బహ్మాండ నిర్మాణ కర్భ్మకుశలుండును 
(పకృతి పురుషాధీశ్వరుండును, పర మేశ్వ రేశరుండును, నానాథాప (ప్రవర్త 


ల్‌లి 


వీషునవూయానోటక ము, 


కుండును, సర్షస్థితి (పళయవికార కారణుండును, జగద్వంచనా కపటనాటక 
సూ తధారుండును, (బహ్మాండకోటి బహిరండె్ట మట సురాసుర 


గర్యాబలపరా(క్రను మాయోపాయ pieces నగునవ్విన్లుం 


డును దన తేజంబు (పకటించిన,. 66 


౭౭ వై కుంఠపురవర్శన ము, పాత 
ఘోటకకరిరథభ టే 
నాటోపముపౌరక లక శ లారంభమును 
జాటెంపనాట్టిక రురు 
మేటిగవై కుంఠ పురము $ మెజసెకసిరుల౯, 67 


. పద్భసంభవు లెల్ల. శ (బభవించు పురిటిల్లు 


(ప్రళయదుర్ణక లంట: $ బడనిభూమి 
కాలాహికొడిసి (మైింశగంగ రానివాకట్టు 
తలంప నచ్చెరువైన $ తానకోరిబు 
(పాకృతుల్‌ చారరాని $ యేకాంత దుర్లంబు 
మహిత సాత్విక కోటి $ మనికిపట్టు 
కైవల్య లవ్మ్మీచశక్కని "శ్రీేలిభవనంబు 
పంచభూతముల గశల్పించుగుజుతు 


. సహజ కేజోల వ్యగ_న్త $ చం[దసూర్య 


పావకంబమ్మహో దివ ఫపదమునై_ జ 
2లహీ్మ బాయునెయా 9 § లక్ష్మీ చేత 
నిత్యలథ్న్మీశ్వరుయ వారిశనిలుచు నెలవు. 68 


* ఇటమేయ క ళ్యాణగుణ నుందరంబగు వె కుంళ మందిరంబు వడ్డుతైశ్వర 
య a ౧. నీ 


సంపన్నుండగు వెన్నుని మహా(పసొద నానరు న్ట్‌ింబున సిరిక్షి న చ్చెరువగు 

సిరిదొలంకుచు. బంకజ హితువముండలంబునుంబో ఆం దొల్లింటికంకెం గన్నుల 

పండు చె లేజరిలుటకు సంతోపాద్నుత రసంబులు బొ తిలు చి తంబుల 
a య న 0౧౧ pe 


(బ్రహ్మగుచాడి దివిజ సిద్ధచారణ గంధర్వ జయజయనాదంబులతో దివ్య 


కాంతలు పుష్పాంజలులు సమర్పించిరి వెండియు. 69 


+, సవహాజకరఠిన వ(జశీసారమె విలయాంధ 
Qa 


కారనివిడమైయ శ గమ్యుమహినము 
మహిత దివ్యవిమ్ణుశమాయావిలాసంబు on 
పద్మనిలయ( జెక్కు. $ (భమల(గ(చ్చె. | 70 


1. ఆ. పా, రంత దీళాపితుండ్లును. 2, పా. లక్షీ బాయనీమాయ కేళి లక్షి చేత, 


క 


రా 


ఆశ్వాసము, $. 58 


—*౭-4 లక్షీ్గదేవి విస్గుమాయకు శ్రమించి వనయున( దిరుగుట. $శ్రూ-ఆ౭-- 
వారిమాయా మోహీతే [మై 
పరమజ్లానంబు దిన్యశ భావము నెడల౯ా 
సిరి పాకృత సతికె వడి. 
a 
దిరిగె౯్‌ వనవీధింటెక్కు తెజంగుల భంమలళ. 71 
అంత నవగనాంతరంబునC దన్గాయానశంబున. 72 


*6-ఈ-( భోఫానిహీనమైన కొలనును జూచుట, ఏవు-అ+-. 


. కనుగొనియె న గవీధి౯ా 


వనజాలయయొక్క_ దివ్యశవనజాక రముం 
దనువు సెడి నాడటూటిన 


వనరువా కల్హారవై. రీవ౦బులతోడక౯. 73 


. నిండారణిగిరించి 4 నిగనిగల్‌చాలక 


వాడిన నవపల్లశీవములతోడం 
గలయంగంబూచి తేశనలు చిందు నెత్తావి. 
బొరయకగందిన $ విరులతోడం 
బరిపాకమున( బండి $ సరసమాధురి లేక 
పదనింకిపోయిన $ పండ్ల తోడ 
1ములకువల్‌ మాని కొశమ్ముల విన్న నై యున్న 
Oe: 
యలిపోత శుకవీకాశవలులతోడ 


. చిన్న వ్రైయిన వనము వీశతీంచిలమ్నీ 


యనుంగుజెలులకు. జూపుచు శ నరిదిపడుచు 

నెన్నడునుజూడ మిటువంటి శ హేమవనము 

శూన్య మైయున్న దిది యేమి $ చోద్యమొక్కొ-. 74 

అని యాదివ్య వనంబుం గలయ నాలోకించి య పూర్వసిద్ధా(శమంబని 

మనంబున నభివర్శ్మించుచు. (బవేశించి శంకించుచు నెట్ట కేలకు నందతు 

గొలంకు డగ్గరి, 75 
--అ౨-వు4 ఆకాలనిఈందు (పభాహీనమైన దేవతను జూచుట. ,-శ్రు-అ౭-- 

నిండితొలంకు నాకొలని $ నెన్నండువుం గనకాంబుజాత మొ 

క్కండు వికాసహీనమయి శ కప్పక *శేకులు (వాలి శూన్య మె 

యుండందదీయకర్ణి కన $నూనహిమాన్విత బాలభానుమ 

న్మండలి ఫ్లై లెగొంత (పభమానిన చేవతగాంచె నొక్క తె౯. 76 


1+ ఆ. పౌ, మలయుకొమ్మల విన్ననైయున్న, 2. కప్పరలేకలు (వాని, 


తక 


విన్దుమాయాసాటకము, 


. ఒకచేతనతనాలయు 


నొకచేం జిన్ఫుదయును సశమున్నత దో!ర్ష్వం 

ద్వకలితముకుళ కరణముం 

(బక్‌టిల్లంగఛ్యాననియ తి.శబర గెడుదాని౯్‌. 77 
--46-ఫ-+ ఆదేవతయొక్క_ వర్ణనము, ఫిశ్రూ-తిశ -- 

పరివేష్టించి సరోజూం 

తరములవై నిలిచి దివ్యశతరుణులు సేవా 

పరికరములతోనయత 

త్పరులై తనుగొలువనున్న శ (పాభవమూర్తి౯. 78 


. పద్యాాసనాంకా (గకభాగాఘీశుభ రేఖ 


లఖిలలో శేశ్వరి శ యగుట నొడువ 
చిన్ను[దచేత మింశచిన సమాధ్మికియ 

కె వల్యలవ్నీ, శ నిగీల్క_డ వచింప 
దీవ్యన హోత పక స్తే జోవిభూతి ని 

జాభిముతా2 ప్లీకఫనదను దెలుప 
నాపూర్ణ్మ పరమయో శ గానందక ళమది 

నిష్టదై వంబున్న శ యింపుచెప్ప 


. కన్నులకు వెక్కసంబై న $ చెన్నుమిగిలి 


ననునను నద్భుతంబై న $ మహిమగలిగి 
మైహీకాముమ్మిక క్రీ విథవారభూమి 
యగుచునొప్పా కె (బ్రహ్మవిశద్యావి ధేయ. 79 


కని విస్మయంబందు చు నందజుంగ రారవిందాభినయంబున6 (గందుపడకుండ 


వారించి వారితో నిట్లనియె, 80 


. ఉరుపరమాత్మ యోగమున శ నున్నది యీ శుభమూ ర్తిగంటిే 


యరుదగు విభ9మాభ్యుదయ $ మంగజు( దాయగనినట్లయొ వ్పెడు౯్‌ 

బరిణత తాపస పతిభ $ (బహ్మముందాంగని నట్ల యొ వ్చెడు౯ 

నిరుపమనవ్వు దివ్న్వరుచి $ నిండి తొలంశెడు నంగకంబుల౯ొ, 81 
సలిలాంతః (పతిబించితార్క_ రుచిరకూశజంబో ల్సి ధూనవుచ్చటా 

కులీ కాంతిన్నవహేతియట్లడరుచుకా $ గుప్త పభావంబు మై 
మలినత్వంబునుగల్లి యోగనిరతి౯ $ (బవ్మాన్విలోకించునీ 
యలఘు[ప[కియందొల్లి యేసతులయ-౧1 దై నం గనుంగొంటిశే. 82 





1. దోదళాండ కలిత ముకుళత్కిరణము, 2. తౌచా ప్టియదను, 8. ఆ, పా. కొచ్చి. 


4. జలశార్శన్నవ. 


అఆశ్వానము, ౨. కర్‌ 


వ. అని వెండియు వాజ్చేవతకరంబవలంబించి యించు విలుకాని తల్లి యిట్ల 
నియె. 8: 
క, ఈయు[గ తపముసేయంగ 
నీయెలజిగురాకుంజోడి 4 శేటికి! నొకొము 
న్నేయుగముల( జూడము అే. 
; (బౌయం౦బున దపమొనర్చు $ పావనమూ ర్తి౯, 84 
నీ. ఈరేదు జగముల $ నేలుటకోయది 
తనమవోరాజసం4బునకు నెంత 
రతికంజు విభ) మోశన్నతింజెందనోయది 
తనమోహనా కారమునకు నెంత 
యఖిలాంగనారత్న$మై యుండనో యది 
తనదివ్య సానుర్ల న్ట్రకీమునకు నెంత 
(బవ్మాంబు తానమై $ పరిణమించనొ యదె 
2తనచిదానంద శ సంతతికి నెంత 
కే. యేలొకోయింత తపము వహించి సేయ 
నింత నిర్భంధమున( బొందళ నేల తనకు 
యతుగంధర్వ సిద్ద విశద్యాధరర్షి 
తరుణులందెవ్వరో క్కొ. యీశపరమసాధ్సి. 85 
సీ. (బహ్మ్మది చేవతల్‌  (ప్రణమిల్ల శేతన 
శేటికంజలి ఘటికయించచదాను 
తన శేది యభినుతాశర్థ మొకాని యభిముతా 
ర్థమునకు నభిమతాశర్థంబు చాను 
తనుమెచ్చు ినధిదై వశతంబును గలదొకొ 
యఖలై క దై వతశమరయందాను 
తనుగూర్చి యందజు $ తపముసేయుట గాక 
యొరుగూర్చి తపము సేశయుదుర తాను 
శే, ఈనుహానిష్థ( గృశియింప శ నేలతనకు 
నవశిరీష (పసూనంబు శ నవఘళించు 
మృదులతనువల్లి నేటికిశమె్మయినలంప 
నర్వకల్యాణిమయైనయీా $ చం(దముఖకి, 86 
ఉ. ఈలలనాశిరోముణికి $ నీశుభమూ_ర్థికి నీలతాంగికి 
య్యాలరి దైవ మేమిటికి $ న చ్చెరువైన తపోగ్ని కీలలం 


1. శేమిటికోము. 2. ఆ, పొ. *“ఠనచిదదులానం ద్దతతికీయెం త్తి 8. నొక, 


56 విన్గుమాయానాటకము 


దూలంగంజేసెం జేసియును + దూంకొని దీనితపంబు చేర్మికిం 

బాలనవృ త్తి నీవలదె $ పాల్పడ గమ్మర వాంఛి తార్థముల్‌. 87 
శే, హరిహర(బహ్మలకు నవశలైన బైవ 

'మెవ్వరోకాక వారైన $ నిరెకోర్కి 

కోర్కి_ తె లోక్యమును నేలుశేకొలంది కంకు 

నెక్కు_వై యుండ బోలునీ $ యిందుముఖకి, 88 
క నాశేశ్వరు సతికం'ెను 

భూకామినికంయకె న(ది $ ప్యుతికకంబకా 

నీకంెకును నా కంెకును 

లోకోత్తర చరితయిది విశలోకింపందగళా, 89 
వ. అని వెండియు వనంబవలోకించి. 90 
ఉ. ఈవనిపూంచికాచి ఫలిశయించె శుకాన్యభృ తాళి జాతితో 

నీవిధిజిన్న వవుటకుశ నేమి గతంబొకొ యీకొలంకుప 

ద్యావళియేల వాడెనిది $ యచ్చెరు వెన్నడు. జూడమిట్లనే 

దైవము శాపమిచ్చె నొకళదాయలుకళా సతితోడం గూడంగ౯. 91 


వ. ఈ దివ్యవన దివ్యాంగనలకు నీదురవస్థ దె దై వశాపంబకానోవు, దై వశాపంబగు 
నేని యింత యంతర్వి కాస శేజంచు. లెట్లు సిదించు, నీయపూర్వ సదా శ 
మంబున నిప్పరమ పావని నిగూఢ పభావంబుస్‌ నుత పస్సామ(గినుండుట 
యద్భుత కథా(పనంగంబు మున్నెన్నడు విన్న కన్న యదిగాదు చతుర్షశభు 
వనంబుల నెక్కాలంబు ినిక్క_ట్టడ యెజుంగము దీని విధంబంతయు నీ కాంతా 
మణిచేత ఛ్యానాంతరంబున నడీగి “తెలిసికొని పోవుదముగాని కొండొక తడవు 
నిలువుండని యాజలజ కన్యక వలుకునవసరంబున, 92 


—-౭ఆ-4 ఆదేనవత యోగసమాధి చాలించి లక్షీ దేవి మొదలయినవారిని జూచుట. ,శ్రూ ఆ౭- - 


గీ, (బహ్మాయోగంబు చాలించి $ పద్భగంధి 

యూర్ల వ్రబౌవాత్వ చిన్ఫు(ద $ లుజ్జగించి 

వెడదకను దమ్ములల్లన $ విచ్చిచూచె 

నిందిరాముఖ లలిత పూశస్థేందుముఖుల, 98 
క, ఆ చందవదనసమధుర 

లోచనరుచిచేత నావి $ లోలామషులు సాం 

చేచిరి నవశిళిరాంశున 

రీచిమహోవధులు వై లె $ (వియయోగమునక, 94 


1. పా.ప్కాచే నది 2 నిట్టి. ఈ ఆ. పా. కాలంబుల నెక్కడ యెరుంగము. 


ఆశ్యానము, ar ల్‌ 


. అట్లు పర్యబహ్మయోగంబు చలించి యా పద్మావీ యశ్నీణ తపఃకపభా 
వాతిశయంబునం జేసి తె 9లోక్యపూజ్యు లై న (శీభూసరస్వతుల న(గభాగంబున 
నిరీకీంచి సామాన్య న్త్రీలంగాం బరిగణింపుచుం. దనయున్న పచ్యాాసనంబు 
దిగక యాది గ శ్ళేశ్వరీత్వంబు వహించి సాదరంబున వారితో నిట్లనియె. 95 

--౨+-శు4 మాయాలక్ష్మీ చారి పృ త్తాంతమడుగుట. ree. 

. ఎవ్వరు మిరు మోయునికి $ యెక్క_డ నామములెవ్వి మిరు మో 
రివ్విపినాంతరంబునకు $ నేటికివచ్చి తిరింతులార యా! 
మవ్వపువింతయచ్చరలొ శ మానవ కాంతలొ యత్షకన్యలో 


యివ్వన చేవతామణులొ శ యించుక నా కెజింంపుండాతగ౯ా. 96 
. అని యయ్యు త్తమ | స్త్రీరత్నంబు పల్కి.నం జ_త్తజాతజనని మాజు తరం బిట్ల 
నియ. 97 


. వనుముర త్రీ లముమా 
నామములట్ల్టుండనిముు $ నలినాతీ భవ 
త్సామర్థ సము వినవలతుము 
(వేనుంబునం జెప్పు నీదు $ చేరుమునుపుగా౯, 98 
లక్షదేవి యాదేవతను స్తోత్రము చేసి యామె పృశ్తాంతమును జెప్పుమని యడుగుట..-- 
: నీడీర్ణ తపము కలిమికి 
నీదివ్య విలాసమునకు $ నీదృఢ మతికి౯ 
బై దలి! యచ్చెరువయ్యెడు 
గాదిలిమైం జెప్పు మిమ్మ $ కల తెజంగెల్లక౯. 99 
. మలినవ్యస్త్రగు ప్ప $ మాణిక్యమునుబో లె 
నీతుగవిసియున్న $ నిప్పువూలె 
వెలది నీదురూపు $ వెలిమాసిలోనింపు 
గలిగియుంటకేమి $ కారణంబు, 100 
నీవంటి దివ్న్వకామిని 
కీవిధిదపమాచరింప శ నేటికివలసె౯ 


డై_వకృతంబేమననీ 
భావము. దెలియంగ వలయు శ బల్కు_లతాంగీ, 101 
. అని యాదిలమ్నీ పలికిన నమా్మాయా లమ్మీ యిట్లనియె, 102 


--6--వు4 ఆదేవత తన వృత్తాంతముచెప్పుట కారంభించుట. $శా-6+-- 
వనునిచెప్పుదాన తర లేతణనాదు పురాణ వృ త్తముల్‌ 
శతానురసాసనేందుధర $ తామరసాతపురందరాది స 


1, లారమి. 2, ఇెప్పవమ్శు. 


V-—8 


బి 


విష్ణుమనాయానాటకము, 


ర్యామరకోటి కాత్మనయశనాంచలమే విభవాను కారి నా 
నామము లమ్మీయండ్రు భువశనంబు లెటుంగ మవ+విభూతితో౯. 108 


. హరికి (బియురాలనై భువ $ నై_కదివ్య 


విభవముల కెల్ల మూలమై $ వెలయు నేను 
దత్స్రసాదంబు కలిమిగా( శ దలఃప లేక 
ముదిత గర్వించి యతనిచే 4 మోసపోతి, 104 


. అది మెట్లంశేని తక్పరమరహస్వంబు నెజిగించెద నాకర్ణి ంపుము, 105 
+ అరయ మూండునుూ రులకు $ నవ్వలిమూ_ర్తియు దానమై మహా 


పురువవశేణ్యు(డై (పకృతి $ (బోచుచుం జిద్వినుల స్వరూపుడై 
పర7ౌడు విమ్ణుచేవ్రండు (పీపంచమునన్‌ బవాురూపథారియై 
తిరుగుచునుండు లోకముల! $ (ద్రిప్పుచు సర్వనురెక సేవ్యుండై. 106 


3 అతనివలన (బుట్టు $ నఖిలంబు నాతని 


యందు డిందునతంజె $ యాదిక ర్భ 
భూతపంచక (ప్రభాత పద్మభవాండ 
మండలంబునతని $ మూయనూవె. 107 


. పర మేళ్వరుండై న యచద్దేవదేవుండు కల్పాదియందనంత కోటిసూర్య చంద 


పావక (పకాశంబున నతి శీతేన్ల్యంబై న యఖండజ్యో తిమె 'వెలుంగుచు 
జెక్కు.నేలు దివ వర్ష౦బులు నిలిచి" తదనంతరంబ యవ్వెలుంగు సం_స్తంభింపం 
జేసి శుద్ద స్ఫటిక సంకాశంబై న రూపంబున నీలజీమూత శ్యామల కాంతియెన 
మొక్క. విలాసిని యును డానును కవగూడి సామోత్కరించి సృష్టి ఘటియించి 
చాని సంరశీంప నప్పువ్వుయోడిం జూలిం చె, నదియవ్విమ్టువమాయ, యవ్విమ్థుందు 
పరము రరాగానందంబున. గొంత కాలం బేకాకిమయై తిరిగి (క్రోమ్మర లోకరతు 
ణార్భంబు నిలిపిన య వ్వెలందియందు నేను నుదయించిన నన్నుం బరి గహించి 
నామో(ది యను గహంబున సకలంబును మత్కటాత వీతణంబున బహు 
విధ సంపద్విలాసంజై వెలయ సమకట్టి లమ్మీయను. పేరును (బుసిద్ధి 
గావించి తన తోడునీడగా మిలపుచు సనక (బ్రహ్మాండ కోటులయందు 
యదృచ్చ్ళం జరించు చునుండ నొక్క _నాండు. 108 


. రుద్రుండు పద్ముగ $ ర్భుండు గంధర్వులు 


దకతల మునులు దై $ ేయయతు 
పన్నగాదులు మహీ $ పతులాది గాల 
వారల (పాభవై $ శ్వర్యములకు 


రీ 


ఆశ్వాసము, తిం 


నేన నిడానమై శే నిఖల నిధానాధి 
చేవతాధీశ్వరి శ నై వెలయుచు 

నఖిలది వ్యాంగ నా భ్యర్చిత మహిమాాతి 
శయమహోారాజన శ శ కులమర 


. నందజకు నెక్కువై భువ నై కవంద్య 


నగుచు-బతి వెన్నురంబు సిం $ హాననముగ 
సకలజగనులునేలుచు $ సర్వమంగ 
భాధిదేవతనె యుందు $ నబ్దవదన, 

హా జ 


. నానిని“ యెక్కిన వానికి 


యేనికగుజ్ఞంట” నిక్కశమిగతి, పతిన 

న్మానింప నుండి కన్నుల 

గాగన౫లేనె తి నాదిళగ చే శ్వరినై 
రొహ: చ, 


. అన్నింటికి నన్ను. జాలించి $ యధిపుండూర 


కున్న యనురాగమెజు(౫క $ యుత్చలావీ 

ధిక్క రించితి విభునిందశ్‌ ల్తేజ మడియు 
నస్మదీయ[(పభావంబ శ యనిమనమున. 

ఆజగచేక భర్తకుం (బి $ యాంగననై న మహానుభౌవతిన్‌ 
బూజకునెక్కి. యాదిమవి $ భూతికినే నెలృవెతి నాకునా 
శేడమశకా(దలంచితినుశదికా భువనై క విలాససిద్దికికా 
రాజస దుర్భదంబునగశీరంబభిమానము( దాల్సీయుగ్నలీ. 


. నాతలంచిన తలంపదినిజ 


మైతోచు౯ సంతతంబు $ నంభోరుహసం 
జాత[పముఖసుపర్వ 
(వాతంబులు నాకు మొక్కు. $ వరరుహానే త్రీ, 


. అట్టి సమయంబున నొక్క. కల్పాదియందు, 
ట్‌ 


భువనము సృన్ట్రీకె కనుల $ భూకనులారికి శాభరుల్‌నుహా 
ర్మ వమున వంతుకుందప మొగీనర్చిరి నిష్థన నేకవర్ష ముల్‌ 
వివిధవిధి (పయుక్తులయి $ విష్ణుహితంబుగంద త్తపోగ్ని నిం 
డి వెలుగంజొచ్చెం బెంబయిట * నివ్షురకీలలురాలనెల్లెడ౯. 
చానికినించుక యేనియు 

నానాధుండు క రుణపూనిశేనలినభ వార్యా 

జానుల వరమొసంగండు యో 

గానందనుభాబ్ధి మగ్ను 1 డై యెలనాంగా, 


ల్‌9 


109 


110 


111 


112 


113 
114 


115 


116 


60 


విధ్థుమాయానాటకమ్ము 


భువననిర్మాణశ _క్తికై కపూనివిభునిం 

గోరితపమాచరించుట $ వీరితలంపు 

వల్లభుండేలొకో వీరి $ వరమొసంగం 

డనుచుం దద్దివ్యచి _త్తంబు శ నరయ లేక. 117 
వరమో(జాలకయో ని 

మృ-రుణాత్శకుడయ్యె, వేళ శగాదో, తనకున్‌ 

హరిభావ మెట్లా'కోయని 

పరికించితిగ గొాంతదడనవు భావమునందు, 118 


. అట్టు పరబహ్మయోగానంద రసపారవశ్యంబునం దన్నుందా *భావించు 


కొనుచు నాతపోధనుల దెసతలంపు లేక యూరకున్న విభుని యాలస్యంబును, 
వారల తపక (పభాివంబు నుషలతీంచి, వరదాన సామర్థ న్టింబు ఇవాలక తడ 
యుచున్నవాండని త న్థాయామోహితనై తలంచి వెండియు నాదు నుహి 
మాతిశయంబున నింత వాడ య్యెంగాక యితనియందు దైవ సామర్థ వి 
బేమియున్నదనుచు నాసంపద్గర్వంబునం బతిందిరస్కరించి నగవు దొలంకు 
నెమొ్మగంబుతో వారలకడకుంబోయి మో యిష్టంటై న వరంబు నిచ్చెద 
వేడుండనిన కపర్టికనక గర్భులు నాతో ని ట్లనిరి. 119 
కారు మెజుంగులుబో లెం 

శారీర పభలునిగుడశసమధిక తేజ 

శ్లీ రేఖ దోంచితివి నీ 

చేరెవ్వరు చెప్పు మీమ్మ $ బిసరువాన్నేతీ, 120 


. ఎన్నడుంజూడ మిట్టి (పభ $ కెక్కిన చేవతనర్కమూరిన 


త్యున్నత వై భ వాభ్యదయ $ నూర్చిత కారుణి కాంతరంగనుక్‌" 
మన్నియమాధి చేవతన్చె $ నూ కెణింగింపగదమ్మ నిన్నునో 
పున్నమనిండు జందురునిశేబో లెడు ముద్దుల మోముకోనులీ. 121 


+ కారుణ్యామృత వీచికల్‌ దొలతునీ $ (కాల్లన్గొనల్‌ సాంపునిం 


పారంగోర్కు_ల వెల్లి వెల్లడరు (శేశేయక్ళీ)లు శోభిల్లంా 
నోరాజానన యస్మడీయ వరదా $ నోత్సాహనై. తెట్లు నీ 
చేరుంజెప్ప వినంగ(గోశెదము సం $ (వీతాత్మవై చెప్పవే, 122 


. మూవర మొసంగంగంజాలు (ప 


భావము విష్ణునకుంగాక $ భామిని తన్నా 
యాపిదవముతులకుంబెర 
దేవతలకు గలుగునే మళతింబరికింపక్‌, 128 





1. మేటళో. 2. ఆ. పా. దనుసంభావించుకొనుచు. 8. (పయాసంబును. ఓ. శాప్పవమ్మ' 


శే. 


ర 


వనాల 


ఆశ్వాస ము. 3, 


అయినంగరుణావి భేయ వై క యమిత తేజ 
మొుప్పం(బత్వతుమై మాకు శ నోడకిట్లు 
ఏటో జి 
వరమొసంగుదునని నీవు $ వచ్చినపుడ 
యఖిలలోకై క జననివి ఈ యగుటదోం చె. 


నన్నెజుంగ రెభువ $ నమ్ముులు సృజియింప 
మునుపమర్షింప సశమర్థనగుచు 
సౌభాగ్యభోగ రాశజ్యక శావిభూతి(ప 
భావంబులకు మూల శే మెవసీంచి 
1 చ్రల్లుదునాకృపా $ శ్రీలలగావింపుచు 
నిగహోను[గవా శే నిపుణనగుదు 
నాదిలమ్మీని బంకశజోదరు జీవితే 
శ్వరి జగన్మాతను $ సభ్యులార 


. మోవరంబులు కరుణ్తింప $4 మేటినేన 


కాక దైవంబు మజి వే జళశకలదె జగతి 
విషుండరిదియె మికు నశవ్విష్టునకును 

లం x 
మత్క_టాతుంబు సువ్వెసాశమర్థ శ్రమునకు. 


. వావిరి బహూుసృష్టిభవ 


'ద్ర్దేవానురముర్త్యపత్నీ, $ తిర్యజునఖజీ 
వావలి కలిమియు సౌబగును 
నావిలసనమగుటంగనళతె $ నానాగతుల౯. 
జలరుహా ఫుల్లావుల్లత 
జలరువామితోదయా స్త $ సం[ప్రాప్తులచేం 
బలెదిజగత్క_ల నాకల 
నలుసంధిల్లునుముదీయశనయ నాంచనల౯, 


. ఆదినుశ క్రినేన పరశేమార్దవిలాస నివాస మేన, (బ 
వాటి. 


థి 

హ్యోదిను రేంద్రకోటులకు $ నాదరువేన, సను_స్తలోకసం 

పాదనక ర్భనేన, మది $ భావన సేయు(డు వేండుండిష్టమా 
హ్లోదమెలర్ప విమ్ణునకు $ నద్భుతభంగిగనిత్తు సత్మృప౯, 


. అనిపలికిన నాపలుకులు 


వినిజయజయనాద మెసంగ శ వినుతించిననుం 


1. ఆ. సౌ. మేలెల్లనా కృపా (శీలగావింపుచు. (పా. పా. వనీంపవెల్లును. 


éi 


124 


. బీవీ నీదివ్య చిత్తంబునం గరుణించి త్వద్య త్తాంతంబెతింగించి మాకోరిన 
వరంబొనంగుమనిన నవ్వి యవ్యారిజాసన శశాంకక భాధరుల కిట్లంటి. 


125 


126 


127 


128 


129 


62 


వీస్తువమూయానాటకము, 


జననీ మహోపసాదం 
బనిభ_క్రివిధేయవినతుశలై సం(ప్రీతి౯. 180 


. మహాసంభిమంబున నన్ను వలగొని నిలిచిరప్పుడు (బవాా బేవుండు (ప్రాంజ 


లియై యంగా నీన్ర నరై కశరణ్యనగుచేని నావిన్నపం బాలక్రించి జగత్సృి్టి 
కరణవిద్యయు సకలసం పత్ప్ర దాయినియైన నీవిడ్యక ళయును మదీయశాసనం 
బునం (బవ ర్థింపుచుండ వలయు, నివ్వరంబు కరుణింపువుని యడిగిన నట్లు 
యను(గహించితి, నంతరు(దుండును నవ్వరంబును వేండిన వివేకంబు లేక 
నిలుకడదప్పి నీకును నిచ్చి తినని పలికితి నావాక్య (ప్రమాణంబున నవ్విద్యా 
కళలు రెండును నొకరియందును నిలుకడ వడయరాక చంచలించి మూర్తి 
వంతులై యిద్దటి దెసనడయాడుచున్న వారు, విఫల (పయత్నులై దీనులై 
యున్నం గనుంగొని దీనికేమి సేయుదాన, భినసి యిద్దతీకి నొక్క 
చందంబు వరంబుపన్వసించిలినని, వెరవ్రులేక చీకాకుపడుచున్న సమయం 
బున బేదీష్యనూ-న మహేర్యద నీలమాణిక్య ప్యుతియుంబో లె లీలానముంద 
పోసంబెసంగ విష్ణుమాయ సామోత్కంరించి నాతో నిట్లనియె. 181 
(తిగుణాథారు(డు విశ్వలోక ఘటనా $ దీ మోసమర్థుండు స 

ర్వగతుండాదికి నాది విమ్ణుండని నిశర్వా ్రజంబుతో నిద్దలుం 

దగనీదివ్యులు భ_క్రినాహరికి: జేశతక పీతి సంధిల్ల దు 

ల్వగతిం జేయు చునున్న వారు తవు యిశేష్టావా_ప్రికై నిష్టతో౯, 182 


; ఉ(గతపముసేయుశీచున్న యో యిద్దణీ 


యభినుతంబు నేక ీమరసిచూడ 
వీరితనుకముడిపి $ వే ర్వేజవరములీ 
వెదకుచున్న వా(డు $ విష్ణుండిపుడు. 188 


స్ట ఇట్లున్నచోటం దద్దివ్య చిత్తంబుగానక యతండు లీలార్లంబున సహచరింగా 


నను(గహించి యనురాగంబునం పెద్ద చేసిన (వియునందు మ్లుందెమేబంబున 
మందబుద్ధివై లజ్న్మీవిభవ గర్వంబునం బతిందిరస్క_రించి. 184 


. భావింప నీవ్సనునొక 


చేనతయునుబో లె మోందుశ దెలియకవరమె 

ట్లీవచ్చితి యిచ్చినవర 

మీావిధమున వ్యర్ణనుయ్యె శ నిశ నెట్టుండుక్‌. 185 
పతియసమథ్థండంచునుతి $ భావనం జేసితి (బహ్మురోహిణీ 
పతిశకలావతంనులత $ పన్సులు వీఘ్నముచేసి తద్వర 

ద్వితయమువిన్న బుచ్చితివి $ విన్గుహితంబిది లమ్మీనంచుదు 

రగ్ణతివయి యాత్మవల్లభ పశేరాభవదుశిఖము. గందుగాకింకళ, 186 


ఆ శ్వా సము, ౨౨. 68 


వ. అని పలికి నీయందు దుర దకారణంబులై న రాజనతామస గుణంబులు 
త్క్బృృష్టంబు లై యున్నవి, దానం వేసి సదసద్విజ్ఞానంబు పుట్టదు, శుద్ధ సాత్విక 
(పబోధ నుభాసారస్యంబుగలదాంక నీ లత గర్వ విభవంబునూని, యంత స్తే 
జంబుతోం గొన్ని దివ్యవర్ష ౦బులు తపంబు సలుపుము, నీవు వసించిన తపో 
వనంబు కిసలయ కునును ఫలలలిత శుకభంవమర సంకీర్ణ ంబయ్యును శూన్యంబై. 
చిత్రరాపంబు కై వడినుండు, నెప్పుడేని నవ్వనంబు వికాసంబు నొందు 
నప్పుడు శాపావధియగు, తతణంబు (కమ్శురందిజగ కేవ్యంబై న వైభవం 
బుతో నిజ[పభావసామ(గి గలిగి యప్పటియట్ల యా పర మేశ్వరుం గూడి 
యుం౦డంగలవు. నీకు సహాయ పరిచారిక లై శూన్యనిధానాధి చేవతలు (పవ 
.ర్తింతురు. నీకు నిది విమ్ణుశాసనంబు దుర్గ ంఘనీయంబు, పొమ్మని పలికి 
(బవ్మా చేవునింగని మిోరిద్దలు నే కాభిలామంబునం దపమాచరించుట తగదు. 
నీవు లోకంబు సృజియించుచు (నష్ట నామ భేయుండవగుము, శివ్రండు జంతు 
లోకంబు. గాలపరిపాకంబున వారింపుచు హరుండగు విమ్ణుండు జాను సర్వం 
బును రథీంచుచు. జగ(దత్షకుండను దివ్యనామంబున వెలయువాండునని 
యాజ్ఞావించి విన్ణునాయ నాయనుయ్యె, న మాయా శాసనంబున నమ్ము 
వ్వురు నట్ల పవర్తించుచున్న వారు, నేను నవ్విభంబున నాటనుండియు. దపంబు 
సేయుచున్న చాన, నివ్వనంబును నట్లననావచ్చిన యది మొదలు వికాసరహి 
తంబై యున్నయది యీకాంతలా నిధానదేవతలు, కరుణావి భేయుండగున 
ప్పర మేశ్వరుండింళ నెన్నండు (పసాదిం చునో కాని యిది మదీయ వృతాంతంబు 
వినుముని యమ్మాయాలమ్మీ యాదిలమ్నీకిం జెప్పుచున్న సమయంబున, 187 


మ. కలపుంస్కో_కిల గర్వధూర్వహకువావూః $ కారంబు కీరాళిసం 
కులనాదంబు లెసంగన వనము చశతుః[వీతిగావిం చెనుం 
జులతాపల్లవవలరీఫులర స $ స్ఫూ రుల్‌ (పవ రింపనా 
య య — alt 
జలజాతీ, నిజదివ్య భాగ్యకలనా $ సం(ప్రా_్తి సూచించుదు౯, 188 


క, ఆవననవవిలసనల 
జవిభనము చూచిమేలు $ చేకురెననిమా 
యావనరువావాసినిమో 
,దావహమతియమ్యె లమ్మీ $ యద్భుతమందళ. 189 
. ఓలో శేశ్వరి ! చూూజగజ్జనని ! యో శ యోగీం[ద వంద్య(పభా 
వాలంకార ! భద_త్తపోమహినుకు౯ా $ హర్ష ౦బుతో నిప్పుడే 
నాళీకేకుణు(డాదిపూరుము(డు నీశనాధుండు నీకి చ్చె యీ | 
నీలకీ్మ (వపభయంచు నాగగన వాీణీజేవి పల్కె_ందగళ౯. 140 


64 విమునూయానాటకము, 


౭౭-4 సురదుందుభులుమోని ఫున్సవర్ష ము గురియుట. ఏవ. 


క, గంధర్వ మధురగానము 
బంధుర దుందుభిరవంబు శ బై వెనాశా 
సంధుల మొరయంగ దతీణ 
గంధవహమువీశె దివ్య $ గంధంబులతో౯, 141 


చ. నురతరు పువ్ననుంజరుల $ సోనలుముం చె నుదాళిజాలరం 
కరణపయోధర (పకట $ గర్టలు తాండవితాప్సరోవధూ 
తృరనవకేకి సంఘముము $ దంబొదవింప(౫ సిద్దసాధ్యని 
ర్షర ఫణిచారణాశ్వముఖ శ చాతక సంచరణాభి రామముల్‌, 142 


క కోరికలు వెల్లి విరియంగ 
నారదమునికుం చెవిసశి $ నాట్యము సలి వె౯ 
స్వారాట్ప్రముఖ దిశాధిప 
వారిజలోచనలు గొలువ $ వచ్చిరివేడ్కన్‌. 148 
ఎ ఆదేవరకు దివ్య విమానమువచ్చుట నమ స్తదేపతలు స్తో(తములు వందనములు చేయుట, = 


చ. జలరుహగర ముఖ్య నుర $ నంఘము గొల్వంగ విమ్టుమాయయు 
జ్వలగరుడధ్వజంబు ధృత $ చామర లాలస దివ్య కామినీ 
తిలకనిపే.వితంబునగు $ దివ్యవిన్ధూనము6 డెచ్చినిల్పెనా 
నెలంతుకదండ మండిత మణి (పభలాశల నా(క్రమింపగకా, 144 


ఆ. అవిమాన పూజితా మరతరు పువ్ప 
దివ్యగంధములకు6 శ చేటు లెసలా 
లవ్మీయున్న యాకొశలంకు (కొవ్విరిదమ్మి 
పువ్వుంటే నెగ్యగోలి $ పొదలి పొదలి, 145 
సీ, దండముల్‌'బెట్టిరా $ ఖండలాడిదిగంత 
నాయకుల్‌ (బణమిల్లె శ నాగకులము 
ముంక్కి-ర గంధర్వ $ మూర్థాభీవి. కులు 
(పాంజలు లై రిను $ పర్వవరులు 
వందనంబొనరించె $ వాచంయమి(కేణి 
యానతిచేసె గుకహ్నకగణంబు 
అభివందనముచేసె $ యకునాయకకోటి . 
కరములుమోడ్నిరి $ గరుడపకతులు 
శే. చారుకరుణాకటాతు వీశమావిభూతి 
పాలితా శ్రేవభువనకు $ (బహ్మముఖ్య 


ఆశ్వానము. ౨, 65 


దివిజపూజ్న్వుకుం బరమసాశత్వికనుతల్లి 
కాదిలమ్మీకి నిత్యకశల్యాణవతికి, 146 
వ, ఆ సమయంబున నమ్మువోవిష్టమాయ తోయజాసనాదులు విన, చేవీ నీ 
తపంబు ఫలించె నీ వల్లభుండేగు విమ్ణుండు (పసన్నుండై. నిజలశీ శేజంబు 
నీకు నను(గపీంచె నీక దివ్యవిమానంబు పు ల్తెంచినవాండు విజయంచేయు 
మని పలికిన దద్వచన (పమాణంబున, 147 
"లే. పంచభూతములును సముశదంచి తాధి 
జాతనిర్ధోవ మొనరిం చె $ సకలదిశల 
దిశలు విశద(పభలంబొందె శ దివ్యమహిను 
నమ్ముహాలవీ నిజ తేజ ఈ మ్మాశయింప, 148 
క, హరికరుణా సం(ప్రాప్రి౯్‌ 
సరసీరుహానయనయపుడు శ సంతోషరస 
స్ఫురణమునంజూడనొ వ్పెను 
ఖరకరరుచిం బొదలునబ్ద శ కలికయు.బో లగా. 149 
స్కీ శుడ్ధనువర్ణ ౦బు శ సొబగుమించిన మేన 
బాలసూర్య (పభల్‌ $ (పజ్వరిల్లె 
పార్వణ చం[(ద్రబింశబము. జోలుమోనమున 
న్యుపనె-ద శ్రీల శ సాంవునెరసె 
చెలిదానురల మిజు $ 'వెడదకన్లొనలవై 
నై శ్వర్యగందళు శ లంకురిం చె 
నమృతపూరముంజో లె శ నలరుచి త్తంబున 
కరుణార సార్లృత శ గడలుకొనియె 


శే. లలిత కుభలతణాంఘిం పల్ల వములందు 

దివ్యనారీకిరీట సంశవీ ప్థరత్న 

దీ_ప్తిపుప్పోపహారముల్‌ $ దీటుకొనియె 

పరికృసాలబవిధథ సక $ పద్యముఖికి. 150 
తే, నవనిధానాధి చేవతల్‌ $ వివిధకళల( 

బొందిసేవించి రప్పుడశప్పువ్వుంబోణి 

నలవసంతాగమమున. బుశష్పాభిరాము 

లతలువనలమ్మీ సవరించు $ లాగుదోంప. 151 

Vv~—9 


66 విష్ణునూయానాటకము, 


ఆమాయాలకీ ఇయొకళా విభవముచూచి } 
1 { యాదిలకీ విభా్యంతిబొంది తనలో. డాననుకొనుట, సా 

క. ఆమాయాలమ్మీముహో 

సామర్థ కము నిజముపోలె $ సమధిక తేజో 

ఛానుంటై తె లోక ని 

(నీమాస్పదమైనం గనుల $ జెగడుచు నుదిలో౯, 152 
క నేనేలశీ కాంతను 

నానాధుండు విష్థుడఖల $ నలినభ వాండ 

(ప్రాణిగణరతు కుండని 

మానసమున(దల(తు దివ్య $ మాన్యవిభూతి౯, 158 
ఉ, అదికినాదిరైన పరశీమాత్తు(డు విష్ణుండు నావిభుండు నీ 

వాదిమలఖ్నీ వంచునుగ్భ $ తానతు'లె యనిశంబు (బహ్మారు 

(దాదులు వీరు దివ్యులుని $ జాభిమ తార్థములర్థిం గోరిన 

న్నాదటం గొల్వవత్తు రిదిశీయంతయు లోక మెజుంగు నేర్పడ౯, 154 
ను, అదిమిథ్యాకథ నమ్ము చేసి యిదిగోశనా దేవ తాధీశ్వరుల్‌ 

మదినుప్పాంగుచు నీశుభాంగిని ముహాకలతీీ ! జగన్మాత ! మ 

ముదయంజూడువుటంచు మొ క్కెదరు నాగ మోలం మహాసంభంమం 

బొదవకా వెజూక విమ్ణుండు౯ సిరియునెట్లున్నారొకో మాపయిన్‌, 155 
మ, కనియైనళా వినియైన నేనెలుగనె + కాలంబు నీపద్ములో 

చనదాలమ్మీయటం చు. జెప్పినకథా $ వ్య్భాయాపకారంబు చూ 

చిన సత్యంబయి తోంచుచున్నయది లశమ్న్మీ న్నేనమైయున్న దా 

న ననేక క్రియలందలంపనిదిగా $ న న్యాదునిక్క_ంబుగా౯, 156 
క, కలగంటి నొభమసితినో 

*పలవరమోయిం[దజాల $ పరికరకలనా 

కులతయొయివియన్నియువృధ 

2యలవడునే యింత నిక్కమై యక్షైనక్‌. 157 
క నాలథ్ష్మీకలనలుమి 

ఛ్యాలీలలుగాని యీల1తాతన్విజయ 

శ్రీలన్నియు నిక్క_ముల 

తీలావణ్య (ప్రభా విశ శేవములగుచు౯, 158 
క, లన్నియు నిట్లుండంగ ని 

మ్రెన్నంగ వేతాక్క.. విను $ డీ సతివరమిా 


1, పలనర్నో ఆం పా. కలవరమో, 2. యలసర్యు, 


ఆశ్వాసము, లి 


నున్నాండో నావిభుండై 
యున్న జగత్క-_ ర్త విన్ణుశేడో భావింప. 

ఉ. ఈనలినావీయాత్మ గురిశయించిన విస్ణుండు నావిభండయా 
చేని, జగత్ప్రసిద్ధముగ శ నిమ శ్రహానీయ విభూాతిసంపదకా 
దీనివరించెనేని యిది $ దివ్యులుగాల్వగ నమ్మహాత్తునిం 
పూనంగంగూ!డి లతమ్మీయయియుండిన నేమగుదాననోనుమో, 

ము, ననుమోటిన్ను తికెక్కు_ నీవనితనా $ నాదివ్యనారీజనం 
బును దద్వల్లభులుంగరంబు వినయం$బుల్‌ సేయుచుం గొల్వ లో 
చనపద్యాంచల చం(దికారుచులచే $ సంపత్క_ళల్‌ నింపుచు౯ా 
మనుచుక౯్లోక ముిలింతయున్‌ నిజమై నావిమ్ణునిం గూడిన౯ 

కే, వెక్కువే లేండ్లు విష్ణుని బేమంగడి 
లమ్మీనై యుంటింగాక యీశలమ్మీలీల 
యిట్లు భువనైక చిత్రమై $ మెనగుమహిమ 
శకెక్కి_యుంటిన గురుతుగా $ నెన్నండై న, 

ఉ, ఇంతయునేమిగా,గలదొ $ 'యేర్పడయిాచెదలాక చితమై 
యింతకు వచ్చునట్టి పని $ యెక్కడో యెడు నంచునయ్యుద 
న్వంతునిపు త్రి మానసము $ నంబెగడొందుచు. జూడ మో సెనా 
శాంతములన్‌ జయావవాము 1 లావెడలవ్మీ విమాన మెక్క_(గక౯ా, 

క, కాంచనపంకజమెి క్కెడు 
కాంచనకలహంసినవూ లె $§ కనులాలయ.మా 
కాం చనపుష్పక మి క్కె.౯ 
గాంచనమయజేహ రుచులు $ గడలుకొనంగకొ, 


--4-కు4 ఆదిలకీ యొక ్మ_ "తేజస్సును మాయాలక్ష్మీ వారించుట, ,-శా- ఆ... 


క, ఇమె్కెయి బుప్పకమెక్కు_డు 
నమా్యాయాలవ్మీ లమ్మీ శ యందుల తేజం 
చిముల హరియించెనులో 
కమెల్లను విస్మయంబు $ గాణనుచుండ౯ా, 

ఆ, ఉదయభానుదీ ప్తి $ యొడిసిన సారంబు 
చెరలియున్న యోవీధియునుబో ల 
కపటలమ్మీ సహజ $ కాంతి హరింపన 
య్యాదిలమ్మీ విన్న$న య్యెన పుడు, 


1. (మూ, పా గూట, 2. వింతయై, శి. మెక్కు_డు, 


67 


159 


160 


161 


168 


164 


165 


166 


68 విష్ణుమూయానాటక ము, 


వ వెండియు నమి్మిథ్యాలమ్మీ లవ్మీకనుంగుం జెలులై గూడియిన్న భూకాంతా 
సరస్వతులయూచి 1నేనయ్యాది _ విమ్ణుంగూడి చతుర్దశభువన సా(మాజ్యం 
బునుం (బతిపాలించుచు వైకుంఠ నగరంబున వివిధోప భోగంబు లనుభవించు 
చుండుదు, నింక మిరు నాసఖులై యాదివ్య స్త్రీలు పరిచారిక లై సేవింప 
నుండవలయు నాయనుటః లైకొని రండని వారిద్దజు నవ్విమానం చెక్కంచు 
కొని (బహ్మరు[చాడి బృందారక సందోహాంబులును విష్వక్సేన (పముఖ 
దండనాయకులును బరివేక్టింప గంధర్య మధురగానంబులు నప్పరో నృత్తాన 
ఛానంబులు నాదరింపుచు శంఖకాహళ 'ేరీ మృదంగ పటహ వీణావేణు 
నాదంబులు చెలంగ. మై 9లోక్యముహోత్సవంబుగా గగన మౌార్షంబున 
వై కుంఠపురంబునకుం జనియె. తదనంతరంబ, 167 


శే, అట్లు తేజోవిహీనమె 4 యబ్ధికన్య 

నివిడని ర్వేద డ్‌ న్యముల్‌ $ నివ్వటిల్ల 

నొంటిండియుండె విగత తాశరో (గతిమిర 

జలధరాలీఢ యామినీశలలన వ్రా లె, 168 
క. _తె9లోక్య వినుత సాధ్వికి 

శ్రీలష్మీకి నీయవస్థ $ సిద్ధిం చెంబతిన్‌ 

మేలమున నెన్న కుండ 

చేలాగణియింప నింక శ నితర శ్రీల, 169 
మ, చెలులుం చేజమునుం దొలంగిన నుహో + చింతాపరి (కాంతయై 

పలుమాజుకా విధిదూ' తీ యద్నుతభయ 1 (పచ్చన్నమై యవ్వలి 

వ్వలనెవ్వారును లేక యొంటింబడియ శ వ్వామాథీ. పద్మాథ్సునిం 

నలుచోట్లంబరికించి కానకవుదిన్‌ $ శంకించి తానిట్లను౯, 170 
చ, కటకట కూర్మిమయైన చెలి$క త్తెలటంచును వీరినమ్మి నే 

నిటువ లె నేలవచ్చితి నిశ జేశ్వరుసం గడియా"సి యుంిటిమై 

నిటకి దె నన్నుడించి చనిశరిందజు వెంటనెవచ్చి విష్ణుం జె 

చ్చట వసియించె నొక్కొసుము $ సౌరభసంభృత కుంజవాటిక౯, 171 
వ, అని కొలంకు గెలంకుల( గలయ నాలోకించి తన వచ్చిన (త్రోవ గొండొక 

మరలివచ్చి యయ్యెడ( (ద్రొక్కిచూచి (క్ర్షమ్మణి కొలంకూఠాన్రునకువచ్చి వీమీం 

చియు, మగుడిమార్ల తరులేఖలన్వేవించుచు. నిక్కంబుగాం. (బాణేశ్యరుం 

గానక శోకంబునం జీకాకుపడుచు నేకడకుంబోవం గాళ్లురాక యా కలళ 

సాగర కునూరి తననునంబున. 172 


నవ. 


1, (యాల పతిపాఠము) జూచిన 2. యోటమై. ఈ డాపలికిం బోయి, 


ఆశ్వాసము. ౨ 69 


సీ ఆ తపస్విని దివ్యుశలర్చింపలమ్మీ మై 
యాది విేమ్ణునింజెంద శ నరిగం గడం 
నాచేవి పిలిచిన * ననుంగు లైతోంహాడి 
నా సఖుల్‌ పోయిరి $ నన్నువిడిచి 
యివ్వని నను(గూడి $ యేతెంచి వంచించి 
(వాళేశ్వరుండు డా? $ నడవిలోన 
తొెల్లింటి శేజంబు $ దొజుంగి వ్మిభాంతనై 
యొకటియు నెజుంగక $ యున్న దాన 
తే, 2నమ్మహాోవిష్లు కవగూడ $ నాదివిష్ణుం 
డాత భరయ కానోపు $ నవ్విధమున 
సఖులం జేకొని యాసాధ్వి $ చనంగనిచట 
విభుండు కనుపడకున్న య $ వ్విధముచూడ, 178 
క, ననునీ యు(గాటవిలో 
నెనరువిడిచిపోయె విభుండు $ నిష్టురుండై నె 
న్మునమున నిండా రెడు దన 
యనురాగము లేక నావశేయస్యలు జాను౯ా 174 
ఉం దూరమువచ్చితిక౯ మిగుల $ దురగ్గమహాటవి నొంటిడించి యం 
భోకువాలో చనుండరి౫ $ బోటులుదాిమును వింతల్ని నిం 
పారగంగాడి వేడుక దలిర్బంగదివ్య పదంబు చేరిక 
వ్వారింకం దోడునీడయగు$వారు తలంపల నాకు నీయెడకా, 175 
క, పతియాశయు జెలులాశయు 
గతజలసేతువు దలంపంగాశనిళ తద్వ 
ర్డి తమతినై వై కుంఠపు 
గతింటోయెదంగాక యొంటిం $ గానల వెంటన్‌. 176 
లే, *ఎవ్విధంబుననై న 'నేశనివ్వనంబుం 
చాసిపురి. జేరియుండంగాం. $ (బభుండు వచ్చు 
నపుడునా పడపాకల $ నడలుగదురం 
జెప్పి తనువు విసర్టింతు. $ దప్పదిట్లు. 177 
"తే. చొరండునేలేని వైకుంఠ $ పురము భర్త 
యదియుంగాదు మవోళూన్య శ మగుటం జేసి 


1. ఆ. పాం ఆదిలక్న్మీనిజెంద. 2, ఆ. పా, అమ ఇహోలత్నీ కవగూడి యాదివిష్ణు, 
డాదిభర్త యెశకానోపు, తి (పాచ్యపుపొఠ “దానును 4 అవ్విధంబున నేనును నివ్విధంజు 
దుఃఖాచరణంబులు,” 


% వీళునవూయానాటకము, 


విన్ననై యున్నడాన నశవ్విభుండు పోలె 

నేను నిశనందయుండె దశ నేకతంబ. 178 
అని మోసహాతిశయంబున నవ్విమ్టు మాయాసము[దంబు దరియింపంజాలక 
యాలోకమాత మిథ్యాలమ్మీ మహోత్సవ సం(భ్రనుంబును, (ప్రియసఖీజనంబు 
వానిపోవుటయును వల్లభుండు వియు కృుండగుటయు దన నునంబున కసవ్యా 
1దుఃఖకారణంబుల/సటం జేసి పరితపించి. 170 


. దవ్వువచ్చుటయు నూశర్టవము చే నోర్వక 
చరణముల్‌ పొక్కిన6 $ బొరలంబడుచు 
(వేగు పీరుందున $ వీంగు జన్నుల వడిం 
దూగని నడకలం $ దొ(టుపడుచు 
ధృతి లేమి. గడునుప్ప 4 తిల్లెడు శోకాగ్నిం 
బొడము నిట్టూర్పుల శ బొనుంగు పడుచు. 
దగుసపహోయత లేక $ ద్రైన్యసంభూత్మాశు 
ఛారల జన్నుల6 9 దడుపంబడుచు 
శే దుష్ట్రమృగ దర్శనంబులం శ దొలగంబడుచు 
(భమసి మార్గముదప్పి సం $ (భనుము పడుచు 
నెట్టకేలకు నిబ్భంగి $ నేగుదెంచె 


వ 


me 


"తెజవ వె కుంఠ సవిధాచ్ధి $ తీరమునకు. 180 
వ. ఇట్లు బవావిధ్యపయాసగనున ఖేదజనిత స్వేడపూరాభివీక్తంటై సత్వంబు 

సడలిన మేనుడీంగెతో నల్లన చను దెంచి. 181 

'వైకుంఠపట్టణ విలాసము జాచి యాశ్చర్యపడి 

శ { యాదిలక్షీ యోచించుట. } AS: 
ఉ. అచ్చటనుండి చూచెకల $ శాంబుధికన్యక నాంటి కంచెం 

.న్నిచ్చకువచ్చు దత్పురసశమిాహిత లీలలు సాలచం[ద శా 

లోచ్చయ రత్నతోరణ సమున్నత కేతన హేనుకుంభముల్‌' 

మెచ్చొద వించుచు౯ దిశల $ మించుల ముంచుచు. 'దేజరిల్లగన్‌ , 182 


ఉ. చారుమృుదంగభేరి జయశశంఖ విరావము లాసికాం[ఘీ మం 
జీర యుళంరుళధ్వని విశ శేషము గానకళానునోజ్ఞ వీ 
ణారవముం దురంగభట$నాగ చర్యదథ పౌరలోక గం 
భీర రవంబునుం చెవికి? $ జెక్కువచూ వెం బరాాధికన్యకు౯, 188 


ప 


1. పాొశాంఠరములు.దుఃఖా చరణంబులు దుఃఖాకరణంబులు, 8, ఆ. పొ. జోరలు, 


దాలు రతనాల అను నావను భవనాల. 





ఆశ్వాసము. తిం 71 


ఉ, నాలుగువంకలకా సురలు $ న్యనుశిరంబులతో నమస్త ది 

క్కా_ల విజృంభనాణ జయ $ ఘోపముతో హరిపూజనార్థమై 

పోలలగోవచ్చుచుక౯ నుగుడి $ పోవుచునుండెడు సందడిందివి౯ా 

(గాలెడు రత్నభావణ పరంపర చి(త్రమొనర్సె లఖ్నీకి౯. 184 
మ, హరిపూజా సముయార్సి తా గరుముఖోశద్య ద్ధూపధూ మోత్కరం 

బురు సౌధోపరి జాలమార్షములయం$దు ద్భూతమై వీధులం 

బరి సర్పించుచు గంధ బంధురపురశ( పాంత స్థలో ద్యాననుం 

దర వాతాహతిందూలుచున్‌ బురికి చిశ్యతశీ యొన ర్చెం గడు౯, 185 


వ, వెండియు ననంతలథ్నీ నివాససదనంజై రాశీభూత దివ్య తేజః పుంజంబై. 
యపరిమిత మహాోత్సవాఖి రామంబై యపూర్వవమణిమాలి కా లంకృతంబై 
దివ్య నారీ నరసేవ్యమానంబై వికచకన కారవింద నుందరంజై (తిభువనానంద 
కరంబై యొప్పునా వైకుంఠ పుటభేదనంబుచూచి లకీ “నిలత హృదయయమొ 
తలయూంచి నేనివ్వీడు పాడు చేసిపోయితి. (గమ్ముజనింత మైశ్వర్యవంతంబు 
గావించిన దివ్య(పభావు లెవ్వ రొకో యిది జగ దే కాళ్చర్యంబు నేనెలవు 
కొనియున్న నా(డు నిట్టి సంపదయెజుంగ, దీనితెజం గెటుంగవలయు ననుచు 
దన్నికట (పజేశంబున (పవాళకిసలయచ్భేదం బొనర్బుచు. పారిజాత కునును 
మంజరులుగోయు చు నమృతసాగర తీరభూములం దొట్టిన ముక్తాఫలంబు 
"లేరుచు లీలావివరణంబులం బర్మిభమి౨చు చున్న తీగాయోరిడ్లం గొందణ నాలో 
కించి వారిడాయంబోయి యిట్లనియె, 186 


శే, వమిసేయుచు నున్నారు ౪ భానులార 

యెంతదడవాయె పురినుండి $ యేగుదెంచి 

వారృలేముం[డు నగరిలో $ వనజవాస 

యునుముకుందుండు నేలాగు $ నున్న వారు, 187 
వ, అని యయ్యిందిరా బేవి వలికిన నయ్యిందీవరాక్షు లిట్లనిరి, 188 
ఉ. ఎయ్యెడనుండి వచ్చితివి $ యీపురిదానవ్రగా వె, మెతివే 

నియ్యెడనుమ్ము నిట్లడుగు $ చే మరివా రలు మంచివన్నియు౯, 

నెయ్యముతోం జనార్టనుండు $ నండాకనూతన లమ్మీందెచ్చి నాం 

డయ్యెల నాంగవ్మిభమ మీహాత్వము లెన్నవశంబె యేరికి౯, 189 
ఉ._తొల్లాకలపీలహాడి పతిశతోరపు మేలుననుండియుండి యా 

పల్ల వపాణ్మివ్తైవిజీగి 1 శ్రహ్మాముఖుల్‌ దనుంగోరి కొల్వంగా 





* మా సా రకో, 2 ఆ. పా, “నలిగి”. 


72 విన్ణునవూయానాటకము, 


నుల్లము సంతసిల్ల 6 దనశకొప్పం దపంబొనరించె నంచు నేం 
డెల్ల జగంబులుంబొగడ $ నింపులంగాడె నవాబ్దముందిర, 190 


క, ఆ లకీ తిలకంబు ను 
హాలకుణ వతియటంచు 4 నతి'భ క్తిబుర 
ఊ్రీలర్పించిరిపతితోం 
జాలం దీవించి భాగ్య శ సంపద వెలయకా, 191 
శే. అమ్మహాోచేవి దివ్యాంగ $ నాళిగొల్వ 
భూసతీరత్నమును దాను బొత్తుంగూడి 
ముద్దుగోడలు వా్లోేవిశముద మొనర్ప 
నేలెవై కుంళ సామాజ్య $ మేకహేళి. 192 
గ ఆ స్రీలు మాయాలక్షీ వృత్తాంతము చెప్పగా విం 
™ { యాదిలకీ విచారపడుట. 
క, ఇవిగో వార్తలు వినునుని 
యువిదలు తన దండంఠశూసి శ యొంజెడకరుగ౯ా 
నవలవీ,ి లీలలకు౯ా 
ధవుండుం బురజనము [పేమందగిలిరటంచుకొ. 198 
చ. మననునం గుందికుంది పలుమాటు ని జేశవియోగ వహ్ని తా 
కునంగడు (మంది (మంది పటుశకోప మహాజ్వరవీడ దట్టమై 
మొనసినంగంది కంది యతి + మోవహాతవుంబున6. గానదయెం న 
న్యునసిజతల్లి, యవ్విభుని మాయలం జిక్క_నివారు చేరింకక. 194 
వ. అట్లు మాయాలళ్షీ లీలావిలానలాలనుండై. విభండున్న వాండకాం దలంచి దృగం 
చలంబులం గన్నీరు వెడల నిట్టూర్పు నిగుడించి వెండియు నా దివ్యనుందిర 
సౌందర్నంబు సందర్శించి యింక నవ్వీభుని ముందరికి నేమని వోవుదాన 
బోయితినేని (క్రొత్త వి త్తరినిందగిలిన యవ్విలాసి పరిహానంబు సేయుంగాక్‌ 
' నన్ను సన్మానించునే, దీనికి. బరితవింపనేల, తపంబున మెప్పించికాదె యీ 
సాధ్వి యింత వ్రైభవంబు వడసె, నట్లన యనాథనాథుండును కరుణాసాగ 
రుండును భ_క్రవత్సలుండునునగు న వై (కుంశవల్లభు నుల్లంబున నారాధించి 
తదీయ తపస్సిద్ధి కేత్రంబై పొగశొందిన యాకొలని పసిండికెందమిళిపువ్వు 
నంద నేనునుం దపంబుచేసి మెచ్చువడసెదంగాక యని నిశ్చయించి మగుడి 
కొలంకుచేరి కృతస్నానమై తత్కర్లికా వీఠంబునం బద్మాసన బంధంబు 
దృఢంబు గావించి. 195 


pre 





1. నరుదెంచిపురు 


ఆశ్వాసము, తి. 78 


* వేదాంత నూ! పురాశన్విత చరణాం భోజు 
పహోటక వీతాంబశేరాభి రాము 
గాన్తుభగై 9 వేయ$కమునీయ కంధరు 
శంఖ చక గదాబ్ద శ చారుబాహు 
మకరకుండల వ(జశమణి కిరీట విలాను 
నురభిమాల్యా లేప శ నుందరాంగుం 
గుందమ ౨దస్ని తాంశకురలోచనాం చలు 
గారుణ్య రనసుభాశ గార హృడయు 
. హృదయమున విష్ణునా కేకు శ బడిలపణచి 
చిదనులానంద బంధుర 4 సింధులవారి 
నోలలాడుచు వనీయించె $ నొక్కు కొంత 
దడవు శ్రీకాంత యేకాంత $ తత్వనిష్ట. 196 
. తోయధి తీరవిహారము 
మాయాలతీవిలా సీమయకృత్యములు౯ 
మాయముగావించి విభుం 
ఉాయెడ నొకవింత చంద $ మందముచేసె౯. 197 
8 వినుధర్శతినయ, కాంచన 
వనరుహ వీఠా[గయోగ $ వర్ణితమై య 
ల్లన గొంత పొద్దునకుం దన 
కనుదము్శులు విచ్చి చూచె (| గడుచి[తముగా- ౯. 198 
. ఆ వైకుంఠమునందు నొవ్చె*డి మవో $ వార్శ్యంబున న్వేడ్క_తో 
నావిశ్వంభరు నంకవీఠమున నెశయ్యం కారం గూర్చున్న య 
ట్లావారాకరపు(త్రి యొవ్పెం గలగశన్నట్టయ్యె నమ్మాయ లీ 
లావిర్నూత దరస్కితుండగుచు డె శ్ర 'త్యారాతి మోదింప(౫కా. 199 
* కురిసెం బుఖవ్వల వానలు 
వరుసం దుందుభులు చెలలా శ వై కుంఠనుహో 
పురి లవ్న్మీనారాయణు 
లురులీలల నట్టుగూడి యుండిన వేళకా, 200 
ఈ లథ్మీనారాయణ 
*శేభీమాయావిలాస $ కీ రనముయశః 
శ్రీలొసగుం వినిన వారికి 
నాలవ పురుషార్థ సిద్ధి శ ననుపారంగక, 201 





1. ఆ. పా. వేదాంతనుస్వరాన్నిత. 2. చెప్పటి. 
V—10 


74 విన్గుమాయానాటకము, 


వ, అని గోవిందశర్మ ధరగ్మనందనునకుం జెవ్పెననిన విని పరీఖీత్తు అటమోా(దటి 
కథా(పసంగం జెట్లుండెనని శుక(బ్రవ్యానడుగుటయు. 202 
ఈ. నందక శంఖచక్ర నలిన (పతిభాసితనంద నుందరీ 
నందన నందన [దుహరశేణ[పియ గోపవథూసహా(స గో 
బృందకనత్క_దం బవిటశవీ (వజశేళిఏిహార చారుసం 
(కొందన చాపదీపిత శిశఖావళిపింఛ కిరీట లాంఛనా. 208 
క. శ్రీవిభవ (బహ్మవిద్యా 
భావిత (బవ్మ్నాస్వరూప $ పరనుపురువ శ్రీ 
గోవింద నంద నందన 
గోవర్షనధర ముకుంద $ గోకుల రనుణా. 204 
మత్తకోకిల, ధీరశంఖ నుదర్శనామృత 1దీథితీనయు తాంబ కా 
చారుశార్భ ను లేర్యద కార్ముక $ సంచరజ్జ్ఞలదోదయా 
హారిహాటక చేల సాంధ్యమకహో న్ఫుర్యదజనీముఖా 
మారకోటివిలాస పుష్పసళీమ[గ నందనకాననా. 205 


ఇది ఠీ మదనగోపాల చరణకమల నేవాధురీణ సత్క_శాపారీణకృష్ణ 
భట్టారకపాత చింతలపూడికామయ్మ పభునుపుత్ర నుకవి 
వర్యరాధామాధవయల్ల నార్య (పణీతంళై న 
విష్థుమాయానాటకంబునందు 
ద్వితీయాశ్వాసము. 
నీ శ్రీ లీ శ్రీ 


ఠతీతీలీ ఠీ త్రీ 


శ్రీరస్తు, 
విష్ణమాయానాటకము. 


ఆశ్వాసము. 3, 


ర 


. శ్రీరాధా నఖరతత 
'తానేళశకళా నిరంతశదర్పకదగ్పో 
చా రాంధకార జగదా 


భారగుణా వాల నవముశదనగోపాలా, | 


"తే. అవధరింపుము జేవసంశయమివరుండు 

సకల వేదాంత విద్యా విశశారదుండు 

శుకమహాయోగి పలికె నుశత్సుకత మరియు 

నింపుగాను బరీషీన్న $రేందునకును. బి 
వ. అవ్విధంబున శ్రీచుహోలకీ కథ(జెప్పి గోవిందశర్శ ధర్మనందనునకు (బవ 

చేవ్రుండు విష్టుమాయవలన మోసపోయిన తెజుంగు విశదంబుగా నెటీంగింప 

సమకట్టి. లి 
మ. విను విశ్వహీతిపాల మౌళివలఖీ $ విస్ఫారరత్న ప్రభా 

కనదుద్దాను పదారవింద (తిజగశేత్క భ్యాణ చారి(త వాం 

డున శేం(ద్రో_త్తమపుత్ర యాముని గరిశస్టుల్‌ నీవ్రనుంగూడి యెం 

దునకుం జి త్సము(బోవనీక్‌ వారియంోదున్నిల్సి సం|క్రీతితోన్‌. 4 


క. లోకవిహీనంబై జల 
మాశకాశము మోచియున్న $ యపుడంబుధివె 
నేకాంతంబున హరి వెను 
చీశటిబవళించి యుండెం $ జిన్మయలీల౯ రీ 


శే, అట్లు నకలంబు నణచి యేశకాంతలీలం 
బరనుయోగాఖిరతిం బరశ్యబవ్శాబోధ 
నవనుధాభార నానంద శ మువధరించి 
లీలమై నుండగా గొంత $ కాలమునకుం 6 


76 


వివ్షుమాయానాటకము 


౭౭-4 విష్ణు చాఖీకనులమునందు (బవ్మాఫుట్టి విష్ణుమూర్తిని స్తో తము చేయుట, ).ఫు-++- 


వు, 


లే, 


హరినాభీ జలజాత శేణు పరమాశణ్వంశంబునం (బవ్మా భా 
స్వరహేనుద్యు తింబుక్పై నాత కృత పూశర్వ (వాజ్య పుణ్యోదయ 
న్నురణన్‌ దన్శ్మహనీయమాయ శనయాశచు౯కా సాధనంబై జగ 
త్పరినిరాాణ విభేయతన్ని గమతశత్వజ్ఞాన నిశేపమై.! 
ఇవ్విధంబున జనియించి $ యవ్విధాత 
బిసమవోోన్నత కర్ణి కా $ వీఠ మెక్కి 

9 ల 
చేవచేవుని ముఖమున $ దృవ్షినిలిపి 
(పన్తుతిం చెగరాంజలి $ బంధ మొప్ప. 


శా, ఓనారాయణ ! యోజగద్వరద ! యో థ్‌ యోగీం్మద ! రౌరాగీం దహ 


ర్త 


క 


మ 


థ్యాన భ్యేయఫలాత్మ ! యాజసక ! యా $ యాన్నూయతే త్వార్థవి 
జ్ఞానానందని ధాన ! ఈోపరమ! యో సర్వేశ ! యామోత్‌ల 
శ్మీనిత్యాాశయ ! యా(శితుండనను నెళమి్మింజూడ వే సత్కృపకా, 
నీయందె పొడముచుండును 

నీయందెయడంగుచుండు $ నిఖలమువేదాం 

తాయ త్ర తత్వవిద్యా 

(శేయోనిధివరయ నీవ $ చిన్మయపురుషూ, 

నీకంలు నితరదై వము 

శేకుండుట కంబరావశలీఢత మోర 

త్నాకరములు సాతులుజగ 

జేకాధిపకీ ర్తి నీకశయెసంగు మవోాత్యా, 


. సర్వాత్ముండవు సర్వశోనభుటనా $ చాతుర్యధీవ_ర్తివి౯ 


సర్వవ్యాపివి సర్వ పూర్ణ్మరు చివి౯ శేసరై ర్ట సేవ్యుండవు౯ా 

సర్వోత్క్బృప్ట మహ పభావు-డవు నెంచి $ న్నిన్నినీవౌటకు౯ 

సర్వంవిమ్ణుమయంజగ తనెడిశా శ స ౦బుల్‌ |: పమాణంబుతా. 
౯ లావి '౫/ న 


సీ, బయలునీయందు సంభ వమెనకతకమున 


దోయ జేకుణ మనం శ తుండవై తిం 
పృథివినీవు సముద్దశరించినకత మున 
దానవదనునభూ$రుడవై తి 


1. మూ. పా. “నికీ సమె 2. మూ. పా, లేకండనంబ విధతమో. శి. “శెన్నృన్నిన్ని”. 


10 


11 


12 





ఆశ్వాసము, ప్తి CK 


వ్రదక స్వరూపమై $ యుండెను కతేమున 
నుతకీ రి నారాయశణుండవె తి 
bs చ 
వఖిల తేజముంబూని $ యందున్నకతిమున 
సన్వేశ్యబహ్మాతే $ జంబవైతి 
కే. శూలి(ై"ణానిలంబవై $ యున్నకతసం 
బుండరీకాతు సర్వాత్మ $ కుండవైతి 
(పకృతిర మోవిచతణ శ పరనుపురువు 
నిరుపమానంద సర్వంబు శ నీవతలంప. 18 
శే, పంచభూతాత్మకంబులై $ పద్భజాండ 
మండలంబులు నీముహా 4 మాయయందు 
నులక చుచు దాను + నుండుసలిల 
పూరమున బుక్బుదంబులు $ బో లెనర్మహు, 34 
సీ, నీవచఃకలనలు $ నిగమాగివిద్యలు 
జగములు నీయిం(ద $ జాలీీల 
ద్వాదశాదిత్యులు $ దహనుండు శశి ప్రజా 
పతులురు[ దులు నురల్‌ $ పవననసువు 
లాదిగాగల దివ్వుశలందణు సృష్టిబీ 
జాత్మకులగుచు నీశ$యంద పొడము 
చుం(డునాశము బొందు $ చుడచ్యుతభ్యాతి 
నీయందవ ర్తించు $ నిక్కు_వంబు 
శే, కాలచ కంబు నీకేల $ గ ల్పనంబు 
పరమకూటన్థుండవు పరశబవ్మా తేజ 
మై విలింగెడు తత్వంబు $ నరయనీవ 
యంతయును పరమాత్మ వీశీవంసిచూడ,. 15 


ప {0 5 విస్తుమ్నూర్తి (పత్యతమై age లూ 


దగిన సాధనముల6 (బసాదించుట. 
వ. అని బహు (పకారంబుల (బశంసించు విరించికి. (బసన్నుండై. వెన్నుండు 
జగంబులు నిర్మించు తలంపున ననేగ విద్యారహస్యంబు లుపచేకించి సృష్టి 
రచనా చాతుర్యంబును వాక్సిద్దియు. గామరూప కామసంచార (ప్రభావం 
బుల నను(గహించి తద్వచ నాను రూపంబున మాయసంఘటించి యంతర్హి 
తుండయ్యె ; తదనంతరంబ. 16 
క, హారినిర్జిస్టవి వేక 
న్ఫురణంబున గోచరించె శ భువనవిరచనా 


78 


EN 


వివమ్ణుమాయానాటకము, 


పరిజబోధము (బహ్మకు(ద 


ధ్గుకు విద్యావిభవ మాత్మ శ గొనసాగంగళా, 17 
౨-౨-4 (బవ్మా దేవుండు (బ్రహ్మాండ కల్బనము చేనీ (పపంచ సృష్టి చేయుట. rhe 
+ ఇట్లు (పబంధుండై విద్యానాథుడు, 18 
; కోటీర దివ్య తేజము 


దీటుకొనంజేసి యాత తేజాంశమునకా 
హోటకనుయాండ మొక్క టి 
పాటించి యొనర్చి నీటిశవై € చేలించెళా. 19 


* లోపలబయలె ధరణియు 
ర 


రూపును గర్పరయు(గాను $ ధూఢంబగుచు౯ 
వ్యాపింపందొడానంబుధి 
లోపలనది పరపులేక $ లోలోర్ములమె, 20 


. అంతర్షతుడె యపుడుతే 
౧ ర 


దంతరమున నిలివె. జదల శే ననిలంబునభ 
స్వంతువలన నగ్నీశిఖా 
వంతువలన జలము కుశము * వలన బృధివియు౯. 91 


. వె సపావరణంబులు 
మ rm 


భాసిల్లగంజేసెననల $ పవమానపయో 
భూసుర వర్హాదులచే 
నాసరసిజ సంభవు(డు దశవండంబునకుక్‌, 22 


9 ఇట్లు సృజియించి సకల భువన దురంధరయగు నివ్వనుంధరం దిరంబుగా. 


దద్బ్రవోోండంబు [కింద గర్చ్పరంబు నాలుగంచులు మోన హా త్తించి బవాకోటి 
యోజన వి స్తీర్ణ ౦బగు నందు గొంత భాగంబు గడపలచేసి నట్టనడును నాల 
వాలంబు చందంబుగా చ(క్రవాళంబునిలిపి తన్శుధ్య (పచేశంబున మేరు 
శ్రైలంబు సంస్థాపించి వెండియు వెండికొండ మొదలైన కొండలు వెక్కు 
గల్పించి దిశాష్టకం బేర్చరించి యయ్యష్టదిక్కో ఇంబుల నై రావతాది వేదం 
డాష్టకంబుం (బతివ్ఫీంచి యంతర్జీ పంబులతో నుదన్వంతంబులు సంతరించి 
యివ్విధంబునం బదిలంకై న మహీనుండలంబు మొదలుగా నధోభువనంబు 
"లేడును నిర్మించి, 28 
పదునాలుగు లోకంబులు 

నదనున వెలింగింప వచేయిశయంశములకు నా 

స్పదముగ, '(దిగుణాత శకం బెం 

పొదవంగం బుట్టించె నినునిశనురు తేజమునన్‌, 24 


ఆశ్వాసము, 3, 


"కే, [కిందిభువనంబు శే'డింటి $ నంది వెలుగ 


మోది భువనంబు లే*డింటి $ నూ(ది వెలు 
వేయి వెలుంగల సూర్యనాశరాయణుండు 
చ(క్రవాళ్శాదివై మింట $ జూగుచుండె. 


. అవధిగిరి మధ్యభూమిన 


రవిముండల దివ్యదీ క్తి శ$ రంజన నువలం 
దు విజృంభింపదు తిమిరం 
బవిర శ మైయుం౦డు కజ్జీలాకారమున౯, 


లే, మేదినీకాంత ముత్యాల శ మేలుకట్టు 


మాడ్కి_(జూపట్టు నత్ముత $ నుండలంబు 
గగనమున నిల్పి వెండియు. శ దగిన చోట్ల 
వెక్కు. దిన్యాలయములు దీశపింపం జేసె. 


*, ఈ చేడు లోకముల బరి 


పూరితముగ జంతు చయముం 1 బుట్టిం చెను రేం 
(దారి నరపన్నగాధి ప 
మారూఢీగ నుచితకుల గుణా కారములక౯, 


మ, తగులోకంబులు తే ద్వి కేమవిహిత $ స్థానంబులుం దత్కులా 


నుగుణ వ్యాప్తులు జంతుసంతతులకుకా $ రూపించి తన్నాశము౯ 
మగుడంబుట్టువు పృథ్విలోయలుగ సంశభావించెం గాలంబుతోం 
'దెగుత త్కాల య స (ప్రచారంబుల౯, 


బన్న లువకు నోలయనుయ్య శ హరియును మాయా 
భ్యున్నత తేజోమూ ర్తుల 
వన్నెగ విహరిం చెం చెక్కు శ వసతులయందు౯. 


. హరియంశ భేదనుగు శం 


కరు డాత్మా రాముండగుచు $ కైలాసమవో 
గిరిక ఎ్రంగాగ మునందుం 
బరమ చిదానంద"కేళి $ పదమున నుండె౯. 


. మనువు లిం దాది దిబ్మండలా ధీశ్వరు 


లాళ్వి నేయులు రు[దుల నురవరులు 
వనువులు మునులు రాశతుసులు గంధర్వులు 
మానవుల్‌ మొదలైన $ జ్ఞాననిధులు 


1. లేనూట. 2, లేనూట. తి మూ. పా, బుట్టవు పృద్వీయుం, 


79 


25 


26 


27 


28 


29 


80 


81 


80 విన్గుమాయానాటకము, 


ఖగమ్భృగ పశుకీటశక[పాణులై న య 
ల్పజ్ఞానజీవులు $ పర్వతావ 
నీజాత గుల్మలశతాజాతులై న య 
జాచరణంబులు * సం(క్రమింప 
శే. విన్థునాయా పర్మిభమ $ ద్విపుల కాల 
చక్రవిభాంతముగుచుండె శ సకల జగము 
బవళ బవావిధ సంపత్స్ర$భావ విలస 
నముల నభివృద్ధిః బొందు చు $ సరవ కేణ్య. 82 
వ. ఇవ్విధంబునం (బభవించిన నిఖిల (పాణిగణంబులును సత్వరజ_న్తమో గుణ 
సంజాత శమద!మావాంకార దుర్భాన మోహ మాత్సర్యాదుల ననుస 
రించుచు( (బవ ర్తించుచుండు., 88 


చ. తముంగడుముంచుకొన్న పటుశతావమున రాజనవృ త్తి. బూనువా 

రమిత మవహే[(గహస్ఫురద శ నిల్పరుషాదుల చాపకారు లై 

శనుకరుణా (పమోదములు $ చాలక వెన్ను మాయచేత దు 

రన భవపంకమగ్నులయి $ (కాలుదురుత్క_ట దుఃఖదుర్భ బి౯. 84 
చ. నుమహిత సాత్వికోదయ విశీశుద్ధనుతు ల్వినయ(పకాశితో 

త్రమకరుణాశ మంబులు నుశీదార వివేకము గల్లి మోహసం 

తమస విదూర్నులై హరిశపదస్థిర చిన్మయ సౌఖ్యలీలలం 

(బమదమునొందు చుండు బహుశభంగుల నత్సురుషుల్‌ నుతింప(గ౯ా, కిల్‌ 
క. కావున రాజసతానుస 

భావంబులం బొరలంబడక $ పటుసాత్విక సం 

భావితులై సత్పురుషులు 





చీవింపంగమెలంగుదురు వి $ శేవవిధిజ్ఞుల్‌, 86 

. (అహా దేవుండు రాజసగుణమువేత (బహవో ఖండము తానే 

ము { శ ల్పించితిని గడాయని గర్వించుట, | hat 
క, రాజసగుణ కలితుండై 

రాజీవభవుం డహంకశరణ పరిినృతు(డై_ 

తేజముచూపుచు (దిభువన 

పూజితుంజై (ప్రాభవంబు $ వాదలంగనుండె౯. 87 
న. ఇవ్విధంబున మహాఠాజసంబున లో కేశ్వరత్వం బవలంబించి. లి 

1. మా. పా. “దయా”, ౭. దర్చశరుణాదుల 8. ఆ పా. “పరిణతుడె” 


4. జండే విశ్వర్యత వం 


ఆశ్యానము, 3, 81 


మ. తానేబహ్మను, పద్మజాండము స్వజాశతంబా*టం చానొక్కండే 


రా 


శకానన్యంబి(కనొండు లేదనుచు సంకల్పించి యా(సష్ట దు 
రాసన శ్రీనసలాశె వైష్ణవ మహాశమాయా కృళాళ్రాసనాం 
జాస్‌ ల నేకముల్‌ మటీయు నశయ్యై చోట్ల వ_ర్తింపంగ౯, 89 


ఆ పరమేశ్వరు మాయా 


రూపంబు జగంబు, తదను 4 రూపంబునను 
ద్దీపించి తి దాననక, త 
దావిహీత నిజ (పబోధుగేడై విధి నుతీయు౯. 40 


. ఒక్క._నొ(డు సత్యలోకంబునందు నె*నమం(డు (బహ్మలును నుహామునులును, 


మనువులు పురందరాది బృందారక సందోహంబులును, యతురాత్‌స గరుడ 

గంధర్వ కిన్నర కింపురుష సిద్ధవి ద్యాధ రాప్పరో(వాతంబులును, చంద్ర సూర్య 

(గహశతాంకా సరిత్సాగర పర్వతాదులుం కబరివేస్ట్రీ ంచి బవొువిధ సేవా 

య తంబులగు చితంబులు మొ తంబులె కొలువ నలువ గొలువునC 
వ నా జం సడ 

గూర్చుండి. 41 


, నాలుగువిధముల $ లీలాభినయములు 


పొనంగనాడెడు నప్పశీరసల యొరపు 
స_ప్తస్వరము%ు మింశేచగను *దంత్రులు మిాఈ.టి 
పాడెడు గంధర్వ $ పతులమేలు 
వేణునాదామృత 4 వీచీపరంపర 
నలరించు నాగక శన్యకల 'చెలువు 
లలి తేందజాల విశద్యలు చూపి మెప్పించు 
సిద్ధవిద్యా ధర $ (కేణినేర్సు 


. ఆ్రహ్మపురువ సరస్వతీ $ ప్రాణనాధ 


సర్వలో కేశ, సర్వరశ మోధురీణ 
యనుచు వినుకించు దివ్యజశయారవంబు 
నవధరింపుచు సంతోష $ మావటించె. 42 


. తేన సృజియించిన యిం(దా 


ద్యనిమిషముఖ దివ్యకోటు శ లవ్విధమునం ద 
న్లొనియాడుచు. బూజింపళ్‌ 
భునరాజసవుహీమ వెలయంగా నిట్లనియె౯, 48 





4 


1. బైన, 2. (పా. పా. నవబ్రహ్మలు. 8. ఆ, సా. పొ, మూ, పా. (బవేశించి, 
ఆ. పొ. చవిపంచికలు మీటి 
v—1 


82 


క్ర 


క 


విమునూయానాటకము, 


నాయంత వేల్పుగలండే 

యేయెడల జగత్ప్రపంచ $ మిట్లానరింపళా 
చాయకనడుపుచుం (దిభువన 

నాయకుడై (బహ్మాపదముశనకా వర్తింపక్‌, 
నాకంశ నధికు(డొక్క._(డు 
లోకంబులలేండు దివిజశలోకములోన౯ొ 
నాకల్పించిన యవిము 

ల్లోకంబులు, నధికుండిందులోనం గలే, 


. తానె (తిళోకనాయకు(డం $ దానె జగ్యదచనాధురీణుం డం 


— న 
దానె జగత్ప్రపోమకుండం $ దానె జగత్సరివా రం బూజ్యుండం 
డానె సమ న్హదివ్యులకు. $ దాపనులార మునీందులార రగా 
చానవులార నన్నపర$డై వముగా భజియింపుచుండుండీ, 
పదునాలుగు లోకంబుల 

పదముల మిము బుచ్చంబెట్టం $ 1 బభువును నైచె 
న్నొదవ్రుచు సక లై శ్వర్య 

(వదు(డు స్వతం( తుండు నాగశబరంగుదు నెందు౯. 


+ ఇంద్రియముల గొల్చి $ యెక్కటి నిర్విఘ్న 


యోగచిత్సు ఖాన్చుశతో పఠొూగి 

యె యిదృచ్చం దిరుగుశన టి యోగీం[దుండ 
LA (A) 

నరయనేనకాని $ యొరుండు అేండు. 


ఎన్నండు నొండు దలంపక 

నన్ని పర(బవ్మామని మీీనంబున నిడియ 
త్యున్నతిం దపములు సేయుచు 

నున్న వివేకులకుం గలుగు $ నురుశుభ ఫలిముల్‌. 


. అని తనుదానె చెప్పుకొని $ హర్ష సుధారస వారి రాశిలో 


ననయము నోలలాడు హృదశేయంబున: దా నసలారుచున్న య 
వ్వనరువా సంభవున్‌ భువన $ వందితు నుత్క_ట దివ్య తేజునిం 


గనుంగొని (పాంజలుల్‌ దనర(శగా నురలోలి నుతించి రొక్కట౯. 


1. అ. పా, బుచ్చనట్టి (వళభువనునేనె, యొదవుచు 2. ఆ. పొ, యభేద్చ. 


శి వదముల్‌, 


44 


శీర్‌ 


46 


47 


48 


49 


ఠ్‌0 


ఆశ్వాసము. 5, 88 


- త4-ఫ4 (బవాగైలు జేవతలు వెందలయినవారు (జవాను స్తోోతము నేయుట. ఫచు-6-9-- 


(బహ్మలయ్యెనమం(డ్రు $ పరమార్థమని పల్కి 
రిదమిద్దనునియ మాశనీంద్రగణము 
లిందాదిదిక్స్పాలు $ రీలా౫ యానని 
రాదిత్యు లిదినిశ్చశయంబయనిరి 
తప్పదీమాట నిశడానవులాడిరి 
కల్లగాదనియె యశత[వజంబు 
సతో _క్రియనిరి నిశర్ణరసమూహంబులు 
గంధర్వపతులు నిశక్కంబయనిరె 


| యాళశ్వి నేయులు మునువులు 1 నాదియైన 


వారు నట్ల నెయనిరి దుశే ర్యారఫణితి+ 

దన్మహా ఘోషనుపుడు మం1$థాన మథన 

సమయసాగర ఘుమఘును $ స్వనము ! గెలిచె, 51 
వనజభన్ర నంతవాండును 

భునవై వ్లవమాయ కొలది $ గానండటన్నం 

గనుినే ముంతెడు నీళ్లను 

మును(గుచు' గాజజపు లజచు శ మూఢుంజెందుకా, ఠర్‌2 


--అఈ-శు4 మార్క ౦ండేయ నుహాముని యావ్నేవీంచి పలుకుట. $వ-అ+-- 


. ఇవ్విధంబున విధాత జగ దే కాధిపత్యంబు వహించి యాత్మ న్తుతి చేనుకొనిన 


నాకిదరించి సింవాగర్దకుం(బతిధ్వనులిచ్చు గిరి గుహోగర్భంబులుంబో లె తదను 
రూపంబునం గంఠశోవణంబుగా నుద్ధీషింపుచు నవ్విరించి. (బన్తుతించు 
విజ్ఞానవిహీన ల చేవదానవాది దివ్యయోనులంజూచి సహింపక లేచి మార్క_ం 
జేయ నుహామునీం(దుండు (బహ్మూుదండంబునుం బోనిదోర్లండంబె త్తి యంద 
ఆంగలయ వారించి (పజాపతి నవలోకించి. 58 


. వేదపురాణ శాస్త్రముఖ $ విద్యలు మూ ర్తివహించి పర్కె_డు౯ 


*సాదరతం (బమాణముగ $ నన్న (కియం బరమాద్భుతంబుగా 
నాదిమునీం(ద్రముఖ్యుండు చిశరాయురు వేతుండు పూనిపల్కెనం 
భోద గభీరనాదమున శ మోహపరీతుని నబ్దజాతునిక, ల్‌ 





1. చెలిపె 2. మూ. పా. “గనుగొను నే  శారలరచు. ముం తెడునీళ్ల ను మునుగు చు, 


& ఆ, పా. నాలించి. 4, సాదరణన్‌ (ప్రమోదముగ సత్కి)యలం, 


84 


విన్దునూయానాటకము, 


మ, పరజై వంబును (బవ్మారౌరాగియు పరశబ్తాక తేజంబునుం 
a = 


బురుషుండుం భువనై క నాయకు'డు నరోభోజాననాండానలీ 
పరినిర్మాతయు వార్తయు న్వరదుండుం $ భావింప వివ్ఞుండ మె 
పరగన్నిన్ను నుతించుకొన్న నువుతుల్‌ $ పాటింతు కే పద్మజా. ల్‌ల్‌ 


ఆ, నిన్నంగాదు మొన్న+నీవు జనించుట 


క 


వ, 


నిపుడెసంభవించె * నీజగంబు 
నపుడెపభుండ వై లిశకవకటనుహా[పభుం 
డైన విమ్ణుండుంట $ యరయవై తి, - ర్‌6 


నారాయణ నాభీసర 

సీరువామున నుకృతె ఫలని$ శేవంబున( బెం 

పారలగయబుట్టుట మబచితి 

చే రాజస మేల మబువనీ! $ దెక్సైనక. ర్‌7 


పూర్వజన్మ సహ్మసంబుల నేలాగుతపంబు లాచరించితి వూ తత్ఫ్సల పరిపా 
కంబున పరమ పురుషుండై న పద్మనాభుని నాభీపద్శుంబున నుదృపించి పద్మ 
సంభవుండను (పథధాననామంబు వహించి యన్శుహోత్ముని (ప్రసాడంబున 
జగంబును సృజియించి (సష్టవై పర్యాయంబున (బహ్మ్మాిది నాముంబుల. 
(బసిద్ధుండనై (పకాపంబు వడనితివి. ఈమేలు _పకటించిన (బ్రహ్మణ్య 
డె వు (౧వోశ్తిండ నాయకుండును, (బహృ్మయోగియు, పర్బబహ్మంబును, 
(బకృతిపురుషాధీశ్వరుండును, కాలాలీతుండును, కాల స్వరూపుండును, 
నిత్యుండును, సర్వవ్యా పకుండున్కు సకల జగత్స ఎసి కర్శాకుండును, విమ్ణుండ 
యని తగిన wk (బబోధింపుచు, స్వామిభృత్యన్యాయంబున  నచ్జే 
వుని సేవింపుచుండక దురభిమానంబున నజ్ఞుండ వై నేనే దై వంబనని యాడు 
కొనుట దగునేయని పలికిన, నప్పలుకులు (కోధోద్చోధకంబు లై న నిశ్వేదించి 
యాసత్యసంధునితో నిట్లనియె, 58 


౨-4 అందుకు (బవాకోవీంచి విష్ణుమూర్తి నాశేపించుట, ధు - 


చ. వారిపరమాత్తు(డుం (బభుండు $ నయ్యెన యేనిజగంబు తానెవెం 





పరుదుగ సంభేటింపవలశదంటినె నేబలె సర్వపూజ్య మై 
పర గడు (బవాపట్టమున $ భానిలుచు౯ సక లె spre 
యురువిభ వాన్వితుండగుచు $ నుండక యూరకయుండ నేటికి౯. $9 





1. క. గెదెమైన౯. చ నీ దెమునక్‌, (ఆ-పా) నింటె క్హైనకా, 2. (టవావామంబుల (పనీ 


ద్ధండ వై (పభావంబుకు 8 ఆ,పా, గీర్తింపుచదుండక, 4. ఆ, పా* నావలె, 


ఆశ్వాసము, En 85 


ఆ. అతనినాభియందు $ నవతరించిన మా(త 
సంయమోాన్హ పౌరుషంబు చెడెన 
స్థాన మొకటి లేక శ జని యంచు నేయెట్టి 


నదానికేవి $ యవలవినుము. 60 
నా సూర్యుేడుద యాది నుడయా(గి 
కంటెను తేజమై శ కానంబడండె 
(వభవింపంజే వహ్నిశపాదపంబునపాద 
పముకంటు (పాభ వాశీస్సడముగాదె 
అంకురిం ప దెము _్రీీయము చిప్పనాచిప్ప 
కంచు సత్కా_ంతి సంకగతముగా దె 
యుద్భవింపడె ఫల 4 ముగి బుష్పమునంబుప్ప 
మునకంకు నుపయోగ్య శ మనంగంబడ దె 
తే, జననమందదెకర్పూర $ మన.టినంటి 
కంటు నిఖలై కయోగ్యమై శ గడలుకొనదె 
యట్ల యేనునుహరియందు $4 నపతరించి 
యంత కం కను బూజ్యుండ శ నై తివినుము, 61 
క, నేజనియించిన కతమున 
నీజగములు గలిగెంగాక $ యిన్నాళ్లయ్యం 
భోజాతు(డు సృజియింప (బ 
రరాజకుండగు నేని యూర $ కుండునె చెఫప్రుమా, 42 
క, నాకల్పించినలోకము 
గాకజనార్టనుండు వేత గల్పించెనె యా 
లోకము గల్లినంజెప్పుము 
+ నీకన్నదిగలిగె నేని $ నిఖలమునెలు:గళ. 68 
ఉ. ఈమునులీమరుద్దణము $ లీదనుజుల్‌ వినియూరకుండంగా 
నేనుని మించి పల్కి-తివి $ యాసభలోపల పద్మనాభు వె 6 
(టేనువహించి నాకునొక $ వీన్నతనంబుగ నీవు వెద్దవై 
యీమెయి నీకుబంటి తెలిగవికడ నేరికి లేకపోయెనే. 64 
ఉ. ఆరయలోకనాథు(డు నుశరాసుర పూజ్యుండు క_ర్రయిివిధిం 
జీరికినిట్లు శై కొనక $ చెల్లునెయామూోని చేవకోటిలో 
నూగకనోటి (కొవ్వున దురు కులుపల్క (గనంచునుంకగా 
నేరకధిక్క_రిచింతివి $ నిన్నింక నేమనవృద్దతాపసా, 6ర్‌ 


1. పా. పొ. కంయెతేజంబుగా. 2 కర్తభ ర్హయున్‌, తి. య్య్మూకియ. 


$6 వీనువూయానాటక ము, 


ఆ. అనిన మందహాస $ మందందరోచుల( 
జం[దికామయూఖ $ సదృశ నుగుచు 
రత్న దర్పణాభి$ రామ సముద్దాను 
J మృదుక పోలరుచికి శ మెటుంగుగాంగ, 66 
ను. అర్కోద్యగరుచి _పకాశుండు (ప్రభా $ వాఢ్యుండు వేదార్గసం 
పర్క_ (పన్ఫుట సత్య వాక్యుండు మహాక పామాణిక (కేన్టుండా 
మార్క_౦జేయ మహామునీశ్వరుండుప $ ద్శ(పోద్భవు౯ మూఢతా 
కార్క-ళ్యం బెడలింపంగోరి పలికె౯ $ గంభీర_వ్యాక్సాఢి చుక్‌. 67 


--4+-ఫ4 మార్క ంజేయుండు విష్ణు పభావ మేక విధముల జెప్పుటం .ఫా-6+ - 

శే, హా స్తిమశ కాంతరము సహక సాంతిరంబు 

విష్ణునకు నీకు నిట్లు భాశవింప లేక 

పలికితివి నీవు న్మీబహ్మశపదము నెంత 

యతని దాసానదానుని $ (పతికిరావు. 68 
ఉ. అక్కట కన్నులారంగనిశయైన నెజుంగవు రాజసంబు వెం 

'వెక్కంగ వేద మేదినుతిశయిం చెడు. జూడ వె తదహాస్యము౯ 

ఓేన్యక్కల్భత నుయ్యె నీకతన $ నల్పవిచారుఃడ వాటం జేసి నీ 

వెక్క_డ విమ్ణుండెక్కడ స$ హింతు రెయార్యు? లనర్హ్మ వాక్యముల్‌, 69 
క, ఎన్న నినుంోటి (బహ్మలు 

వెన్నుని నాభీసరోజ $ వీధిమరందో 

త్సన్నులయి పద్భ్మజాండము 

లెన్నెన్నొ సృజింపుచుందుశరీ చందమునకా, 70 
క, నా సంభవించినది మొద 

లీసందునంటేనిరి (బవ్యా $ లిరువురు వినుప 

చ్యాసన ! తద్భువన ద్వయ 

. మాసరసిజనాభమూ ర్తి శ యందున డిందె౯. 71 

వ. చిన్న్మయమూర్రియగు నమ్మహాపురుషునియందు. (ప్రాణిగణ సంకీర్ణ ంబులగు 

(బ్రహ్మాండంబులు సర్వతో ముఖంబులు తండోప తండంబులై మెండుకొని 

జంతువ్రులంబో లె నావిర్భవింపుచుం గాలపరిపాకంబున భగ్నంబులై పోవు 

చుండు కొన్ని (బహ్మాండంబులు గగనంబున నమతంబులుం బోలె 

దృశ్యాదృశ్యంబులై యుండు. నొక్క వేళ నమ్మహా మాయానాటకుండు తన 

మాయవలన లోకంబులకు( (బళయ దశలు గల్పించి వినోదలీలకై. నినుంబోటి 





మై. మూలపొఠము--సృక్కాడమయ్యె. నీకతన నల్బవిచారుడవాటం దేని. పక్కడమయ్యె 
నీశతనవ్వల్ప 2. యార్యుల -నర్హచాక్యముల్‌,. శి. ఫలంబులు౦. 


ఆశ్వాసము, 3. 87 


(బవ్మాలం జెక్కం(డంబుట్టించి వారు పడుచులు బొమ్మరిండ్లు గట్టుకొని 
భోకాడున ట్లు తన్నమోల నిటువంటి జగంబులు పన్నుకొని యాడుచున్న వారిలో 
నొక్క_(దై తిరుగుచుండు నతని దివ్య(ప్రభావంబు లనేక విధ'చిత్రకారణంబులు, 
తన క పటకృత్యమఖిలము 
ననిక, జనుల్‌ (బహ స్ఫృష్టీశ యని (థనుయుటకైె 
నినుగని నీచేజగములు 
జనియింపగంజేసె వారి $ విచారింపు తగ౯. 78 
ఆ, విష్టమాయగా,గ $ వివరింపుదురు మహో 

సూిత్ష్ముమతులు మజియు + స్థూలమతులు 

(బవ్మాసృష్టి గాంగ శ భావి్యతుకొంద ఆ 

ద్దియును నెజుకపడక $ తిరుగుచుం(డు. 74 
ఆ. హరికి సృష్టి క ర్హశీవె జనించుటం జేసి 

యధిక దివ్య లేజ శ ముడరెనీకు 

నస్మృ దాది దివిజు $ లర్చింప వెలసితి 

వింతవట్టుచాలీ చే మహాత్మా. 75 


క్ర 


-- వటప్యత శయనుండైన విష్ణుమూర్తికి మార్క_౦జేయు కు జరిగిన సంభావణము, = 
వ. ఇంక నొక్కరహస్యంబు వినుము. 76 
శే, నీవు బుట్టకమున్న ముశన్నీటిమి(ద 
బిలవట పల్లనంబున శ బాలమూ ర్రి 
నొంటిం బవళించి వారిదివ్వ $ యోగలీలం 
దన్ను. దానాత్మ భావించుచున్న వేళ, 77 
॥ *నేనొక్క_రుడ నీటిశలోన దోడెవ్వండు 
లేక యెళ్లైెడలం జీశీకాకుపడుచు 
నీదుచు మునుగుచు $ నెగయుచు (గగ్గోలు 
పడి మురటిల్లుచు $ (భ్రమసి విభుని 
శివుని సంతతము బూశజింతు నాచేవుడె 
య్యెడ డాంగగియున్నాండొ $ యింక నెట్లు 
సచరాచరంబులై శ జగములు పొలసిన 
వీవేళనాకు దిశకై్కై. వసించు 


రా 


క 





1. విచ్చిత, 2.న నేక, 8. మూ, పా. స్థూలవ తులు (బవాాసృష్టాంగ భావించినల్ప 
మతుల, ఆ. పా, స్థూలమతులు జంగమ స్థూలమతులు (వ్నాసృష్టి గాగ భావింపుదురు అజ్ఞైలదియు, 
4, నే నొక్కారుండము న్నీటిలో దో డెవ్యరునులేక చీశాకనొంది నీట. ర్‌ జెన్గోడు, 


88 విన్గునూయానాటకము, 


శే, నెచట నాజేవుం గనుగొందు 4 నేమిసేయు 
వాండనని (కుమ్మరుచు నొక్క $ వలన మాయ 
నటు శె శవలీలా విశహోరరసీక 
౧౧ మ్ల 
మానసంబుచి దానంద 4 మందిరముగ. 78 


. పరితన్స్ఫుర (త్సభోశత్క_ర రత్న మునుబో లె 
(కొ మ్మెజుంగులు గిరిశకొ నెడువాని 
నీటందోంగుచు నిగశనిగమను చిగురు మ 
2కక్ఞాకు పానుపున సొంగ పారువాని - 
సూతకం శ మణిమయ గౌ లై 0 వేయ 
మక రకుండలదీ క్తి శ మలయువాని 
'వెలిదమ్మి శేకుచూ$పులం జిన్ని నవ్వుల 
'లేంత వెన్నెల జక్క $ లించువాని 
తే. చాలుండయ్యును (జొఢీతోం $ బరగువాని 
గోచరించియు (బహ్మమై $ తోంచువాని 
సృష్టి లీలాత్మకుండయొ శ చెలంగువాని 
విపుల మాయాచరి్షు న$వ్విమ్ణుగంటి. 79 
కనిజగ్యత్చళయంటై మిన్ను మోచియున్న యమ్మున్నీటిమోాందం చేలియాడు 
ముద్దు గద్దరి బొలుండెవ్వండో యాక్చర్యంబై_ యున్నది. కపటబాలుండై 
వర్తించునొక్క. దివ్యపుుుషుండు గాబోలు నితని చందంబు గందమని 
డాయంబోయి సకలశూన్యంబై న చీకటిం *గలిసియున్న వెంజైటి నీటిమాంద 
నొక్క_రుండవు వెజపులేక్‌ యున్నవాండవన్నా నీవెక్కడ పిన్న పాప(డవు. 
నీవిధం బెతింగించి నన్ను నూరడింపుము. చేకుగడ లేక యున్నవాడ చంద 
శేఖరుండెచ్చట నున్న వా(డు నీవెటుంగుదువే యనిన నిందులో నుస్న వాడు 
పోయి చూడుమని నోరు జెజుచిన నేను గిరిగుహో గర్భంబునుంబోని తదభ్యంత 
_రంబు (ప్రవేశించి యందు చంద సూర్య (గ్రవానతు([త సరిత్సాగర పర్వత 
వనపవన దహన విలసితంబులును, (బ్రహ్మాది బేవదానవనూనవ (ప్రభృతి 
జంతుకోటి సమర్షంబులును, మహా 'త్సవాడంబరాభి రామంబులునగు చదు 
ర్థశభువనంబులు గానవచ్చిన _విస్మయంబంది కాముసంచారంబున సకలం 
బును గలయం (గుమ్మరియొక్క_చోటం గై లాసవానుండగు నిందుధరుని 
దర్శించి యారాధించి తత్చ్రసాదంబువడసి, యచటనుండక వెండియు. గొంత 
తడవునకుం దోద్యదన ద్వారంబున వెడలిచూచు నప్పుడప్పుండరీ కాయుండు 


ria 


ల 


1. మాసనంబున సచ్చిదానంద్దమయుని, 2 (ర్యా “ ఈచరణములోకుసంధి అని 
యున్నది. శి. ఆ. పొ, గవనీ, ఉం పొ పా, తద్యనద్యారంబునమగుి వెడలి, 


4. 
7. 


ఆశ్వాస ము, క, 89 


వైకుంఠ దివ్యభ వన శ్రేవపర్యంకంబున లకీసవే,తుండై. దివ్యాంబరాభరణ 
గంధమాల్యాలం కృతుండును శంఖ చక గదా పద శోభితుండును మధుర 
మందస్మిత నుధాధారాభి1వీ క్త భ క్షలోచనుండును నగుచు నానందింపుచున్న 
లాగు కన్నులకు వెక్క_సంబుగా' జూచి నలుదిక్కులు (పతీమీంచునప్పుడు 
నీవు గల్సించిన యీ[(పపంచంబు గానవచ్చిన నచ్చెరువంది, యాపరమానంద 
స్వరూపంబునకు నభివందన సహ్మ్యసంబులు సమర్పించి, యుదంచితరోమాంచ 
కంచుకిత చేహుండనై_ యానందా(శు కణంబులుిరలంగరంబులు మోడ్చి. 
ఓ దివంపుువ యో కరు 

క ఛోోదధి యో దేవ చేవ 4 యూోజనక, భవ 

త్పాదారాధన యోగ్యని 

*గాదృష్టింప వె మహాత్మశకమల + దళాయో, 81 


. తనరు పురాణ సంహితలీశతావలముం దగ మెట్టి శాస్త స్త్వం 


జెనుదలుపుల్‌ వడిందెజుచి $ వెంపున నాగమసౌధ మ్‌క్కయం 
దనుపను తోాగవీఠనున $4 నంచితలీల వెలుంగుచుండు ని 
కన్గనుఘనయోాగి పుంగవుల $ కంబు నుఖస్థితినిట్లు గాంచితి౯, 82 


, అనినా నేర్చునట్లు వాక్పుప్పాంజలులు సమర్పించినం గనుంగాొని గైకొని 


మందస్మితేంబు నిగుడ మునీం(చా చందశేఖరుం జూచితివేయనిన విని 
యంజలి బంధంబుతో నమహాపురుషూ చందేశేఖరుండేల విశ్వ పపంచం 
బంతయు ననంత విలాసంబుతోం జూచితి, దివ్య (పభావంబుచూడ నేనెంత 
వాఃండనని "నమస్కరించిన నీవు వీరశై వుండవు నాయంశ భేదంబగు శివుని 
యందభ క్తి సలుపుముదిముదీయ హీత(పవ_్హనంబని కరుణిం చె. నాటనుండియు 
మృత్యుంజయుని సేవింపుచుం దదీయ వరి(పసాద సామర్థ కంబున మృత్యువు 
గెలిచినవాడం గావున లోకంబున న్దేవ "చేవుని మాయలు కొన్నికొన్ని 
మెజుంపచు నిటువంటి నుహాత్వంబులు చూచుచు నిట్లున్నవాడ నిదినా 
చూచినయర్థంబు తన్మాయా(పభావంబు  విజ్ఞానహీనులకు( దెలియనరిది, 
తనయందు భక్తిసల్పిన మహాత్ములకు మాయావిధానంబుచూపి తుదింబరను 
సాయుజ్యంబు గలుపుకొను నింక నొక్క. యితిహాసంబు చెవ్పెద, 88 


అఇ-ఛ4 ప్రు౦డ రీకునిక థ. 9వూ-ల+-- 
వినునుధురా పురవరమున 
ఘను(డుమహో భాగవతుడు $ గలండతండు జగ 


1. అఆ. పా. భిషేకలోచనుండుకు. 2. మూల, పా. “ ఉరుకకొ” శి. ణానిధి, 
ఆ. పా. శా సృష్టింపదె. ర్‌. “ సంవాతలతాపరమున్‌, ” 6 న్ననఘునియోగి. 
ఆ. పొ. ఆనిన మన్నించి నీవు. 

V—12 


90 వినునూయానాటక ము, 


ద్వినుతుండు పుండరీకుం 
డనువి(పుండు సహజసాత్వి$కా చారు(డిలక్‌. 84 
క, సావితియతని యంగన 
సావి(తికి సాటివచ్చు $ సాధీ(తి లకం 
చావెల(ది తోడ నాతండు 
శ్రీవిలసితులై న వారిశచరి త్రము నొందె౯. 8క్‌ 
సీ ఇాంతిసద్వ ఖన్వులు శ సవతుగా సవరించు. 
గారుణ్య సౌజన్య శ కలితుం డగుచు 
గర్మధర్శుంబులః $ గవగాంగ నలగించు 
నన్వయాచార నకీయజ్ఞుడగుచు 
సత్యశ్రీలంబులు శ సమముగా సవరించు 
మితభాపణార్జవ $ మిళితుండగుచు 
(శుతేపరిబోధముల్‌ $ (పతిగా నొనరించుం 
(బతిభావి ర_క్టి సంపన్నుండగుచు 
తే, ఫాలమున గోపిచందన $ (ప్రభయు నరుత 
జలరుహాకుంపు 'మాలికల్‌ $ [శవణవీధిం 
దులసిమంజరియును బలుశకుల రమేశు 
కీ రనము నొప్ప వెలయునా $ కీ ర్తిధనుండు. 86 
. (పాణంబుకంశైును $ బరను హితంబుగాం 
బాటించు న్మేపొద్దు $ పద్మనాభు 
నాత్మ నేపథ్య (క్రీయలకంచు సం్నవీతి 
విష్టుపూజలుగడు శ విస్తరించు 
నిల్లాలికంకెను శ నుల్లంబునకు. గడు 
నింపుగా హరిభక్తి $ నిరవుకొల్పు 
లలితపు(శ్రోపలా $ లనకం'కె వై వవ 
ధర్మమార్ష సపర్య శ కూర్మినడుపు 
చే. వేదపఠనంబుకం'ె. బశవి తమనుిచు 
హరికథా తత్పరుండగు $ యజ్ఞ ఫలము 
కంకచెఫలమని త్మద్వత శ (కమము సలుపుం 
బుండరీకుండు నుజన సంశపూజ్యుండ గుచు. 87 
క, ధీమహితు. డతులసాల 
(గామ శిలాతలమునందు. $ గమలాతురనూ 


రొ 


1 మూ, ఫా. “మనుచు.” 2. శృతివాాక్పబోధముల్‌, శ. జలరుహాతవజంబులు, 


ఆశ్వాసము, వ్ర 91 


శాముని నర్చించునున 
స్తానురసమునందు బో లెం $ దద్దయుభ కిన్‌, 88 


౭౭-4 పుండరీవనియొద్దవ నారదమునివచ్చి విష్ణుభక్తి (ప్రభావము చెప్పుట, 95వ ఆ 
వ. ఇవ్విధంబున ననుకూల దాంపత్య సౌభాగ్యంబును సాధుబుధ సేవ్యమాన 
నిజకులోచిత న్యాపారంబును విష్ణుభ_క్రియు నంతకుం గొనపాగ సాగమెజ్ఞం 
డగు నమ్మహానుభావుండాక్క_నా(డు స్వసమా కోపిత తులనీకాననంబున య 
మునా తీరంబునం బిప్పల తరుచ్భాయ నీతల (పచేశంబున నిష్పారుషవ్యుండైై 
సాల్మగాను శిలార్చనం బొనర్చు వేళ యగృచ్చాగతుండై న నారదునింబూజింప 
నతం డతని శుద్ధసాత్విక ధర్భంబునకు సంతోమీంచి యిట్లనియె, 89 


ఉ. ఆరయవేషభాపలు (క్రీక$ీయల్‌ మనమున్‌ సరియైన సద్దుణో 

దారుడు గల్లుటచ్చెరువు శ ధారుణి నేండిదె చూడంగంటిం జెం 

పారణ వేషభాపలు (కోయల్‌ మనమున్‌ సరియైన సద్దుణో 

దారుని వెన్టవ్రూ_త్తనుని $ ధన్యుని నిన్ను మహీనురా[గణే. 90 
క. ఇదిగో గృహస్థధర్మం 

బిదిగో యాచారపరత $ యిదిగోము కి 

(పదవమారగర్షము సాల(గా 

మ దృవత్చూజనము,జూచి $ మదిహవార్షి ౦ చె౯, 91 
క, నీవును సాల(గాను శి 

లావానుండై నయట్టి $ లజ్మీవిభుడుకా 

ఛావింపనొక్క_ రూపం 

వై వెలిగాద శేమిచెప్ప $ ననఘచరి( తా. 92 
మ, పట్టంబట్టంగం బారు నిం(దియములకా $ బంధించి వాంఛల్లడు౯ 

బుట్టింప వం బలువై న తద్విషయముల్‌ $ పోం[దోలిదురోహాపుం 

బె యుత్క_ట  దుఃఖదుర్లతులకుం శ _శూవైన సంసారముం 


రా 
గట్టల్కం దిగం (దోయ కేల కలుగుం $ గంజాతముపూజారతుల్‌. 98 


rss సతులు )తుల్‌ నుసహోోదరులు $ సంగడికాం[డు పదార్గజాలముల్‌ 
(పతిపద దుఃఖమూలములు $ పాపసమా చరణాను బంఫ్‌నులొ 
మరిం బరికింపనంచు గుణశమాన్యులు తత్పరిము క్షృమోహు లై 
యతుల నుఖైక హేతునగు $ నచ్యుతభ క్రీ భజింతురెంతేయు౯, 94 
గీ. వినుదీర్ధ స్వప్నము జగ 
మనియు. (బపంచంబు మిథ్య శే యనియును సంసా 


§2 


వీషునాయానాటకమ్ము 


రనిబడ బుదిమరలిచి 

నినుజోటులు విష్ణుభక్తి $ నిలుపు దురాత్మన్‌, 

అంతయు విష్టమాయ జగశమాత్మ నెజుంగ మసత్యలోక వి 
భాంంతము లోకవర్తనము $ (బహ్మావిదుల్‌ గనుంగొంగడు దీని*న 
త్యంత వివేకదృష్టీంగని $ తద్విరతిన్నిరతంబు చిత్సుఖా 

నంతె విలా సిద్ది కొఅ$క చ్యుతు భ_క్రిభజింతు రెంతయు౯. 


. పరిబోథాంజనయు కృ చి తనయన $ (పవ్య క్ష దుప్పోల్లన 


ద్దురుమాయావృత చిన్ని ధాన నుని మా $ *ద్యుల్‌ విష్ణునింగాంచి దు 
_స్తరసంసార విమోహ దై న్యమెడిలన $ సంతోష సంపా క్తిచే 
బరను (బవ్మాపద (పకి అప్ప సుఖసంశపత్వ్రాఢులా చుం[డిల౯ా, 


. హరిమంత జపని రూఢియు 


హరిఫపూజా సంభ్రమంబు $ వారికీ ర్తనముం 
బరమమగు సాధనము దు 

_స్హరభవవిదళన మొనర్చి $ తత్పద మొసంగ౯. 
కావున నీవును ను త్తను 

ధీవిభముగల్లి సన్మశతి౯ సాల(గా 
మావానుం గేశవు(దుల 

సీవననుంజరుల బూజ $ సేయుము భ క్రి౯. 


- ఆ--పు4 తులనీ ప్రథావము. $శ్రా-అ౭-.- 


3 కొల్పక ప్రసూన $ కన కారఏవందవమూ 


ణిక్యపూజనముల $ నెలవుకొనదు 


 జలజనాభు చిత్స $ జలజంబు తులసీద 


శార్చనమున(బోలె $ ననఘచరిత. 


. తులనీకానన మెచ్నట 
లం 


విలసిల్లుచు నుుండునచట $ విష్ణుండునుండ.౯ 
జలజాతుండున్న చోటను 

జలజాసన ముఖ్యదివిజ శ సంఘమునుండు౯. 
భ_క్తజనులయందు. $ బావనతులసీము 
హీజవాటియందు 4 నెట్టి వేడ్క. 
*(నుండునట్టి వేడ్న) శ నుండండుహరిలమ్మీ 
యందు. బరనుపదముశనందు వినుము. 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


1, దీన 2. పా. శాం, యార్యుల్‌. 8. మెడలెం. 4 ఈ భాగము మూలములో లేదు, 


ఆశ్వాసము 
నీ, 


నులనీనుహీళబా తాభి పే.కంబు 
పట్టాభి పేక సంశపత్ప్రదంబు 
తులనీకీ శ్‌ సిద్ధర పార్ట్రత్వ 
నువ్‌బృథస్నాన పుశణ్యావహంబు 
తులనీమూల 1 మృత్తి తి ఫి లకు 
యమనిశా చర పరిశహారర శు 
శ్రీతులసీనమ $ స్కిం య్యబహ్మవహత్యాది 
పాపతిరస్కింయా $ (పౌఢము(ద 
తే, తాపహరణంబుతులసీ (సీవటీణంబు 
శ్రీకరము నిత్న్వతులసీ విశలోకనంబు 
వేదశళా స్తోపనిషదర్గ శ విశుతంబు 
దీనిఫల మేమి చెప్ప భూ దేవవగ్య. 


శ్రీ 
త్రీ 
శ్రీ 


Uy 


సీ, తులసీనుహీజంబు * మొలున( బెట్టిన (గల్లు 


ససము[దభూదాన $ సమఫలంబు 
తులనీవనము దండళనలరు (శాద్దంబు గ 
యా శాద్ధఫలదమై శ యతిశయిల్లు 
తులసీవనంబునంీదు జపించునుంత్రమొ 
క్క_టికోటియు స్వోసం$కల్ప మొసంగు 
తులసీవిలాసంబుశగల యిల్లు కలనై న 
దర్శింపభయమందు * దండధరు(డు 
శే, తులసిదురితాహితాభేద్య $ దుగ్గభూమి 
తులసి సజ్ఞన గృహవాటి $ కలకుందొడవు 
తులసినిత్య మహోత్సవంశబులకు నెలవు 
తులసికై వల్య లమ్మీకి $ దోడునీడ, 
క, గంగాకళింద జాడితి 
రంగిణులందీర్థ మాడం $ (బాపించుఫలం 
బంగీకృతనుగు శ్రీతుల 
సింగరములనంటినపుడ $4 చింతింపుత౫కా. 


తే, తులసి యెన్నుల నె త్తానిశతులకురాదు 
కల్పవృతు(పనూన నుశగంథభరము 
తల్లసన్మంజరీపూజ శ దన్నుందనుపు 
వారిక చ్యుతుండ చ్యుతాశనాస మొసంగు. 


క్రి 


థ్రీ 


108 


104 


105 


106 


94 వీష్ణుమాయా నాటక ము, 


ల 


అని తులసీవనలమీ గం (బశంసించి. 

చ. [పతిదివసోపవానములం $ బొయక కృస్పియు సత్యదానస 
ద్వ్రతములంభెద్ద లయ్యును దుశరంతతపోనలకీల. (గాగియుక్‌ 
(గతునియమా రి (మూంగియును శ గానరు వై స్త్వ దివ్యలోక్‌ మ 
చ్యుతపద పంకజార్చకుల $ చొప్పున వ్మిపకులై కభూపణా, 

మ. (పతిమాస్థండిల హృజ్ఞలాగ్ని పిచింళబస్థాన లకు! పకా 
శితునా రాయణుం గొందజు త్తమగుణుల్‌ $ సేవింతురార్యుల్‌ ఘనుల్‌ 
(పతిభంగొందలు నీవ్రనుంబలెనె సాశల(గామ సామెత కా 
శితులక్నీవిభుం బూజసేతుర నుత $ శ్రీ ఎస సౌఖ్యాస్థలె. 

--౨౨-భగ4 సాలగ్రామ పూజామాహాత్మ నతు. -0e— 

క. ఏమిటియందును సల 
(గామస్థలియందుంబో లె $ కనులాయ.డు శే 
జోనుహితు(డ చుం బూజితుం 
డై మోత శ్రీనొసం1గండం్యడు మహాత్సుల్‌. 

శా, ఉగన స్తిమిరార్క. మండలము నిథత్యోత, లిప్త దుఃఖాఓివీ 
వ్య(గోద(గనుహాదవాన్ని కుమత $వ్యాపొ౮దుగో్మహస 
ర్వ|గస్తాభ ణము దానమానిత కశాశపక్షీంద రూపంబు సా 
ల(గామాచ్యుత పూజనంబు నుజనాశలంకారచూా డాముణీ. 

ఆ. కీ ర్వనీయవజు శ కీటవినిర్మిత 
చారుచ్చక్ర ను(పీసన్న మైన 
విమ్ణుదివ్యమూ ర్తి $ వెలయు సాల(గాను 
నుల్పమతుల కబ్బశదర్చలొసంగ. 

క. వినుసాల గావు శిలా 
రన మెవ్వ(డానర్చువాని $ సకల పిత్ఫగణం 
బును పితృలోకంబునకును 
జనుయనుపురినుండి మైన $ సత్యం బనఘా. 

ఆ. అనఘ శారియెన $ నఘువంతుడై న మో* 

వాంధకార నుగ్నులేడై న భక్తిం 

బూనివేడ్క_ నెవ్వలే డేని సాల(గాను 

పూజ'సేయునతండు $ పూజ్యతము (డు, 


107 


108 


109 


110 


111 


112 


118 


114 





1. మూ. పొ “నాొసనంగడ (ద్ర నంత. 2, దుఃఖాదిది. 


సీ 


ఆ, 


క 


క 


త్తే 


శే 


వం 


వ 


ఆశ్వాన ము. 3, 95 


దివ్యసాల (గామశబేవ మందిరము (ప 
త్యకువై కుంఠ పుశణ్యాలయంబు 
దివ్యసాల్మగామ $ చేవూత్సవ( క్రీడ 
(తిభువన సా(మాజ్య $ దివ్యపదవి 
దివ్యసాల (గామ దేవ పూజానిష్థ 
(బ్రహ్మ నిర్యాణ సంశపన్నలీల 
దివ్యసాల (గాను$బేవ తీర్థ (ప్రసా 
దములు (త్రిలోక సేశవ్యములు దలంప 
నిదియెజింగిను వ్వె $ యెపుడు సాల( గాను 
పూజసేయుదురు (ప$ేబుద్దనుతులు 
మేచ్చళ్యూదకుముత తుచ్చ చండాలనా 
_స్పికులు దక్కవినుము * ధీరహృదయ. 115 
me ©) వారినామకీ ర్హన (పభావము. + 66 - 
వారినామ క్రీ ర్తనమునకు 
నరయఃం గ నేకులజులయిన శ నర్ట్యులుపూజా 
పరతగల పుణ్యసంపద 
వారియొస(గుం గీ రృనీయుశడై వారలకు౯, 116 
విస్తారంబగు దుష్కృత 
దు_స్తర సంసార వార్థికతుదిం గోరరమే 
శన్సుతి నాకారూఢుల 
కసో కాత్ములకుంగాక $ యన్యులక గు నే. 117 
పుతమి(త్ర కళ తార్థ శ భూరివిషయ 
సంకులంబగు సంసార $ చ్మకమెల్ల 
విమ్మమాయా మపహామోహ $ వ్మిభమంబు 
దీని మదివాడికొల్పు భూ దేవ వర్య. 118 
విష్థునాయా పరాధీన $ విధివిభేయ 
ధరామల్చార్థభోగ (పశేదంబు వినుము 
సర్వభర్మంబులును మాని $ చ్మకధరుని 
నా(శ్రయింపుము చిత్సు ఖాశవా_ప్లికొటికు. 119 
-౨4-ఈ+ ఫపుండరీక్షండు మిక్కిలిభ కి చేత వారిపూజ చేయుట. 5 ఫా-౭౭-_ 
అని యనేక పరవమురహస్నంబు లెజింగించి భవనందనుం డెంచేనియుం 
జనియె. తవనంతరంబ యన్ముహీటేవ్రూ త్తముండు చిత్తంబున లోకో త్త 





1. మూ. పా. చిత్తంబు లోకో త్తరుండ . 


96 


విన్గుమనాయానాటకమ్ము 


రుండగు నారదముని సత్తముని సత్యవచనంబులు వేద(ప్రమనాణంబులని 
యాదరించి తొల్లింటికంకొను |బతిదిన (పవర్ణమాన నువ్య కృభ క్రి "తాత్పర్యం 
బులుగలిగి సాల(గాను విమ్దుపూజా మహోోత్సవంబు లొనత్పుచు. దదీయ 
మంత్ర పరతం(తుండును దదీయ నామస్మరణ పరాయణుండునునై యను 
కూల కులపాలికా సహాయుండగుచు నిజ కులోచిత ధర a కొర్మంబులు 
కృష్ణార్పణ టకంల కొలందిపిడువక నడుపుచుం, దనలోన, 120 


నారద సంయమీోాళశ్యరు(డు $ నా కప బేశ మొన ర్చె విను పూ 
జారతియుం దదీయగుణ శ సంస్మరణ _స్తవమంత తంత్రి వి 

ద్యారమణీయ భంగియు( గృశతార్థుండ నైతి మదీయజన్మ సం 

స్మార విశేషసంపద జగంబుల వర్ణన కెక్కు బో'యియశక 121 
అని వర్షించి 'వెండియు, 122 
ఇన్సీ సంసారంబిది 

'లెస్సదనం బేమియును 2ఫుశలింపక మిగుల౯ 

నిస్సారంబై తోంచు మ 

న స్పంకల్పములు వెక్కు_ $ నాశము బొం దె౯,. 123 


--౨4-ఈ4 ఇదియంతయు విష్ణుమాయ యను నర్థమంను పుళడరీకండు సందేవాపడుట, కఫా ఆ 


ఉట. 


వ. 


కితముని సె తముళా భువన శ మంతయు విష్ణునిదివ్య మోహ మా 
యామయమంచుం బల్కెనిది $ యట్లనయ య్యెడుం జూడ జూడ మి 
థా్యామమతన్‌ నిజంబుగ. బ$దార్థవిసర్జన మాచరింపంా 


"లేమినయాతలంపును జశలిం చెడుగాని యొకించుకాత లోక. 124 
అని కొండొక పరమార్థంబు విచారించి విష్ణుమా మయా వి(భమంబున నవ్వీచా 
రంబు గొనసాగింప లేక (పపంచం బాలోకించి. 125 


మ, ఆలుం బిడ్డలు నిండ్లు నరమును నశయ్యైెయన్వయాచారముల్‌ 


నాళీకాసన సృష్టికర్త కములై $ నానావిధఛార్హంబులై. 
యీలీలం బవుుకాలముల్‌ గడవం గాశనీ సర్వముక్‌ విను మా 
యాలాస్యంబిది రహాటకున్‌ మదికి దృశష్టాంతంబు నా కెట్లగు౯, 126 


చు. ఈ భూనుండలి యీసము(దవలయం $ వీనాయు వీపావకం 


బీభాస్వత్తు హీనాంళుదీ ప్తి క లుగశన్నీ జంతు సంప త్తి మా 
యా భిన్నముులటంట యెట్టు లవి దృశప్లాంతంబు ల యుండగా 


"ేభావంబున నిక్చయింతు నొకళు క నీతథ్య మిథ్యా ద్యయిన్‌, 127 


1. ఛాయకన్‌, 2, ఆహా. * బేమియనుచు”, 8. ఆమనిశేతముక్షా. 


ఆశ్వాసము, 3, 97 


క, నాయాత్శకు దృష్టాంతం 

బై_యుండిన దాక మాయ $ యన అేనెపుడుం 

దోయజభవన కల్పితమగు 

నీయఖిలము మాటలింక * నేటికి వేయులా. 128 
క, ఈయాలును నీబిడ్డలు 

నీయిండ్లును నీ కులంబు f నిజ్లుండంగ వే 

తేయొక సంసారస్థితి 

మైయుండిన మాయ'యన(౫ $ నగునఖిలంబు౯, 129 


వ. అని యివ్విధంబున సంచేవా దోలాందోళాయమాన మానసుండగుచుం 
(గమ్మాజం బర్యబహ్మా వేదియగు నారదమహామునీందుని సతో్యోపబేశంబువలన 
సకలంబును విమ్ణుమాయా విలసనంబని వినిన తెజంగు నిశ్చియంబుగా 
నెజుంగంగోరి యప్పటప్పటికి స్వామి నే నీభ కుండ నీవు భ_క్షవత్సలుండన్రు 
గావున నించుక నీమాయ చూపవలయునని విష్ణునిం (యౌర్థించుచున్నవాండైై 
యొక్క-నాండు పితృదివసంబున (_బాహ్మణుల నిమం్యతణంబుచేని, ధర్మపత్ని 
యగు సావిత్రి కృతస్నానయె పాకయత్నంబు నడుపుచుండం దదీయోచిత 
(దవ్యంబులు సంపాదించి మధ్యాహ్న సమయంబున నదికింబోయి, 180 


ఆ. తీర్ధ నాడివిధులు $ శ సూర్యోపా స్త్రి సిం 
జేసీ విమల పులిన *+ సీమయందుం 
బంకజూసనమునం $ బదిలు(డై. విమ్ణు నా 
న్ముతయము జపించి $ మరియు నతండు. 181 


క. కుందేందు ధవళమూ ర్తిని 
మందస్మిత మధురవదన $ మండలు నూయా 
నుందరు విష్ణుని. దనమది 
సం చేహనివృ త్తికొఅకు $ స్మరియించెందుదిన్‌. 182 


4-4 పుండరీకుని విష్ణమాయ యా వహీంచుట. ఏ.వ-6+--- 
శే, అన్ను వట్టినగతి నిద్ర $ యలమినట్లు 
మూర్భవచ్చిన పగిదికశనొ శ్రీగిచి చి ర్త 
మిం్యదియవ్యా ప్పి నుడిగిత $ -చేకనివ్ద 
నలరంగలవ్రూలె హరిమాయ $ యా(శ్రయించె 188 





1. ఆ. పా, మెయుండిన నపుడు మాయను నఖిలం౦బున్‌, 2. ఆ,పా, దృష్టాంతం 
బుగా చెతుంగంగోరి. 8. కనో్టోడ్చు. 
Vv—13 


98 విమునాయానాటకము 


తే, పాణి'జపియింపం దొల్లింటి $ భవము తెలివి? 
గప్పి విపరీత కృత్వమై $ (తిప్పుచున్న 
వినుత చార్మితమయైన యా 1 విన్థునాయ 
వి పసవాజ (పకృతియును $ వేజుచేసె. 184 


వ. ఇటు పుండరీకుండును విగత విజ్లానుండె యుండు నవసరంబున, 185 
య Ea a 
— 00-4 ఆక నియొద్ద కాక బోయపడుచు వచ్చుట. 9-౭ 


౨మారునిమోహన తీ(వ్ర వి 

కారము | స్త్రీరాపమొంది $ కదిసిన(క్రియ సొం 

పారియొక బోయగుబ్బెత 

చేరువ గనుపక్టై వ్మిపశచి త్తం బలరకా, 186 


క్‌ 


సీ. పచ్చగాజులయొప్పు $ పచరించు చేతుల 
సంకుటుంగరముల $ చౌయ లెసంగ 
నిగనిగల్‌ దొలకాడు శే బిగువు చన్నులమోదం 
గురువింద పూసల $ సరము దనర 
ధవళతాళపలాశ శతాటంక రుచి మించు 
ఇచిక్కులం జిజలునవ్వు $ జీరువాటు. 
గొప్పున కందని $ కురులు నించుక దోంచు 
నుదుటి జేవ్రరు బొట్టు $ కుదురు మెజియ 
కే, సన్నవలివెంపు టొల్లియ శ సగముగట్టి 
సగము మునుకిడి యొయ్యార శ ముగమెటుంగు 
కంచు మెక్టైలు మొరయంగ6 గడక వచ్చు 
నవ్విలాసిని. దగమెచ్చె $ నవనినురు(డు. 187 
క, ఆలీలావతి విభ్రను 
పేూలాయావన గుణముల 1 నెవ్వని తలంపాం 
దోళింపదు శ్రే ర్యచ్యుత 
మైలోకమునందు నంగ $ జార్తం బగుచు౯, 188 
శే. అట్లు ముందట (బత్యత్‌ $ మైన మదన 
"బీవతయుం బోలె నొప్పునా శ తీంగయబటోండి 


అ దు ల్ని వారు వను కవాలా! 


1. వాణి జనియింప. 2. ఈ పద్యము పా. పతిలోలేదు. ఆ, ప. (పతినుండి (గ్రహింప 
బడినది. తి. (పొ, పొ. కరువిందవూగుబ్బ. క. నునుశౌటి, 


ఆజ్యాస ము, En 99 


మేలియెల జవ్వనమునకు $ లోలుండయ్యె 

విగత లజ్ఞాభిమానుం డై $ వి_పకులుండు, .189 
క. కులశీలంబులు దలంచు నె 

వలరాయని బారింబడిన $ వాండు నవీనో 

జల యావన సంపద గల 

కలికి మెటఖుగువాలు! గంటి $ కడుచే పడినా, 140 
తే, చాని మదనోన్ముఖత్వంబు శ దాని సొబగు 

దాని (కైమ్మేని జిగి బిగి $ దాని వయసు 

మదనుసామాజ్య కళలట్లు శ మారుములయం 

జూచి పులకించె మనుతలం $ జొక్కు_ బేలి, 141 
క. అది నూయావిలసనముని 

మదింగానకపోయె. గాక శ మటీపాటు(డు దా 

నిదిబోయత యనవలచే 

తుది (భమసీన తలపు తెలివి $ దూ(కొనం దెందున్‌ , 142 


—-౭౭-శఈ4 ఆ బోయదానిని పుండరీకుండు మోహించుట. ఏశా-6---- 


వ, వెండియు. 148 
ఉ. ఇమ్యెలనాయగ యొంటింబడి $ యిక్కడికిం జను దెంచె లీలనిం 

కెమ్యెడశై న బోంగలదొ $ 'యేవుయినం బనిగల్లి యిచ్చటం 

దియ్యముచూపనుండునొ మీదింబరికింపం గనంచు నాత్మలో 

నయ్యన నీనురుండు వెడ $ యాసల ెల్లునం దల్లడిబ్లంగన్‌. 144 
ఉ. అచపలాతీయుం గదిసి $ యాధరణీ నురపంచ బాణునికా 

జూచె నునోనురాగమతి శ సొౌంపునం బొంపిరివ్రూవు చూపునం 

జూచిన చూపులోన నుడిశీజోశకె వికారము మై చెనుర్పంబె 

కిల్లేచిన సౌఖ్యముల్‌ వెలప + లించెను గోర్కికి. దావలంబ్బులై. 145 


క. జవ్వనపు సిరులుముదమున( 
(గొన్వారుచు నున్న మెజుంగు $ గుబ్బలతోడ౯, 
నివ్వటిలుచున్న కన్నియ 
యొవ్వనింబై కొనదురతికీ $ నేకతమైన౯", అ 146 
క, ఎల్ల పాయము లావణ్యము 
గలిగిన న్తీపురుషు లొంటింశేగదిసిన వేళన్‌ 


1. ఆ. పౌ. మెరుగు గుబ్బెలాడి కడజూపట్టన్‌. 2. ఆ. పా, మది,..మాకొనటెం 
దున్‌, తీ, ఆ, సౌ, ెల్లెచనసంఖ్యముల్‌. పలఫులింభ్రుల, 





100 వీష్ణుమూయానాటకము, 


శే, 


1వలరాయండేల మానును 
కులశీలములడ(చిజోడు శ గూర్పక యెందుకా. 147 


. ఇవ్విధంబున నొకరియొకరి తలంపులం గామక ళాశంకలంకురింప తవకంబు 


నం బట్టుకొన గమకింపుచుండిరప్పు డప్పువ్వుబోణి యతని తలంపు దెలిసి 
కొనంజూచి కొండొక ఛైర్యంబు సట్టుకొని కశ్చైదుర బిగువుచనుకట్టు పయ్యెద 
దిగ జార్చుచు నదీ జలంబులం గాళ్టు చేతులు గడిగికొని యొక్క కెందమ్మి 
పూవు దిగిచి పుప్పాడి చిందయందంద కరారవిందంబున. (దిప్పుచు. జ్మక 
వాకమిధుననిధువన (క్రీడ లాలోకింపుచు, ముసిముసినవ్వులు నవ్వుచు వోట 
కూటమికాశలు గలుగ మగుడిచూచుచున్న(. దదభ్శిపాయంబుదెలిసి మనసి 
జుండు (వేశేపం బుండరీకుండు లేచి యాచమనవ్యాజంబున దాని డాయం 
బోయి. 148 


--ఉ౭ ఈఊ+4 బోయదానికి. బుండరీవనికి సంఫభొషణంబు జరుగుట. ఏశు- ఆ౭-_- 


. ఎవ్వరిదాన వెక్కడికి $ నేగద వాయితపాటు తోడ నీ 


వివ్వల నొంటిపాటున యశేభేచ్చ రతీశపిహార చేఖం దో 

జెవ్వరు లేక, (పాణవిభు. $ జెవ్వండు నీకుల మెద్ది చెప్పవే 

జన్వని నిన్నుంజుూచి నుది/శేజాలక వేడుక తొంగలించెడు౯, 149 
అనిన నించుక్‌ తలవంచి $ యాననమున 

నల(తినవ్వును లజ్ఞయు శ నంకురింప 

చేతికందిన ఫలమట్లు $ చేరంబడుచు 

నెలుగురాల్పడనొయ్యన $ నిట్టులనియె. 150 


+౭-ఛ4 బోయది తన వృత్తాంతమువెప్పీ పుండరీకని వరించుట. $త్రా-అ+-- 


. బోయవారిపడుచే $ భూనురో త్తమయీను 


చండి తేదునాకు + జెద్దవారు 
(oa) (a) 


“గలరు ముసలివారు + తలి దండు లింతియ 
యల్ల యేటిదాపు $ పల్లెదాన, 151 
* మావారి దల్లిదం్యడులం 


(బోవను, ననుగారవింప శ బొండై నపతిన్‌ 
భావించి గాని వెండిలి 
గాపించిన నొల్లనను చు6 శ గడుంజింతింతు౯ా, 152 


. దానండేసి మగడు శ తన శెవ్ష(డును లేడు 


తగినముగండు లేమి శ నుగనియాక 


1, ఆ. పా" వలరాజువారి విదచునే. 2. దమక తమక తనముశంజన., 8. మాటచవాటి. 


ఆ ళ్వా సము, ౨. 101 


విడిచియున్న దాన, $ విపపుంగవ నీవు 

మగండ నై తివేని $ మననువచ్చు. 158 
క, ఆరూఢ యావనంబిది 

భారముగా డిన్నినాళ్లు $ పరికింపనుహో 

భారమయి తో (చెనిప్పుడు 

నీరూప ్రీలుమోంద $ నిగుకుచు నుండక. 154 
క. ఎెన్న(డు నెవ్వరిమోందను 

గన్నానక యున్న చోట. శ గాముండు నీవై 

గన్నాన జేసె, సింకనె 

ట్లున్నదొ నాభాగ్య రేఖ కీయుత్తను చరితా. 155 
-౭౭-శ4 ప్రుండరీక్షండు బోయదాని కలహీనతక్రం జింతించియా మదనాతురుండౌట. $-శు-0౭-..- 
వ. అని పొలివూనినిండు జవ్యనంబునం. గన్నులపండువై యున్న యక్క_న్నియ 

నోరూరం జేయుచున్న చందంబు డెందుబున జం దికారసపూరంబు చం[దో 

పలంబునుంబో లె ననురాగ రసమయంబు గావింపుచుండం బుండరీకుం డంత 

గ్లతంబున. 156 
ఉ. అక్కట యింతచక్కని మృశీగా&ీని బోయత నెట్లు చేసె న 

'వ్వెక్కురు దై వముర్వింగడు $ విభమసంపద మోణువారి యం 

దొక్క-క శంక మేనుయిన $ నుంచు. గృపావిపరీత బుద్ధిమై 

చక్కెర విల్తునంతటి రశసజ్జుని నంగవిహీనుం జేయండే, 157 
ఉ. వాసన లేని మేలిమి ను$వర్ణము దీని నునోవారతగను 

చ్యాసనుడన్వ వాయ మొకశటల్పతరంబుగ సంఘటించుటం 

జేసి విలాస వి[భమ విశ శేషము మాన్సెడు నాకళంకము౯ా 

భాసుర చంద బింబమునః $ (బన్నని వెన్నెల కందునుంబ లెన్‌, 1658 
తే, ఇంక నిన్ని విచారంబు $ లేడశకెక్కు_ 

గంతుండ సిభార శ్రైర్యంబుం $ గ త్తిరించె 

నాదరువు లేక చి త్తమాశేయ బలమిాంద 

(వాలియున్నది మగుడం (దిశేప్పంగ రాక, 159 
క. ఈచేరక నూటలలో 

శేచంచల నేత్రి(బేను శ నెలయించితదీ 

యోచితరతి తయ్యతనుఖ 

(ప్రాచుర్యం బనుభ వంతు $ (బహృ్మము నుట్టన్‌, 160 
వ. అని కామో(జేక జనితో న్య్మాదంబున లజ్ఞాభీనానంబులు విడిచి దానితో 

"నిట్లనియె. [ 161 


102 వీమషునవూయా నాటక ము, 


కు 


ఓ వెలంది నీ చరిత్రము 

నీవచన వికేపగతియు * నీ వినయము నీ 
లావణ్య భావములు ము 

చృావము మదనానురాగ $ పదముం జేసె౯. 


+ నీ యిటువంటి సద్దుణము శ నీ నవయావనరూప లకుణ 


శ్రీయుతిం జెందగల్గిన విశ కేష పురాకృత పుణ్యమేమనన్‌ 
దోయజనే(తి నాదగు మీనోరథము౯ ఫలియించు నీవు నా 
(శ్రేయసివై. తివేని విధిగీవెంపున బోయత వై న నేనుగు౯, 


= నీ మనసులోన. బెనగౌద 


నీమాటల కడుగుదాట 1 నిక్కము వినుమా 
కాముడు రతియను సాక్షులు 
గా మృవ గాదబలనమి $ శకె_కొను నన్ను క, 


. బిగిచనుదోయి (క్రొ మొ్మనల $ చెక్కు_వయక్కు_నం జక్క నొ త్తి యొ 


ప్పుగ నధరాన్ఫుతం బొసంగి శ పొందికమూటల గారవింపుచుకా, 
దగనుదభీష్ట పుప్పశరశతం[తముల౯ా సుఖ కేళి జేల్పవే 
మగువతదీయ తీరనవ4నుంజుల వంజులకుంజ వాటికన్‌ . 


. అని యనుమానింఫక మన 


మున నునసిజ బాణపాతశమునం బొడ మెడువే 
దనంబడంజూలక బాలిక 
గనుంగొని తనుకించి పట్టి శ కాంగిటం జేర్చెన్‌ . 


+, మును వనితజవ్వన పుసిరి( 


గనివంశము మజ చెంబిదపం శ గాంగిటిలోనం 

దనువముజచె (బొహ్మణు(డు రతి 

నొనరినని(క నేమిమజుచుశనో నుఖేళి౯, 

అదెరాయిది సాధారణ 

మదిరామా(తమున నుజచు $ మనుజుడు మదవ 
న్మదిరాశ్నీలీలోత్కట 

నముదిరారసలవారిచేత $ నుబువడె యెందున్‌, 

ఇట్లు మోహపరవశత్వంబున (బవ్మాకుల సంభవుండు సం్యభమించి 


162 


168 


164 


165 


166 


167 


168 
పరిరం 


భించి పులక కఠినా కలితగా( తాభోగుండును. బద్ధానురాగుండునునై. కా(గిలి 
వదలక మదవతినతి(ప్రయత్నేంబున నొయ్యన నెయ్యంబుగా( దార్చికొని 
తన్న దీసవిధపువ్బీతలతానికుంజ [కోడంబున నిధువన క్రీడ లాచరించి తదనంత 
రంబ జోడువాయక _ వేడుకజొ త్తిల్లు చి త్తంబులతోడం దద్ద్గవాంబున కేగి, 


అశ్వాస ము. 3, 


108 


దాని జననీజనకులగు నత్త మామలకు నల్లుండనని తనపేరు చెప్పి ననుస్క_ 
రించి, వారి దీవెనలు వడసి యింటికి సర్వంబును చానయె బోయకాపురంబు 
సేయుచుండె, నివ్విధంబున. గొంతకాలంబున నప్పువ్వు(బోణి జవ్వనం బనుభ 


వించి మొక్క_కొడుకు నొక్క_కూతురం గనియెనంత. 


. ఆయాలును నాబిడ్డలు 

నాయిండ్లును నాకులంబు $ నా(బతుకును వే 
ఉేయొక సంసారస్థితి 

మైయుండెం గోరినట్ల $ యావి(పునకు౯. 


౨4-44 ప్రుండరీకుండు మాయాసంసారము చేయుట )ఫ-4+-- 


ఈ రీతి న్మాయాసం 
సార వృథాథాంతి. బూరలె $ సదసద్వి ద్యా 
(పారంభముడిగి వి(పుండ 
వారణ నత్యల్ప శ భోగవాంఛాస_క్రి౯, 
* అల్ప సంసారవిషయ సుశఖానుభోగ 
మభిలవీ.0పుదు రధములిశట్ల ధమగతికిం 
దద్విర క్తి ప్రబోధ నుశభాస్వరూప 
చిదనులానంద మనుభవింశపుదురు ఘనులు. 
దుర్విషయ కలుష వార్థ Ne 
తర్భత్నులు గనరుమోతు $ థానుమువిద్యా 
పర్వత శిఖర స్థితులగు 
నిర్వాహక మతులుగాని $ నిశృయదృష్టి ౯ 
. అంతం దత్కాలంబున నతండున్న చేశంబున. 
పగలార్హఫూనె (పాశేక్పశ్చి మంబులగురు 
కావ్యులు సమస _ప్పశీకమున నుండి 
భూనుశేతువు దోంచెం. $ దూర్పుదిక్కున బుధ 
శ కనుధ్యన్థుడై $ సూర్యు(డుండె 
(గహరాజ భార్లవాక(గగుడయ్యె గుజుడు మో 
నమున వ ర్తించెశ $ నై శృరుండు 
దితినుకాహితమం[తి $ యతిచారగతుం డయ్యె 
శశిరక్త పరివేష $ సహితుండయ్యె 
కే, చంద్రికాచ్భాయ విద్యుత్తు శ సం్యభమించె 
(పాతరాగంభముల( దుషా శ రములు చిలికె 


169 


170 


171 


172 


178 
174 


104 విష్ణునవూయానాటకము, 


రాాతిగగనంబు నత(త $ ర మ్యనుయ్యె 
విను నునావృష్టి దోషశమా విర్భవింప. 176 
సీ హరునిచిచ్చజ కంటిశమురువున నిప్పులు 
గురిసెం జండకరుండు + గోచరముగ 
నాడాడను[గద క వాగ్ని శిఖాభీల 
మై నీజుచేసె వీనాంతరములు 
గండ భేరుండాది $ చండమృగంబులు 
(గామోపకంఠముల్‌ $ గదలవయ్యె 
పటుతరసంతాప $ భార కారణమ్ములై 
వ్యాధులు జీవల $ నలతముం చెం 
శే గళ్ల రాజులు డెగిరి నిశీప్కొ_రణంబు 
' దండుగలువై (పజనాత్మ 3 ధరణివిభుండు 
బంది పట్లులు తజచయ్యె శ బాపకారి 
విధికృతంబయియయ్య నా$వృష్టీకతన, 176 
ఆ. వజులింకెం గాలశు $ లింకె నొడన బావ pe 
a టం. 
లిం కెనూతులిం కె శ నింక కున్న 
యయ్యవ((హోేద శ యముననం భోరఠాశి 
మైన నింకుననిన $ నబ్బగర్భ ! 197 


నీ, కడువాడి కొనమాడి $ నుడిసచ్చి వేరెండి 
వరులు వెంధూళిమె శ ధరణి. గలిసె 
యావనాళాది స$స్యము లెల్ల భూమిని 
పదనులేకయె విత్తు $ బడకయుండె 
పుష్పఫలాభి సంపూ ర్తి శూన్యత నెల్ల 
తరువులు నీరింక శ బిరుదువామె 
నీరసంబై నేల $ సెరియలు వాసిన 
తూడిదుంపలు (గాగి శ మాడిపడియె 
తే, నిగుడికావురు దిశల(జెశన్నొగలు గవసె 
సెండమావులతో మంట $4 అగ సెంయేదల 
నయ్యవ(గహసనుయ చంశడాం శుకిరణ 
ధగభగద్య్వహ్నీ కీలావి శ తానవాతిని, 178 
క. ధనికుల యిండ్లం గలిగిన 
ధన మెంతెయు నెత్తు కెత్తు శ థాన్యముంొన(గా! 


వ 


ఆశ్యాసన ము, 3. 105 


జనెధభాన్య వాటికాతతు 
లనలశిఖా చోరబాధ$ లవిసరియ మ్యె౯. 179 


. దురితమలీముసాంగమును $ దుస్పవహారోవ కఠోర దంష్ట్రలున్‌ 


బరిభవ దీర్గ జివ్యాయును $ బంధురరోదన సింవానాదముకా 
ధరనిశితా సిధారయు నుశద(గతమిఅదరి[త తాని ఇా 
చరి, వికృతాకృతిం గనిమశేసంగుచు. జైకొన జంతులోకము౯, 180 


వెండియు నకాండ[పథయంబై న నయ్యనావృ్టి. దోషంబునం (ావీంచిన 
మపహోమౌోముంబునం జేసి త బ్లేశంబున రాజనంబు తేజంబు దొలంగె దినసరి 
సరియయ్యె, సంభావ "లేపుదవ్పెం గర్బూరఖోగి బాగు చెడె, బలుగు త్తి మొత్తం 
బడియెం, గాంబోది బీదురాలె, నలిసె నవసె, నెల్లి పాసంగి (గుంగా వంకె 
డొంకె, మెట్టజీలుగు మాలుగయ్యెం గావర కావరంబుడి”ా, స_త్తెనంగ 
సత్తువ చెడె, వెలవడంబు వెలవెలంబాకె, బుడమముడివడె, వరి నురిగె 
ఇౌమళోనులంబు విడిచె, యవల చెలువుదవ్పె,గోధూవముంబు నిర్దామంబయ్యె, 
నువ్వుకొవ్వరె, వెసరు నుసురునకుందవ్చె, మినుము మునుము మునుగొ నను 
మనుమానంబయ్యె, నులవ చెలువువూసె, బొబ్బర దబ్బరయ్యె, ననంగ 
నలంగ మునిరి మిసిమిదవ్పె, లంకల బింకంబు దటి”, నావ (ప్రభావంబు 
నద లెల గందమూలంబులు నిర్మూలంబులయ్యె౮ జెజుకు గిరక పడె, నాకుదీలెలు 
చీకాకయ్యెల బోశ్యమాశులు తేశువచెడె, చూత పనస రంభా ఖర్జూర 
క పిద్ధ తాళ హింతాళ నారికేళ నారంగ జంబు జంవీరమాతులుంగ లవంగ 
(పముఖ ఫలపాదప (పభానంబులు లూనంబులయ్యు, నలాబు కూశ్మాండ 
కర్క_రీపటోలికా కారవల్లీ వృంతాకకోశాతకీమాలక (ప్రభృతి హితౌవధీ 
నికరంబు దుష్కరం బయ్యొ, దధిత్నీర ఘృత తెల మధుశర్క_రా స్తోమంబులు 
విరామంబులయ్యె, శుథాతుర బాలవృద్ధ త్రీలోక భీరుక పరిచేన నార్త 
నాదంబులును, ఘాస్మ్యగాససలిలపాన దార్మిద్యంబునం గంటకో (ప్రాచీన సరస 
తరుగుల్మలతా నంతతులు నమలుచుం గృశించు పశుగణంబు లొనర్చు 
నంభారవంబులుప్పొంగి గగనంబుం గబళింప, “భిమోంచేహి, “నా ధ్తిగచ్చ” 
యను దీన నిరయజనాలాపంబులును, “దర్శిదస్య మృతస్యచ”' యను 
దుఃఖా రుల దీనలపితంబులును “కాలోవ(కగ తిర్భవే”_త్తను చింతాపరి( కాంతుల 
భయాయ_త్స భావణంబులును, “జాతస్య మరణం ధ్రువమ్మను చేవాత్యాగ 
వైరాగ్య ఛభావణంబులును, “ రకుంతి పుణ్యాని పురాక తాని, యను థార్మిక 
(వమాణో కులును, “ దరిదతా ధీరశయా విరాజతే “యను సత్సురుముల 
యభిమాన వాక్యంబులును, “న బేవాత్సృష్టినాశః "యను పౌరాణికుల 
యుపశమన వచనంబులును, జెల్లుచుండం గరుణాద్భుత భయానక భీభత్స 


V—14 


106 వినుమాయానాటకనము, 


కా(దరసావహాంబగుచు( చగేదార శే(తంబులు ధూళిమయంబులయ్యె, 
(గామోప కంఠంబులు పశుశల్య్వంబులయ్యె. గృహోంగణంబులు శవనుయంబు 
లయ్యె; 'పట్టణంబులు శుష్కీభూత మృత కరితురగగర్దభోన్ట్రు క భేబరకబళన 
వ్యాకీర్ల కుర్మీ_ర కంకగ్ళ(ధ కాక సాలావృక కోలావాల మయంబులయ్యె ; 
మనుజలోకంబు పరస్పర(దవ్య పరిహరణ వంచన  తాడన మారణ తర్ధన 
గర్జాదివివిధ దుష్క_ర శనుయంబమయ్యె ; దిశావలయంబు, దుర్గంధముయంబయ్యె; 
నవోరాత సం ఛధ్యాసమయంబులు పిశాచ మలినచ్చాయా మయంబులయ్యె, 
నిట్లు మేలెల్ల నడంచి భూమింగల సారస్యం జెల్లందీర్చి చతుర్విధ పురుషా 
రంబులను గావుపట్టుచు, నర్భ(ప్రాప్తికై పర్జన్య చేవశా(పీతిగా నొనర్చు 
ముంత తంత జప తపోధ్యాన హోోవుకర్శా కలాపంబులు గావింపుచు 
శాకునిక భాహణంబు ల్మపమాణంబులు సేయుచు ననన్యవార్యంజై యనా 
బారంబునకు నాభారంబును నజ్హానంబునకు నిదానంబువు, నర్మ సాంకర్యం 
బునకు నాకరంబును, నరిషడ్వర్షంబునకు నిసర్లంబును, జంతు నాశంబునకు 
నివాసంబునై యావిర్భవించిన యాదుర్భి*కుకాలంబున, [181 
వెట్టినతల్పులు $ వెట్టినట్లుండె చే 
గ So సమశయార్చలుడినె 
వ్శిపనుందిరముల + విధిదక్కె_ స్వాహాస్వ 

ఛాననుః పుణ్యశ శబ్దములు లేక 
రాజసౌధాంగణ * తేజంబుచెడె వీర 

భటఘోివ గజవిజ్బం $ భణము వాసె 
నంగళ్ల సాబ గొల్ల $ నడంగెవ స్తు క్రయ 

విక్రొయంబులు నూని $ విజననుగుటం 
దల్లీ బిడ్డ కిడని $ దశవచ్చె వ మగండాలి 
"నమ్మ యనెడునట్టి $ యలతవచ్చె 
గురుసవోళోదరాది $ పరమటొంధవులకుం 
బేోరుపుబులేమి $ కారణమున, 182 


న. 
క్‌ ళు 351 9 


ల 
_ము. (గ్రతుదీకుల్‌ వడుగుల్‌ వివాహకలనా $ [ప్రారంభ సీమంశ ముల్‌ 


రతి తంత్రోత్సవమాట పాటలు (క్రియాశీలం కార సారస్యముల్‌ 
(వతముల్‌ వేదపురాణశ్నాస్త పఠనల్‌ $ వర్గా శ్రమాచారముల్‌ 
హతసంస్కా రములయ్యె "లేమిగడుంబెక ల్లై యెల్లెడ౯ా దోంచిన౯. 188 


వ, అట్లు మానిసిమానిసిందిను కజువుదజమిన నుపాయళూన్యు లై సకల మహో 


జత నాకటి చిచ్చువె నర మలవులనూడి మండి కుండ బడుగులై హత 








1. పట్టణాపట్టణ. 2, ఆ ఆ. పాం దుష్ట శాలంజున, శి. ఆ. పా. భటకోటి కరటిజృం, 


పీ 


ఆశ్వాసము, ౩ 107 


"కేషులు పాడై నయూళ్లువిడిచి యమ్యై నెలవులకుం బోవుచుండి రట్టి ముట్టడి 
Ce ౧m Cha య] ల 

న త్త నానులు గూంతు రంతరించిన సంతరించ లేక నవ్విరించి కులసంభవుండు 

దుఃఖా(కాంతుండై (ప్రియకాంతం జూచి కన్నీరునిగుడ్చుచు నిట్లనియె, 184 


: ఇరువది యేండులయ్యె మన శ మిద్దజముం గవంగూడి యెందునే 


యెరునును లేకయుండితిమి శ యీసరికిన్‌ విధియింతమిోందనే 

"నెరవునం "జెట్టునో యెజుంగక నృద్ధులుం బుుతియుంబోవ దుఃఖసం 
భరితులమైతిమి య్యడలుశేపాటున కంటును లేమినొ*ప్పిడుక్‌, 185 
ఈ దురి తార పమున 

చేదరియుం చేరలేక శ యిదిగో చీకా 

3. దెసపడుచున్నారము 

a... 

"వి దలి యిం నెన్ని పాట్ట $ బడుదుమొ మూందళ౯ా 186 
a (a2) 


. తోయడజామీ నేటోతో నీకు నాకును 


దై_వమెడిరు సేయం $4 దలంపయటోలు 
నిలరుణాను బంధ$ మెన్నాల్లో * యన్నా శ్లే 
"కాక కరూర్చనేమి శ కారణంబు. 187 


. అని మోహాతిశయంబున వాత్సల్యంబున దై న్యంబు తోపంబలికి యాకలి 
Qa 


నీరుపట్లకు నోర్వక పుర పురం బొక్కు.చున్న పిన్నబిడ్డనిం జూచి ని శ్వేదించి 
యీశిశువును రత్నీంచుటకు మిక్కిలి (పయాసుంబై యున్న చేయుపాయం 
బుననై న శీ శుంబున నొండు బేశంబునకుం బోవుట కర్ణంబు, మీన బేశంబని 
యుండుట కార్యంబుగాదు, 'నుభితంటై న రాజ్యంబునం దిరిసికొనితినిమైన 
(బైతుకవ చ్చునని యూహించి. 188 
వాలంతి విను పూర్వదమీణ $ భూము లెల్ల 
నెపుడు దుర్భికదోవంబు $ "నెఅుంగవం[డ్రు 
బవానదీ మాతృకలుగాని 3 (పతిదినంబు 
దివినిరీఖీంచు బేవమాశతృకలు గావు. 189 
కర్గాటరాజ్యంబు $ గంభీర తుంగభ 

(చాజలౌాఘంబుల( $ దజిచుపండు 
(డావిడజేశ ముశేత్తరళోర్మిరవ్యుకా 

వేరికాలువల ముశక్కారుబండు 





1. జెట్టునోయనగ, ఆ, పొ, వెరవును బుట్టునో యెరుగ. 2. నొప్పడున్‌. 8 ఎడలునేయ, 
మెన్నాళ్లునన్నాం ర్‌. నన్ని వేశంబని, 6, సురక్షీతంచైన, 7. చెసగదండు, 


108 విశుమాయానాటకము 


తె 9లింగ్యమధ్య భూశతలము కృష్ణాగాత 
మి (పవావహాంబుల శ మిగులంబండుం 
గాళింగమధ్య దిశన ౦డంబు లాంగూల 
శారదానదులచేం శ జాలంబండు 
తే. వెండియును జ్యితమిట్లనా $ వృష్టిమొన 
నంబుజాఖీ నభోనభ $ స్వద్వయమున 
పేవర్ష మొస్పార గౌతమి $ వరదముంపం 
చార్భ (ముల యూళ్లు పదివేలు $ బండునెపుడు, 100 
సీ వ్యతోవంజూచిన $ నేఫొద్దు సలిలాన్న 
స(త్రశాలాజన $ సం్యభమంబు 
లేయూర (జూచిన నెల్ల థాన్యంబులు 
కోరుపన్షైడు (వజా శ ఘోపణంబు 
లే యింధ్లంజూచిన శ నిందిరాకరసంత 
తోత్సవతోరణ-శభ్యుదయ రేఖ 
'లెవ్వరింజూచిన $ నివ్వటిల్లెడు దయా 
దాన సౌజన్య విశీద్యా నిరూఢి 
శే, 2యమెచటంజూఛినం గనుపండు శ విందువిదన 
నారి కేళాన్లుపన సపు$న్నాగముఖ 
భిరితశృంగారవన పరంశేపరల చేత. 
గోరికలుముంచు గాతమిాశతీరభూమి. 191 
శే, 'దివ్వమై తగుగాతమి $ తీరభూమి 
భోగ మోతంబులకు జన్మశభూమి నువ్వె 
జన్మసంస్కార ఫల వికేశషంబు గలుగు 


వారలకుంగాని కలుగ దశవ్వసతినుఖము. 192 
వ. ఈ వృత్తాంతంబు మున్ను వెద్దలవలనవిని యెజుంగుదు _ నందులకుం జోద 
మని నిశ్చయించి. 198 


సీ, కొడుకు. జంీకటనిడిగీకొని బోయ"యిల్లాలిం 
జక్క_ంగా వీపున $ సంతరించి 
గంజిచి తడికి నీతీగలు పోకముసి రెడు 
నుగ్గంపుకుండచే $ నొకటిపూని 





1. ఆ. పొ, దర్పమొప్పారగాతమి దరులుముంప. పార్శ్యభూములు 2, ఆ. పాం 
ఏమిశెప్పుదు కనుపండు. త, ఆ, పొ, ఫలిత. క. ఆ. పా. మించు. శ్‌. ఆ. పా. వారి 
జానన గౌతమి తీరపసతి. 6, ఆ. పా. సందిటనిడుకొని బోయయిల్లాలి. 7. (పొ. పా, 
పోయియిల్లారి, 


వం 


ఆ శా్తాసము, కి, 109 


యొక. కరంబున $ నెక్కుడించిన విల్లు 
గోలలవిడియంబు $ గూడంబట్టి 
నడునె త్తివై ( (చాటీముడచి చుట్టినచింపి 
హీ అ 
యోాంతాకుచాప వశహీంచి (కుంగి 


. వీనుంగుల నెత్తుకొని నిజశేస్థానమునకు 


జరుగువెక్కు_రు బడుగు విశ్రశాచనునంగ 

మెలవటిన మెచాయ $ (మూంగేపడుచు 

రా అ (an 

పుండరీకుండు గాతమిో $ భూమిక రౌ. 194 


. ఇట్లు కతిపయదినముల $ కొచటన చట 


నాకలంబులు దినుచు నశల్లల్ల 6 జేరి 
పుండరీకుండు గౌతమీ $ పుణ్యభూమి 
నంతపాపతీయమునకె శ యబగర్శా. 195 
వ జాభీ 
చనిచనికాంచె వ్మిపుండు బిశస (ప్రసవ(ప్రసంత్సరాగసం 
జనితెసుగంధబంధురల$నజ్ఞల శీకరనీత వాతపో 
తనిరుపమాన శె త్యనిరశత (పతివర్ధిత స త్తపోోవతా 
a ఠా వాని 


దినియను నై వీకవతతి 1 తీరములంగల గాౌతమిోనదికా. 196 
ఇట్లుగాంచి యనతిదూరంబునం గరంబులు మోడ్చి. 197 


. రంగదని[ద స్మదుచివిశరాజిత పద్మనుగంధ సమి్మిళ 


దృృంగకనంగ భంగళళి $ దీ ప్తకదర్చ కృశానుషంగ కా 

శాంగసశీకరోత్క_ర సీను గతరంగకు మొ క్కెగాతమి 
గంగకభంగురాభ్యుదయ $ కారణకారుణి కాంతరంగకుకా, 198 
తరంణల వెల్లు (గ్రొన్నురువు $ తండము మెండుజలత్క_ణావళీ 

విరళతయుక్‌ భమిావలయ విభ9నుముక౯ లహరీపరంపరా 
నురుచిరభంగియుకా జవము $4 సాంపును బెం వెసలార నచ్చునీ 

గరిమ (తిలోకలోచన విశకాసము సేయుగదన్ము గాతమిా, 199 
కొండలు (వక్క-లించి పటుశకూలనిపాతము నాచరింపు చుక౯ా 

జండతరో(గ న(క్రముఖ $ సత్వవిహార సముచ్చలన్మవో 

ఖండతరంగ హ_స్తనులం శ గంకణముల్‌ 'వెదచల్లుచు౯ సము 

ద్దండత వచ్చునీనిబిడ శ దర్పము మెత్తుగదమ్యుగాతమి. 200 


అని కొనియాడుచుం బ్యుతసహితుండై పుండరీకుండు దత్పుణ్య వాహినీ 
(పవావాంబున నవగాహించి దప్పిదీర సలిలపూరంబులు (గోలి దుష్కర్మ 





1. (మానుపడుచు. 2. గరిమె, 


110 వీషువమూయానాటకము, 


విముక్షికం బాొత్రంజై వెడలి త _ల్హీరంబునం గొంతదూరంబు చనిచేరువ 


నొక్క య(గహారంబుచూచి డాయంబోయి. 


పుండరీకుండు బోయదానిని చిన్న వానిని మల్లి చెట్టు [కిందనుంచి 
Bisa { య్మగహారములోనికి భికమునకం బోవీట, | 
క, (గామోపకంఠమున వట 
భూమిజ మొకటున్నంజూచి * బుుతునిదానిం 
(బచేమమునడించిభితుకు 
భూమిసురుండరిగె ప్యతశపుట హా స్తృముతో౯, 
శే, _బావ్మూణుండు ధర్మపథముచే 1 పట్టియింక 
1యువతిపు(తావలోక నాశ్రభ్యుదయ మొంద 
నునకునుండుట దగదని ఈ మాయసతియు 
మాయ బౌలుండు నవ్వల $ నూయమెరి, 
క మాయా కారాగ్భవామున 
బోయత యనుసాశ బంధ మున బావీరమా 
నాయకు(డు పుండరీకుని 
చబాయకయి(క దివ్య రాజ్య $ పదవియుని చ్చు. 
శే, అధికవిజ్ఞాన నిధిమయెన $ యవనినురు(డు 
పుండరీకుండు త్రైలోక్య శ పూజితుండు 
కోరికొని నాయ నీ దురాగచారదిశకు 
వచ్చెంగాక యతండు దు$ర్భాంఛితుండె, 
శే, ఉత్తమళ్హానవిధింేల్చు $ నొక్క_వేళ 
నురుకృపామృుతమునం బేల్చు $ నొక్క వేళ 
నెప్పుడెవ్వరి నెటుసేయ 3 నిచ్చగించు 
నట్లకావించు లీలార్థ $ మచ్చ్యుతుండు, 
తే, ఉభయకర్మఫల (ప్రా ప్రి*నొందం జేయు 
నుభయక ర్శవినిర్ము క్షి $ యొగినొనర్చు 
నచ్యుతుండె క_రయనియుండు $ ననఘనుతికి 
నొదవు తుడియందు విన్ణుసాకయుజ్య లము. 
వ ఆ సమయంబున, 
క, తనమాయాపటలముడా 
పునవారి సాయోత్కరింప: శే బూనివసించెకా 


ప పా, పొ, బంధుప్ర తా, 2. సిఖ నిఫ్టి, 


201 


202 


208 


204 


205 


206 


207 
208 


శే, 


ఆ శ్వా నము. 9, 111 


విను తెరలోపల "వెలువడి 

కనుపండువ్రుగాంగనిలువం $ గలనటులీలకా, 209 
జలధరచచ్చన్న నత్ముత $ సమితింబో లె 

మాధవునింగొల్చి తన్మహగేమాయతోన 

నారదాది మునీయ్యదబృంశదారకులును 

జేరియుండిరి తత్కృపా శ శ్రీలుమూడ,. 210 
ఐ"రున్నయట్ల నచ్చర 

లారూఢవిమానలై సశమంచితపుప్పా 

సారములు గురియనుండిరి 

శ్రీరమణుని యాజ్ఞవ్నిప $ శేఖరుమోాందకా, 211 


. ఇవ్విధంబున భాగవత కేస్టుండై న పుండరీకుండు వేద్యగానుంబున విను 


మం[ తాలయంబు (పవేశించి సంసారతుధాతాపశాంతితై వై రాగ్యపా(త్రం 
బున నుపనిషద్వాక్యంబుల చేతం లై వల్య లమ్మీం బరమానందా మృత భిక్షు 
యడుగం గోరియున్న యమ్మహోయోగి పుంగవుండు గావున నయ్య(గహాో 
రంబుంజొచ్చి యొక్క. పుణ్యగృహాంబునకుం బోయి యభ్యంతరవ రిని నయ్యి 
ల్లాలిని “భివాంచేపీ'యని పలికిన విని అయ్యా వేళగాదు. తిరిగిరన్ఫునిన 
వెండియు నిట్లనియె. 212 


|| అల్ల దెయాలును బిడ్డడు 


నుల్లలనుడుకు చును నోర్వశకున్నారు కోడుం 

జెల్లగునాశటి చిచ్చునం 

దల్తీ వేదనక భికుశదయనిడుమనియె౯. 218 
పుండరీకుండు దానునాశపువ్వుంబోణి 

తనకులాంగన యీాయిల్లుశీతనదిగా 

నెబుగ నేరక భితుదాం శ దణమియడుగ 

నాపత్మివత పతిమాట $ రాటయెజీింగి. 214 


ఇదియేమొకో భర్తనదికింబోయి తీర్థం కాడి 'వేగిరంబరాక తడవుచేసి మధ్యా 
వ్మాంబు దిరిగి గుతపకాలుబు దప్పక _వాహ్మణుల నర్చింపనలయునని 
విచారించుచున్న దగుటంశేసి సావిత్రి యాలోననే భిమోంచేహీయనిన వేళ 
గాదనినంబోక యాలుబిడ్డ లాకొన్న వారని దయదోప భియోర్థియై పలుక 
సవ్వచనంబు తనముననునూడం బుండరీకండు పలికిన కపటంపుం బలుకని 
నవ్వుచు నొక్క. తామృపా(త్రంబు దోముచు నిల్లు వెడలినచ్చి ముంగిటనున్న 
పతినవలోకించి, 2165 


112 విన్గునూయానాటకము, 


శే, ఎంతదడవాయె యమునకు. $ నేగిమోరు 
తీర్థమాడింతకపుడెయే. $ కేరరాణె 
వీడీపనను నిట్లు భికువేశజెదరు గాని 
(చాహ్మాణులం గొల్చి తెండు శీశ్రఘుంమునం జోయి. 216 


వ, వేగిరంబవచ్చి వంటయును వేళదస్పకుండ (బావ్మాణుల నర్చింపవలయు నగ్ని 
హోత చేవపూజా విధానంబు లాచరింపవలయు నాయితేము సేయుమనిన 
భ్రమయింపుచు మాయలాడుచు వచ్చి ముని వాకిట జెంగుపడి యూరకున్న 
వారిది యేమనిన మారు త్సరం బీ నేరక కళవళించి. 217 


చ. భ్రమసి యతండు వెండియును $ పక్టైడు నాకళనంబు పెట్టుము 
_త్రమసుచర్నిత్ర తల్లియని $ చైన్యము దోంపణగం బల్కు. చున్ననా 
యమచలియించి యేమియిది $ యక్క_ట భూతము సోకంబోలుత 
_ న్నుమజచియాడెడుంగడుం వు$నోవ్య ధయ య్యెడు నేమి సేయుదుక. 218 
'సీ ఛాతువుల్‌ దప్పిన $ తమకము చందమో 
యత్నీవిభ్ళనుము లేశదదియుంగాదు 
నీటిలోన( కంబు $ నిగుడభీతిలనో 
యంగకొంపంబు లేశదదియుగాదు 
శార్యాంత రాస_క్తిశేగల విలత్షు పరమో 
యా bee 
(బ్రహ్మవిద్యా తత్వ శ$ భావన చలత మో 
యానందలహరి లేశదదియు గాదు 
శే, కానందక్కి-న వేమియు. $ గనుంగొనంగ 
నొంటినదికేగి రాగనకత్యు భూత 
వికృతి మైసోకుటయతప్పశదకటదీని 
శేద్యిపతికృతి చింతింప $ నెవ్వరింక, 919 
(పత్యమి విస్థురాశపంబు సాల్మగామ 
మర్చించు భ_క్తినిితె కనిష్ట 
(బహ్మంబు హరియకాశభావించునేక త 
సావధానమున ఊూశగానురూఢి 
సంసారనుఖము నిశస్సారంబుగాం జూచు 
మృగతృష్టి కాజలశముగం దలంచి 
చైక్లవమాయ సర్వము గవితర్మి౦చు 
నారదాదుల బోధశనంబు నమ్మి 


ఆ శాస ము, 5, 118 


శే, శుద్దసాత్వికమూ ర్తి విశశుద్దబుద్ది 


ను 


er 


ధ్‌ 
సత్యసంధుండు కరుణా(ప్రశీసన్న ముఖుడు 
(బహ్మకులసంభవ్రనకు నీశపావనునకు 
నిట్టిదుర వస్థ ఘటియించి$ కే విధాత ! 220 


. ఈ దురవసమాని పరశే మేశ్వరుండారు ౧ డనంతుండచ్యుతుం 
సమూాల్చి S$ 


డాదివిధాత థాతసకశేలాత్ముండు సర్వహితైకవర్తి దా 

మోదరుండా ర్త రతణగుశేశోదధి నా పతింగగాచుంగాతం (బ 

ప్లోదు ధృవున్‌ గరీందుని దథయామతింగాచిన యట్లయి త్తరిన్‌. 221 
భూతముల'కెల్ల నాధార $ భూతమైన 

విన్గు.డీభాత వికృతి వేకవిప్పుగాతం 

బుండరీకు. డితండు నా1ళపురువ్వుం డేని 

యేంబతి(వతనగుదునే $ నీకుణంబ, 222 


* అని (పాకృతుల చందంబున నితరనుంత తంత్ర విథానం౦బులకుంబోక 


యయ్యు త్తమ పతివతాతిలకంబు నిజపాతి(వత్య నుహోప్రభావజనిత విజ్ఞాన 
విశేషంబున సకలంబునకుం గర్హవిమ్టుండయని నిశ్చయంబు (శదీపించినం 
బులకించి యా_ర్రజనశరణ్యుండగు నారాయణుం (బౌక్థించిన. 228 


ఫుండరీక్షండు విష్ణుమాయా విముక్తులడె పరిశుద్ధుండు కాంగా 
{ విష్ణుమూర్తి (పత్యషమవుట. 


. కురిసెం బువ్వులవానల్యభ మున దిశక్కుల్‌ నిండ (శావ్యంబులై 


మొరౌసెం దివ్వ మృదంగ నాదములు సంశమాదాప్పరో లాన్యముల్‌ 
జెరసెకా చేవజయధ్యని స్ఫురణతోం $ జెంపారు తన్నాయయుకా 
విరిసె౯్‌ ధర్మచరిత్రుడై న యతని శ న్వేముంచి మంచుంబ లక, 224 


. సానయబుటిినకి $ జాతి రత్న ముయబో లె 
బట 


విపుహృదయ నుపుడు $ విమలమయ్యె 
విమ్మమాయంబడిన $ విధ మెల్ల నిందజా 


లముగందలంచి హరిగదలంచె నతండుం 225 
అంత, 226 
విక చముక్తా ఫలశేముకుటదీధితితోడ 


ధవళలోచనముల. $ దళుకు లెసంగ 
న(జ్రకుండల సము$జ్జ్ఞ ల గండ కాంతితో 
మందస్మిత (శీలశుమాజుములయ 


1. నప్పురుహు. 
V—15 


114 విమమాయానాటకము, 


అభినవకా న్తుభ శ (ప్రభలతో వతస్థ ఎ 
లస్థరమాదీ ప్తీగీలతలునిగుడ 
స్వర్ణ వీతాంబర $ చ్భాయతో జలరుహ 
రాగశకాంచీరుచి $ రాజిమెజయ 
తే. చావుదండ సముద్దండ $ పద్మశంఖ 
చక్రకామోదకీ నువశశ్చకమొప్పం 
చేజముల కెల్ల నుత్కృష్టశ లేద మగుచుం 
గరుణలక్షీశ్వరుండు సాళమోత్కరిం చె. 227 


వ, అట్లు 'జెందంబునకు వాక్కునకు నందరాని యముత చిదానంద స్వరూపంబగు 
నాదినారాయణ దేవుండు (_పత్యతంటై న నచ్దేవుని (శుతిసీమంతినీ సీమంత 
సిందూర రజంబులగు క్రీపాదార విందంబులవలనం (బసరించు నరవిందోదృవ 
పురందర (పముఖ బృందారక పూజిత పారిజాత పసూనదివ్య సౌరభ 
సౌభాగ్యంబును, శ్రీవత్సలాంఛన సులవీతంబగు వతుస్థ్సలంబున నిగుడు 
కాతుకోత్సవ క్రీ పరిరంభ సం్యభమ (ప్రస కృలతీగ్గపరౌరాధిర గంధసార సురభి 
గంధ పరంపరా సారస్యంబును, మార్ష కుంతల శచేఖా బంధురంబగు ధమిల్ల 
వళీ బంధంబునం బొలయు గర్భ శేతకీభాత కోమల శ్యామల తులసీముంజరీ 
నుంజుపరిముళ (పవాహంబును, బహు[పకారంబుల నాసికాపుట కుటీరంబులం 
బొగపులు వార మునోవార శారీరభూరి రుచినిచయ చాకచక్యంబులును, 
దత్ప్రభల నల్లిబిల్లి గాను శంఖ చక్ర కినకాంబరా భరణకిరణ తరంగ సమాం 
దోళనంబులును దన్మయూఖ రేఖల నొరయు మనుందస్థిత కరలోచనాంచల 
మరీచి చందికా (ప్రసరణంబులును, గప్పారి యొప్పు నవలావణ్య ఆయనన 
సంపద్విలాసంబును చ్రాలోక్యసా(మాజ్య మూర్గాభీ పేక లాంఛన (ప్రాభవ 
(పసాదలశ్న్మీ (పభావాతిశయంబును బెనుబండువు సేయం గన్నులానంద 
రసమగ్నంబులై నిగుడ సందర్శించుచు మోడ్పు.గోలుదోయితో.. (బదతీ 
ణంబుచేసి య(గభాగంబున. : 228 

చ, సనకసనందన (ప్రముఖేసంయములూహా లొనర్చుతత్యము 
న్వనజజముఖ్య చేవ పరిశవారము నేలెడు రాచవారలుకా 
ఘనతరభ_క్తియు_క్షజన $ కాముఫల్మ్యపదదై వతంబవై 
తన రెడునీవు నెచ్చెలి విశ్రధంబున. దోచితినాకు నచ్యుతా, 229 

గు, దురితావాసము పుణ్య నాశనము చేశతో జాడగమూలంబు నం 
సరణం వాత్మకళ్యతప్పుత ధనదోళసు వ్యాధివీణాక రం 
బరయం జిక్కితి దీనంజాలునిళ నీన్నర్ణిం గటాతీంపవే 
హరినారాయణ కృన్ణ కేశవ ముకుందా బేవ చామోదరా ! 280 


ఆశ్వాసము, క, 116 


ఈదురోోవాపు సంసా 
రోదధి(దరియింపం జేయ $ నొండుగలడె మో 

పాదస్మరణ స్లవమొక 

టాదరువై. నిలిచెగా!క $ యవ్యయపురుపా, 281 


. అని నుహాభాగవత (కేస్టుండగు పుండరీకుండు పలికిన బుండరీ కాత్సుండు 


(పనన్నుండ్రై గండమండలంబునం గందలించు మందస్మిత చం(దికా పల్లవం 
బులవై జాజిన ధవళధవళ కటాకువీకణ (పసాదమధుర నుధాపూరంబున నభీ 
చేకం బార్చి ఘోరమాయా సంసారగహన దహన దందవ్యానాన నుర్మ 
స్థానుండై న యతనివున స్సంతాపంబుమాన్ని యిట్లనియె. 282 


నీమనను చూడం జేసిన 

నామాయాకలనను వె శ నారదుండలనాం 

డీ మేర నీకు జెప్పండె 

నీమదినిటుగానంజూడ + నిఖలము ననఫఘా, 288 


. అస్ముదీయమాయ $ యఖిలజనంబును 


మాయజగములోన $ మలుగం జేసె 
పదుగుకర్భపాశశీబద్దు లె సంసార 
మోహదురితజలధి $ మునుంగుచుం(డు, 284 


. రాజసతానుస మతములు 


వీజంబులు నాయసాంపు $ చెంపొనరింపకా 
'రాజిల్లు సాత్వికము ద 
ద్వా ఫ్రబెముం దల(పంగపరను $ ఛా*ివముము. జూపున్‌. 285 


. కావున నహంశకార మోహాదూవితంబులగు రాజస తానముసంబులు విసర్జించి 


యు _తృమసాత్విక జ్ఞానంబున నన్ను సాల(గాముస్వరూపు నారాధించిన నిన్ను 
మోహింపందలంచి కాడె నారదునిం బంచి (బహో్ళీపటబేశంబు చేయించి 
యదిసాలక వెంకియు నీనునస్సంశయంబు మాన్పుటకు నపూర్వమాయా 
విలసితంబగు సంసారం బధిగమించి యేను(బతిచ్భాయయుంబో లె దీపింపం జేసి 
'శానతగులు వెట్టో పూర్వుజన్మాంతర కర్శ కేషంబులు దొలంగించి యుచిత 
పదం బొసంగుటకై యింత[పయాసంబు నొందింపవలసె నట్లు గావున 
నీవు నింక మోవావికార దూరుండవై యల్పపల్వల కలువవారి పంకంబున 
మునుంగసచు. చేలుచుండు మహివసంఘంబు. జూచు గోపాలుని చందంబున, 
నిచాము(దితులై న వారిగైళవ్రననుండి చూచు జాగరూకుని నాడి , మదిరా 


1. పొ, శా నాకునవ్యయ, ఏ, అ, పాం ధర్మము, తి, పెట్టం 


116 విళునూయానాటక ము, 


పానంబున ను త్తిల్లి శిధిలీ కృతాంగకములతో నిం(ద్రియజ్ఞానంబు లేక నిద్రించు 
స్త్రీలనడువు నిం[దియ (భంశంబు లేక పరి భమించు శుద్ధ్గాతునికై వడి, 
మాయావిషయ భోగంబులం జిక్కి మక్కి పాపంబులంబొరలుచున్న మూథుల 
నవలోకించుచు సను_స్తవన్తు విస్తారంబునం దదంతర్శింబిత తేజోవికేషుండ 
వగుచు సత్పురుషులం (బబోధించుచు భూలోకంబునం గొంత కాలంబు మహో 
భాగవతుండ వై (పసిద్దివహించి తుడినాయందు జెందగలవని (పసాదించి హరి 
యంతర్తి ర్లితుండయ్యెం దద్వాక్య (పమాణంబున నా పుండరీకుండును (ప్రహ్లాద 
నారద పరాశర పముఖ మహాభాగవత (శేష్టులతో జగద్య్వర్ణ నీయుండై యట్ల నె 
కొండొక కాలంబు బుధపుంగవులకు హర్ట్చోత్కర్ష ౦బు గావించుచు హరి నారా 
ధించుచు నుభయకర్మ నిరు కుండే ధర్మోకళ గ్రంజై న సావిితియుం దానును 
జ్వాలాసహిత (పదీపంబునురీబో లి - నసెల(గాను గర్భ టల @ నిర్యాణ తేజన్స 


నాధుండయ్యె నిది జగద్విఖ్యాత ౦బు. 


క, ఈపుండరీక చరితము 
పాపపుసంసార తిమిర $ పటలంబడంచు౯ా 
దీపింపంజేయుబోధము 
దీపము [కియమాయ యింట $ దిరిగెడు వేళ, 


286 


237 


వ అని యివ్విధంబున మార్క_౦డేయ నముహామునీం(దుండు ముని'బ్బృందారకుల 


విస్మితులం గావించి విరించితో నిట్లనియె, 


మ, జలజాతోద్దావ పుండరీకుండు వి'కేఫపజ్ఞాని యైయుండియ.0౦ 
బలుపాట్లంబడె విష్ణుమాయ నింకంజెశప్ప న్వేడి నిర్వా నిని 
శృలిత్య బహ విదుండొకండు నిలువన్‌ $ శ కుండి తన్మాయకు౯ 
వెలయందత్క-రుణా(శ్రితుండు నిలిగాశవిశ్వంభ రామండలి౯, 

క, నావుడుం దద్వచనముందన 
ఛావంబున( దిరుగం దిరుగ $ భావించియుబో 
థావహితు(డు గా నేరక 
యావిధిహరిమాయ[దిప్ప $ నపుడిట్లనియె౯. 

ను, అకటా యీమిమునీం[ దబాలుండ వై మూళఢాత్తుండ వూ వెళ్లి వూ 
సక ల్మబహ్మమునీం్యద్ర ద్రైత్యదివిషళత్సంఘుంబు నిన్మెచ్చునే 
యొక ను ర్త్యాధముం బుండరీకుందనమూ $ యో పాయకృత్యంబుల౯ 
వికలస్వాంతునిం జేసెనంచు గుజిగా $ విమ్ణుం |బ్రశంసించిన౯, 





1. ఆ, పా, మునీంద్ర మహేందాది బృందారకుల, 2, ప్పన్వెండి 


288 


2839 


240 


241 





ఆ వ్యా సము, 5 117 


వ్మాదేవుం డవాంకరించి యా విష్ణుమాయ దనపపై 


(జ 6౬ 
hana { బన్నింపు మని, మార్క౦డేయునితో వాదించుట. | న కాల 


. ఇన్ని కథ లేలచెవ్పెద 


విన్నీ చుక మోసపుచ్చుకటిది చితంబే 
పన్నినమాయలు నావె. 
a 
బన్నింపుము నిర్వహింపణబదిలు(డ వై నా, 242 


. ఆతనిచేయగాకుండిన 


నీ తపమునంగల్లు బల్మిశ నెరపుచునై నకా 
ఖ్యాతిగ నను భమియింపుము 
చూతము నీకేమియిదియె $ చోద్యముగా దే. 248 


. హారిదనమాయ పన్నినను $ నందణ వెణ్లులంజేసినట్టయో 
6 ౧ 


సురలు మునీం(దులుం బొగడ $ జోద్యముగా (భమియించియో మునీ 
శ్వరయింక విష్ణుమాయ గెలుశనండర మే యని నీవు మెచ్చగాం 
బరలొడు(గాక (బ్రహ్మమయి శ పద్మ భ వాండము దానె యేలుచుకా, 244 


వ, 'అని [కోధించి. 2465 
క, నేను౯ా (బవ్మానె వారిమా 


న 


యానాటకచ క వ్మిభశమాయత్తుండనై 

దీనుని గతి దిరుగుదునంట 

యీ నీవో క్తులును వింటి $ శేయెయ్యెడల౯. 246 
ఈ నురసంభఘుము నీవును 

నాసామర్థ న్ట్‌ంబు పద్భ్మశనాభునినిజమా 

యాసామర్థ వము జూచెద 

రాసన్నంఖై న వేళశయది యట్లుండె౯. 247 


ఇదిగో నేడు నేను చరాచర నిర్థాణ కర్మంబులు విసర్జించి లోకపరిపాలనం 
బులు సాలించి నిర్విఘ్న పర(బహ్మ యోగాధీనమాసనుండనై నిర్వాణ తత్వం 
బంగీక రించి యొక్క_విహిత పుణ్య స్థానంబునం దపంబు సల్పుచుండెద, నేం 
చాసిపోయిన వెనుక సృన్టి చీకోట్లుగొని లోకంబులకు దిక్కులేక జంతులో 
కంబు చీకాకుపడుచుండ నిర్భహింప(జాలక వట్టి యిం(దజాలంబులు పన్ను 
కొని యాడుచు మిముబోంట్ల భంమియింపుచున్న విష్ణుండును నీవును, జ్రేన 
ముని సంఘంబులతోడవచ్చి జగత్పరిపాలనంబునకు నన్ను. (ార్థింపుచున్న 
ప్పుడు నిన్ను మందలిం చెదంగాక యిప్పుడు వృథా (పతిజ్ఞ లాడనేల యని 


1. ఆ. పా, నుండి యిదియు దీన్నిక్రింది కందము (గహీంపబడినవి. (ప్రా, పా, లో నివిలేవ్రు, 


118 వీష్లునవూయానాటకము, 


రైశా 


లో 


దిగ్గునంగొలువువిచ్చి యా (ప్రజాపతి యొక్కరుండును ఖేచర గనునంబున 
మందర పర్వతంబునకుం జనియె నంత, 248 


f (బహ్మసోయినందోండి శ (బహ్మలు వ్రూయిరి 


సృష్ట కియాలీలం శ జిక్కుపజుచి 
చేదశా సాదిక్‌ $ విద్య లెల్లను మ్రింగి 

'ఆతో య 

యాసరస్వతియ త్త $ నాథయించె 
(బవ్మారథంబు నిశర్వా ఖ్రపారమైననం 

చేలువిచ్చి మానస $ సరసికరి౫ 
(బహ్మ తేజ న్ఫూ ర్రిశబాసిన సత్యలో 

కంబు వెంజీకటి. * గవసియుండె 


పద శసింహాసనా(గం౦బు శ పాడువారె 


దానసత్యతపోజ్ఞాన శ ధర్మపరులు 
(బహ్మపదవాను లట భయ భాంతులై ర 
తద్విధం బేమి చెప్పుదు $ ధర్మతనయ, 249 


(పభమాసెనర్క. బింశేబంబున జం|(దికల్‌ 
సడ లెచం(దునియందు $ జాతవేదు 
డావాకత్యముమానె $ తారా(గవాచ్భాయ 
"లెడ లెనోషధుల యంీదింకెసత్య 
మబ్ధిందరంగంబు $ లడ7 నేజులవేగ 
ముడి?” వాయువులు వీశీయుటలుదక్కె_( 
గాలనూర్షంబు వశ[కతనొం దె జపతపః 
(కతుకర్మ ధర్మసంశగతులు పొలిసె 
జననములు లేక జంతుసంశేతీయము గలి” 
దై త్యముని బేవతాకోటి $ తల్లడిళ్లై 
(బహ తేజంబు వాసిన స్ట పద్మజాండ 
మండలంజెల్ల చీకటి $ (మానుపడియె, 460 


[ఆకార మార్కండేయుడు విష్ణుమూర్తిని స్మరింప 


నాతండు (ప్రత్యకమాట. } ro-ee 


* ఆయడజుడు పోవళూన్యం 


జై యుండిన జగముంజూచి $ య చ్చెరు పడుచుం 
బోయిరి సురాసురాదులు 
నాయెడ గమివిచ్చి బెగడి $ యయ్యెగతుల౯, 251 


వ 


వ 


ఆశ్వాసము, En 


అంతయు నామృకండుసుతుతేడాత్మగనుంగాని పద్మయోనిన 
త్యంతవిమూఢు.గావగచిశయవ్విధి లోకము లెల్లనాయుచు౯ 
జంతువినాశ మైస్ఫజన $ చాలక కాలము విన్ననై న (శ్రీ 

| యి 
కాంతుభయాపహోరిం (దిజశగత్ప్సతి సంస్మరియించె భ _క్రిో౯ా, 


ఇట్లు కన్నులు మూసికొని యంత ర్హ్యానంబున సంస్కరించిన నాక్షుణంబ, 
౧౧ థి లి 
. దినకరకోటి (పభతో 


మునిముందటందోంచి పలికె ౪ ముదమున మేఘ 
ధ్వనిగోవలుండవ్విష్ణుండు 
జననాయకయనృుత ధార $ జా జెడుభంగిన్‌ , 


. పరమమునీం[ద రోనాభువన $ ప్యాతచర్శిత మృకంకుప్పుత నీ 


గురుపరమార్గ బోధమునశీకు౯ా నుది(గొల్పక (బవ్మాదా నహం 
కరణపరాయణత్వమున. $ గానకనన్ను నధఃకరించిదు 
వ్క_రతరవీడ చే సెం (దిజశగంబులకం చు. దలంక నేటికిళా, 


119 


22 
258 


254 


2ర్‌ర్‌ 


. అని నిజాభి పాయంజెటుకపడం బలుకుచు ముందట (బహ్మ తేకోరూపం 


బున నున్నం గన్నులువిచ్చి మార్క_౦డేయుంకు, 


ఫ్‌ అవ్య క్రుండై న విష్ణుని 


సువ్య కృథ్యానయోగ $ నుందరమూా ర్షిన్‌ 
దివ్యజ్యోతిర శండలు 
నవ్యాహత శంఖచక్ర $ హస్తునిగనిమె౯, 


. కనుంగొనియశుబిందువ్రులు $ గారగనంజలి బంధ మొప్పగా( 


దనువునగంటకాంకుర విశతాననులీనంగ భ_క్తిగద్గద 
స్వనమున వేదవాక్యముల $ సన్నుతింజేసె మహాద్భుతోత్సవం 
బునందను.దా నెజుంగక (పశ మోదను ధాంబుధినోలలాడు చుక్‌, 


. నారాయణ "బేవళ్ళపా 


పారాయణ భక్తలోక $ పాలన విద్యా 
కె రవ చం(దోదయ మా 
యారమణీరనుణయతకు $ యానందనిధీ. 
"శేవలమగు నీతత్వము 

భావింపంగ నెంతవాండ $ భవదీయకృపాం 


భోవాహనుభా ధారల 
నీవిభవముగలిగెంగాక $ యీశ్వర నాకు౯ా, 


286 


257 


258 


259 


260 


120 విముమాయాసనాటకము, 
మార్క-౦జేయునికి విష్ణుదేవుండు దివ్యదృష్టి ని్వం౫ా నమ_స్తమును 
క్‌ { టాం నన(బడుటే, } న్‌ 


వ, చేవావిధాత దుర్నీతిం జేసి భువనంబులకు నపాయంబు వాటిళ్లె, (పాణిగణంబు 


సంశీణంబయ్యె, భయ(భాంతునై నురానుర వశేణ్యులు దిరుగుచున్న వారు 
వీరిం గమనించి లోకంబుల కభయదానంబు (పసాదింపవేయని (వైగర్థించిన 
నా పరమపురుషుం డిట్లనియె, మునీందా ! లోకంబులు మదీయ యా 
నిర్మాణంబులని కానక విభాత తనచేత సృష్ట 'ంబులై నవని యహంకరించి 
దురభిమానంబున నిట్లు వేసినవాండుగాక లోకంబుల కతనిచేత నపాయం 
జెట్లు (పాపించు నతని దృక్టికట్టుందో చె నంతియ చక్కం జూడుమని దివ 
౧౧ లు ౧ ట్టి 
దృష్టి (ప్రసాదించిన చరాచరి (పమాదంబులు వీతంబులై చంద్రసూర్య 
లు మా 
పావక (పభాభి రామంబులయి జగంబులు గానవచ్చిన న చ్చెరువంది వందన 
సవా(స్రంబు లాచరించిన నతని నున్నించి నెండియు నిట్లనియె. 26 


. అస్మదీయమాయ $ యఖలంబుననక తా 


(బహ్మననుచు లోక $పతినటంచు 
యోాగిననుచు నున్న శీ యుబె, లనడణించి 
A బ్రా 


విదపలోకమునకు $ ముద మొన రు. 262 
కొండొక గాలంబు చూచుచుండువుని తన యభిిపాయంబెటింగించి హరి 
యంతర్షితుండ య్యెనంత, 268 


—.0- $4 (బ్రవ్మాచేవుండు తపస్సు నారంభించుటకంబోవుట. )శా అ*-- 

రాజేంద్ర వినుముట్లు శ రాజీవసంభవుం 

డా(గహంబున మంద $ రాదియందు 
నుగతసంబు సేశయుటకు నై పోవంగ 

నడుమన నేక విశఘ్నములువోం చె 
మదివుదినుండి (బోహ్మాపదంబు వాయుట 

గాదని. మో సె నాశకాశవాణి 
వారిమూయ. గడవరాశదని యొక్క. నెట్టున 

దర్చించి పలికె భూశత(వజంబు 


. తలంపనట్లన యాంగడా $ తండిదైవ వ 


మునకయవమాన మొనరించు $ నధనుజాతి 
శేటివిజ్ఞానసంపద. $ టికు 
శేలసిద్దీంపనేక్చు నశభీష్టఫల 264 


1. సృజితయబులై. 2 చరాచర్య(ప్రమోదకలితంబృులై, (౧) 


లా 


న! శా సము, 3, 
అతిశాజసతానముసముతు 
లతులానంద (పకాశశనుగు యోగకళా 
రతినిర పహింపశ కలె 


సతత్యబహ్మాజ్ఞ శుద్దశసాత్వికులగతిన్‌ . 

ఇ 

కనుంగొనియె నట్లుచని య 
వ్వనరుహసంభవుండు మణినుశేవర్మ మయోద్య 
డ్ధ నశ్చృంగ సంగతస్వ 

ర్వని తాసాహ్మ ససుందశరము మందరముకా, 


. కని యమ్ముహానగంబధిరోహించి. 
: సరళాది పాదపశేచ్భాయలంజిను శద 


నురుతరధ్యాన్నులై శ యున్నమునుల 
సానుచేశంబుల $ సమధిక నిహతో. 
బంచాగ్నితప్రు లై శ పరగుమునుల. 
దల్మకిందుగాంగ శోోఖలయందు (వేలుచు 
నత్య్యుగ నియతిశణాం $ పారుమునుల. 
గంద రాగర్శంబుశలందు. శాములు[ పాఠక 
దృఢయోగరూడఢి వ ర్హించుమునుల 
నిరశన (వతజపముల $ నెగడుమునుల. 
కేవల (బహ్మకళం బరిశకించుమునుల. 
గాంచెలవోపలతులం $ గములభవుండు 
ధగణినాయక యన్మహీ శ ధరమునందు. 


. అనలగవీందు మండలస$వ్మా ససముజ్జ్ఞ §ల దీపు లోలింబ 


ర్విన(కియన మ్మహీధర వ రేణ్యమునందుం దపంబొనర్చునముునుల 


“oe 


ఇట్టితపః[ప్రభావులకు $ నిచ్చునభీష్టవరంబు శెట్టి వూ 
గటి వీరికేనుబొడశకటి తదరము లిచుటాపుని 

ట్‌ టొ థ చి హా 
ప్పట్టుననంచు దివ్యరుచి శ వర్షం డాసివిభాత యిట్లను౯, 


. మెచ్చితి మిాతపములశే 


నిచ్చెదం (యార్థింపుంెద్ది 5 యేనియుననినం 

జె చ్చెరనతు లై యమ్మును 

లిచ్చిరినారు _త్తరంబు $ లెలన న్రైలయన్‌, 
V—16 


121 


265 


266 
267 


268 


269 


270 


271 


122 వినునవూయానాటకము, 


క 


ఉం 


లో 


వ, 


౭2-4 ఆమునులకు (వావ సంవాదమగుట, ఫా అఈ-- 

మాకోరిన వరమొసంగంగ 
నీకు నశక్యంబు పొముు $ నీరజభవ నీ 
శేకాదు నీవు మొదలుగ 
శ్రీకంఠాదులకు నై నం $ జింతింపందగకా. 272 
అది మెయ్యది యంేని, 278 
చానము సత్యముందపము $ ధర్మముయజ్ఞ ము (బవ్మావాద వి 
జ్ఞానము ఛైర్యముంగలిగి $ సాత్వికుళై పరమార్థ వేదు "లె 
వ్వాని కృపావి శ్రేషమున $ వర్థిలు చుండు విమోవాముక్రినా 
శ్రీనిధిమాయ గెల్చుటకుం $ జేయుటమూతే పమబ్బసంభ వా, 274 
తన్నిమి_త్తంబునం జేసి తదధినాయకుండు విష్ణుండుగావున నచ్దేవ చేవునింగార్చి 
తపంబు సేయుచున్న వారము నిన్ను. గోరికాదు, సమర్థుండ వై తి వేని యధి చేవ 
తవై మాతపః ఫలంబు స్వీకరించి యవ్వరంబొసంగుము, నీక సాధ్యంబగునేని 
నీవు పోయెడి _తోవంబొమ్మునిన నవ్వీరింది [కోధించి. 275 
సంయమోాశ్వరులార శ సకలవేడాగవు 

విద్యా రవాన్యముల్‌ $ వెదకినారు 
(పాజ్జులుముహితత $ పన్సిద్ధులిట్టి మో 

రజులభంగిని $ ట్లాడందగునె 
సచరాచరము లైన శ జగములు గల్పించి 

యఖఎంబునకుం. గర్గ శే నైన నన్ను 
(బవ్మా బేవునింగూర్చి $ (పార్థించునర్థ మే 

విష్టుమాయాజయ $ వికటబుద్దె 


. మృత్యురాతస శతుదా $ ర్మిద్యజయమె 


విష్ణమాయాజయంబవి $ 'వేకులార _ 

(బహ్మాళివవాసవాదిత్య శ పదనిరూఢి 

యడుగ కెట్లడిగితిరిట్టి శ యధనువరము. 276 
దాకొనిమార్మ_౦డేయు(డు 

(ప్రాకృతులను బోలె మిమ్ము $ (భమయించెనొకో 

కాకా భేగ్యము హరిమా 

యాకల్పననునుచు [బహ్మ 1 మచ్యుతు(డనుచు౯. 277 
అట్లు కాోలుంగాక లేకున్న మోకు నీవృఛావిమువూయా (భాంతి పుట్టునే, 
మిము బోధించినట్ల విర తింబుట్టించి దివ్య పద (భష్టులంగావించి యేశాకులం 
జేసి య నేకులం జీకాకుపజ చె, నదియునుంగాక దేవముని సంభుంబులలో నేండ 


ఆ శ్వా సము, 3. 128 


నాసమ్ముఖంబున నాస్ఫృక్టీ యెల్లనుం దృణీకరించి సర్వంబును విష్టుమాయగాం 
(బతిష్టీంచి విష్ణుని పరబవ్యాంబుగా నూంది, నన్ను౦ దిరస్కరించె, దానికి నేం 
గోపించి శొపదగునిం జేయందలంచి శాపదగునిం జేయుట పౌరుషసోనియని 
వితర్కి౦చి యది విసర్జించి సర్వంబును విష్టువాయయను నతని యవి వేకంబు 
మౌన్చిపిదపం జేయవలసినట్లు చేసెదనని లోకంబులు శూన్యంబులు గావిం 
చి యేకాంతంబునం దపంబుసేయువాండనై వచ్చితి, మోదటి పనులమికుం 
జెప్పనేల నాకంశు విష్ణుండు సమర్థుండ య్యె నేని మిోానగంబులు వేడుకొమ్ముని 
వారి కడందొలంగి శిఖరా[గంబునకుంబోయి వ(జకిట రూపంబున శిలాపట 
లంబు భేదించి త్యద్రం[ధంబునలోపలం జొచ్చి దశ యోజన విస్తారంబుగా నొక 
గుహ కల్పించి, 278 
--49-శు+4 (బ్రవ్భాతపమారంభించుట, te 
స్రీ తనపూర్వరూపంబు $ దాల్చినిజ్ఞపాభ 
వంబున నొక్క వళశనంబుకొలను 
గల్పించి తిమిరవి$క ల్ప నార్గము (బ్రహ్మ 
"తేజము ఉని గో $4 నోజపజుచి 
తత్సర_స్తీరమంఫదార భూజము నీడ 
వినుల చం[దోపల $4 వేదిమోంద 
పంకజాసన బంధ $ బంధురుండ చలు(డై 
యంతర్ని రీక్షణం $ బాచరించి 
కే, (బహ్మ నిర్వాణ తేజంబు $ ఛావవీధి 
ఛ్యాన మొనరించు నిలుకడ $ దప్పియపుడు 
లోకములు లోకగతియును $ లోక కృతియు 
సంస్మరింపంగందొడంగనా $ జలజభనుండు. 279 
"తే. అచలిత ధ్యాననియతి (బశవ్మాంబుంగాంచి 
చిదనులానంద రననుభా $ శీకరముల 
నాత్మందనుపంగ తేణాయె 5 నబ్దసూతి 
యట్లు సిద్ధించునే వివశయాతురునకు, 280 
క, విరతియెజుంగక యోగా 
చరణంబున ఛథ్యానియైన $ జనునకు _బవ్మా 
స్థిర బుద్ధి యేలతోంచెడు6 
బొరిపొరి సం సారకృత్య శ ములె కాకమదిళా, 281 
మ. పరము (బ్రహ్మము ధ్యేయము౯ ఫలమునుళా $ భావింపంగా వెన్లవూ 
ద్ధురరొరాగ న్ఫురణంబ, యోగితతిశే $ |తోవకా విచారించినకా 


124 వివముమాయానాటకము, 


సరనీజాసనుండ శ్లుణింగియును దశన్గాయాపరి. భాంతి నా 
పరమాత్మవ్యతిరి క్త రరూగమె మది౯ $ భఛావించె నుర్వీశ్వరా. 282 


వ 


ఇవ్విధంబున ,ననన్య భేద్యంబగు మందరగిరి గర్నంబున నిశ్చలసమాధింగన్ను 

దెజవక పదివేలుదివ్వవర్ష ౦బులు తపంబుచేసె, నంతనొక్కనాండు సర్వాంత 
స్‌ 

ర్యామియగు విష్ణునినూయా బలంబున, 288 


సీ, స్వర్ణ రంభాతరు శ _న్తంభసంభృతము వి 
(దుమఖండవలభి (ప $ రోపితంబు 
విలసితకుందకు $ టల మాకి,క (ణి 
కరవీరదళ విటం $ క (వజంబు 
మాలతీ జాలక $ మార్గంబునవ కేత 
కచ్చదఫలక(ప్ర $ కల్పితంబు 
కల్హారతో*రణ $ కలితంబు మల్లికా 
పువ్చవితాన సంశపూజితంబు 
తే, పద్ముకోరక కనకకుంఠభన్ఫుటంబు 
మాతలతి కా చతు న్ట్వారశశోభితంబు 
బవుళబహుువిధపరిముళ $ బంధురంబు 
నగుచు నొక మేడసంభూత శే నుయ్యెనచట. 284 


క, చందాధి చేవతయనం 

జం[దసమానాస్యవాస' $ చందికతోడం 

జం(దకు లేశ్వర వాణీ 

చం(దాననయ మయ్యె నాయ శ శెరినుతమునన్‌. 285 
ఉ. ర్రీనుదవార్భుఖద్యుమణి $ చెల్వున నుజ్వలరాగ రేఖ జూ 

డానుణి మీోజందారలవీడంబడజేయ(గ((జాలు తారవో 

రానులదీ ప్రి పర్భంగన కనంగ ధనుర్గుణ భృంగయం(క్రియో 

ద్దాను నువర్షనూపుర $ పద ద్వయితో సతియొ వ్పెం జూడంగకా, 286 
చ, కనకముం జెక్కిపుచ్చిన (ప$ోకారమునళ గిరిగొన్న వన్నియం 

దనరునితంబ బింబమును $ దానురమొగ్గల యగ్గలంబుంగా 

దనుకుచ కుంభయుగగము, నుశదగసుధారస పల్ల వ్రూస్ట్రముం 

గనుంగొన నొప్పునింతికి జకగత్రయచజై (త్ర చర్నిత్రసంపద౯. 287 





1 (పా. పా, నాస్య హాన్య చందిక, 2 (పౌ, “ నూప్రరవరద్యయి.” 


నీ, 


ఆ శ్వా సము, 9, 126 


నెత్తమ్మి రేకుల $ నెజీిమించునడుగులం 
(గొత్తలత్తుక నీరు $ గులుకుచుండం 
గోమలరంభాభి $ రామంబులగు తొడల్‌ 
విగియారునును జూ యగనిగల నిగుడం 
గలికి జక్క_వసోయకశేగము మోటు కుచకుంభ 
సౌభాగ్య గర్వంబు శ సర్మభమింప 
మరునారసంబుల $ మూాడ్కి. మిటారంపు. 
(గొవ్వాడికొన నోళ్లు $ నివ్వటిల్ల 


(| నలరుగెమ్మోవి నమృతహా$సంబు దొలంక 


వెడదకన్నుల నుద రేఖ 1 విస్తరిల్ల 
మననునిండిన నిండు జశవ్వనముతోడ 
మరులుగొలుపంగ( దొడ న్రమాగాయముగున, 288 
కుచములమె త్తిన $ కుంకుముగంధంబు 
నీరనురాగంబు $ నెలవు చెప్ప 
నిటలభాగంబున శ నెలవంక కస్తూరి 
శారేఖవలపు చీశేకట్లు గొలుపం 
గొప్పునం దుజిమిన $ గొజ్జంగి శేకుల 
నెతానిపవనంబు శ నిర్వహింప 
వలుదపిరుందు వె 6 $ జెలువారు వెలిపట్టు 
వలునవెన్నెలశేకు $ వన్నెందాల్ప 
నాసికారత్న తాటంక $ నవ్యవోర 
ఇారుకంకణ కాంచినుం$జీర రుచులు 
మేలి తనులమ్మీకొసంగు నిశవాళిగాణం 
జెలువరతియోగ్య భూవమణ $ శ్రీలదోంె. 289 
మదగర్వంబును యావనోదయము రశమ్యుత్వంబు మాధుర్యమున్‌ 
మృదులాలాప దరసితాంశుకలనాశ సే రాన నాబ్దంబు చెం 
పొదవన్‌ నున్మధరాజ్యలకీ [క్రియ నేష్యతోత్సాహ సంపత్క_శా 
సదనంఖై. విలసి'ల్లై నాకపట భాశషాటేవి లీలాగతిన్‌, 290 


. అంగనయంగదీ ప్తి యను తాంశువముయూఖతరంగ రేఖను 


ప్పొంగుచుదీపమై యచట $ బొల్పెసలారెడు (బహ్మూ తేజమున్‌ 
(యంగపడంగం జే సె నభికరామ గుణంవి(కొం జెప్పనేలయ 
య్యంగజ దివ్య లేజమున $ కడ్డమెయా వెడ (బహ్మ తేజమున్‌, 291 





lL క లకుణ శ్రీల,” 


126 విష్ణునూయానాటకము, 


ర్‌ అమ్మాయ పొాలతిజూచిన 

నన్యూయానాటకుండు $ హరిదానై నం 

నెన్నుది ధ్రైర్యము వదలండె 

యిమ్మైంజపలాత్ను (బవ్మ$ నేటికి జెప్పన్‌. 202 
కే, ఆవిలాసిని రసవోవ $ భావలీల 

నురుండు బహురూప ఛారియై + మూనవేంద 

నిశితపుష్పానస్త్ర, పూర్ణ తూ+ణీర సహీతు( 

డగుచు. గార్భుకగుణనాద $ మడరం జేసె. 298 
క, వెన్నెల రేకు విధంబునం 

జెన్నగు వెలిదమ్మి పరపుళచే నలరుచు న 

త్యున్నత ఉఊోలాతల్పం 

బన్నెలతుక దండరతుల $ యాసల జు*వెక్‌, 294. 
క ఉల్లనును మదన సాగర 

కల్గోలంబనగడోలి$ కాపర్యంకం 

బల్లనగాడ్పున( దూంగుచు 

నల్లలనాహాంసి కాశఫశయంబై యొ వ్పె౯, 295 


వ. ఇట్లు (తిలోకవిజయ ధ్వజినియగు రతిరాజు తేజంబునకు వన్నె వెట్టుచు. గన్ను 
లకు వెక్కసంబై న చందంబై న నమ్మ్శాయాసరస్వతి సనత్కు-వమారి కావరుని 
శాసనంబు శిరంబునందాల్ని వాసనావశంవద మదాళి జూతంబగుచు నురత 
సమరఖురళీ నివానంబై యొప్పునప్పువ్వు మేడలోన మధ్య ప్రచేశంబునం బుష్పు 
వీఠంబున నుఖానీనయై పురోభాగంబున వాహన హంసంబును 'గెలంకున వజ 
పందెరంబున.6 బ్రియకీర రమణియునుండ నియమించి, కుచకుంభంబున. బసిండి 
వీశజమోపీ జాజుపయ్యెదతోం గర్లావతంసకల్లార సౌరభమధూళిబిందు సందో 
హంబునకుం బరి భమించు చంచరీ కాంగనలుపట్టు (శుతులంగీకరించిన కరాం 
చలంబులం దంతులుమోటుచు కభురతానరలున (బహ్మానాదంబుగూంర్చి 
(బహ్మవశీకార కానురాజనుం[త్రకలిత శృంగారగీతంబులు. పాడుచుండె 
నప్పుడు, 296 

క, గోపాల వేషధరుండై 
శ్రీపతి వేణుస్వనంబు $ వెలంగించు (క్రియన్‌ 
(బాపించెం దన్మహా నూ 
యా పాటలగంధివీణశయయు నును మోంతన్‌. 297 

వ. వెండియు. దనకుందానే సంకల్పదశావి కేషంబున, 298 


సీ, 


ఆ ణా సము, 5, 127 


00 $4 మాయాసరస్వతి వికారములం గనంబఆచుట. + ఛా-ఆ౭-- 


కన్నీరునించు. దొంశ గలి కెప్పలల్లాడ 
నొకమాటు[ ప్రియుడు రాశకునికి. జేసి 
కంపించునొకవమూబు $ కాందీగా చెమరింప 
భర్తకాయగిటంజేర్పం $ బ్షైననుచు 
నవ్వులంబేలు నాశనన మొప్ప నొకనూటు 
పతితోడ భావించు $ భావరతికిం 
బులకించు నొకమాటు $ వలపుచన్నుల (కేవ 
లదరవల్లభులీల $ నాత్మంగోరి 


"లే, యంగజుండు వెల్లి గొల్పంగ $ నంగకముల 


బ్‌ 


ox 


క 


నెలకళబాలు శ్రైర్యంబు శ పలటిల 
౧౧ శ “0 ౧౧. 
(బహూ దేవుని.వె 6 (శేనుం $ కాజవిడిచి 
వీణియను మీటిపాడుచు $ విదుమో్షీ, 299 


. ఇవ్విధంబున నపయానన మదో[_బేకంబున నుప్పొంగు మన్శధరసోల్లాసం 


బున సవ్విలాసిని యలవ్రూక గా పీణావాయించుచు (బహ్ముబేవునిం (శోశేపం 
దివ్రరుచుండి నానమయంబున, 300 
ఆరానుపుప్పమాలా 

శారీంనుగంధ భరను $ నన్మ"ందమరు 

'త్సేకికమై వై ంబర్విన 

సారసభవు నిం్యద్రియములు శ సంచలియిం చె౯, 801 
వై గాలి వారినంతనె 

యాగముచెకి మనను గరగ $ నొగి (బహ్మకుం గాం 

తాగురుకు చ పరిరంభా 

భోగంబుస నేమి "చెప్పం శ బురువుల తల(పుల్‌. 802 
తినదీర్ధ ఊోగ భావన 

కొనసాగక యిం(దియముల( $ గోరెడు మదిన 

న్వనజజుండు తాలి జాలక 

తనువున మరుమోహాలహారి శ దగులుకొనంగకా. 308 


. కొంతళడ వెద్దియు దలంపనేరక యూరకుండి యీవివి క (పచేశంబున( 


జి త్తంబు మదనాయ _త్తంబయ్యె దీనికి. గతంబేమియనుచు. గన్నులు విచ్చి 
యచ్చట నచ్చ వెన్నెలచ్భాయం (బజ్వరిల్లుచు (బ్రహ్మ తేజంబునధఃకరించి 
యమృత (పవావాంబు చందంబున నయనానంద కందంఖై దంిదడించు 





1. సద్దంధ. 2. కందళించు, 


128 విన్ణుమాయానాటకము, 


నమించు దీగౌంబోండి మైదాయంజూచి యిదియేటి దీ_ప్టియొకో, తెలియ 
వలయుననుచు లేచి ముందట మన్మథ పుప్పకంబునుం బోని పువ్వు మేడంగనుం 
గొని వెబిగుపడుచు డాయంబోయి, 804 


మ, (శవణోత్తంస వినీల నీరజ! గుణాశేశా సయ్యభమద్భృంగనుం, 

2 దవిరావళ్ళతి వీశెమిటుచు నుభాశధారామనోహారి గా 

నవి కేషంబున గంట కాంకురవి తా$న స్వేదముల్‌ వె కొనన్‌ 

బువుగబ్రెన్‌ విలసీల్లుచు౯ గలికియై $ పుష్పాస్తు మెకొల్పుచున్‌. 805 
౭౭-4 (బవ్మా దేవుండు మాయా సరస్వతినింజూచి యత్యింతి మోవామును బొందుట. ఏవా-6+-- 


క, గురుకుచముల( బయ్యెదకొం 
గరజాజింగ మేనుముజుచి $ యనురాగముతోం 
"బరిపరివిధముల తను నా 
దరమున నంకించి పాడుశతరుణిం జూచె. 806 


క కన్నులకు 'వెక్కసంబై 
యన్నెలతకువముదన పరవా కార విలా 
సోన్నతిశత ధృతి ధృతియను 
మున్నీటికి మందరా(ది $ మూ రర్తివహిం చె౯, 807 

వ, ఇవ్విధంబున నుల్లంబుపల్లవింపం జేయు నా పల్లవచరణ రవుణీయత్వంబును, 
నారంభోరు యూరుచారు భావంబును, నాపులినజఘన జభఘునఘనత్వంబును 
నానతనాభీ నాభిసౌభాగ్యంబును, నాతనుముభ్య మధ్యా”నుమితత్వంబును, నాల 
తాంగి hr నాగురుకు చకుంభ కుచకుంభ గాంభీర్యంబును, 
*నావిసహ స్త వా _స్నపక _స్తలావణ్యంబును, నాకంబుకంఠి కంఠ సముత్క_౦ఠిత 
విభ ముంబును, నాచం(ద్రవదన వదన(ప్రసాదమాధుర్యంబును, నాబించాధర 
యధరసుభారస ఛారయు, నాసుదతి దంతపం క్రి సాబగు కాంతియు, నామృదు 
కపోల కపోలపాలి కాలాలిత్వంబును, నాచంపకనాస నాసికానిశ్వాససౌర 
భ్యంబును, నాచకోరావీ. తీళ్ణకటాతుంబును, నానుకర్ణ కర్ణ వర్ష నీయ (శీకార 
కేఖయు, నాశీతాంశు ఫాల ఫాలభాగ పరభాగంబును, గనసీలకచ కచనిచయ 
చాక చక్యంబును, నాసుకుమారి సౌకుమార్యంబును, నాసుందరి సౌందర్యం 
బును, నాయువతి యూావనవర్షంబును, నావిలాసిని విలాససామ[గియు 
గాతుకాశ్చర్య ధుర్యంబగు మనంబున నేకాగదృష్టి. బుట్టించిన మోీవాతి 
శయంబున, 808 


1. ఆ. పా. నీగద, 2. మందవిరాచాకృతి. 3. అ. పా, తనుమధ్య మధ్యాన వథ్యత్వ: 
బును, 4. ఆ, పొ, నాబిసరువా స్తసవా స్త (పళస్తలానణ్యంబు, ర్‌, ఆ. పా, వాం౦భాతిశయ. 


ఆశ్వానము. 3, | 129 


క, ఈ లీలావతి కాంగిలి 

ఇచాలదె కా దాత మొసంగ $ సమధిక యోగ 

జ్వాలాముఖగత సౌఖ్యం 

బేలాకాంటీం చెద'రు ముశనీశ్వరులాత్మ౯, 809 
క, ఈలలన యావనాంబుధఢం 

చేలకయోగాగ్ని శిఖలం $ జేరెడునామే 

నేలాగునం జల్లా రెడు6 

జాలు జి తే్యదియత. గల్లు $ సౌఖ్యములింక౯, 810 
వ. ఇదియ మదీయతపః ఫలంబు నాతపోఒధి బేవతయ యీరూపంబున( (బత్యత్షం 

బైనది గాక కేవల స్త్రీమా(త్రంబున కిచటికిం (బవేశింప నెట్లువచ్చునని తన 

పయత్నంబు మజుచి పట్టుకొన, దలంచి కదియంబోయి, 811 
క. ఒకచో వాహనహంసము 

*నొక-వోం (బియకీరరవముణి $ యును జేతవిపం 

చికయును నుండగ భారతి 

యొకొయని యటకొంతనిలిచి $ యొయ్యనజూడన్‌ 812 
ఉ. ఆచపలాతీ యంతటనె 4 యాననమించుక యొ త్తి ముందటం 

జూచెసరోజసూతి, మరు $ చొక్కు-నంబట్టంః దలంచు చంచలుం 

జూచి విపంచిడించి నగుశీచుం బువుగద్దియడిగ్గా మేఘలా 

కాచకలధ్వనుల్‌ చెలగం $ గాంబయికొంగు దొలంగ (గక్కు నన్‌, 818 
క, పువుగ ద్లై డిగ్గువడినను 

బువుందీగెంబో(డి తురుము 1 పువ్వులురా లె౯ా 

పువువిలుతు నతీయములగు 

పువుదూపులు వౌ లె[బహ్మ $ బుద్ధి గలంగోన్‌, 314 
శే. అట్లు చనితూంగుటయ్యెల $ యవలి కేగి 

ముదిత తల్పంబుమాటున $ కొదుగంోవం 

దనమనంబూన పజచి యా $ తమ్మిచూలి 

యంగజో(చేకముననుబైః $ కొంగుపళైై. 815 
ఉ. పట్టినలజ్ఞయున్‌ భయము $ పాటిల, మైగరుపారలీలమై 

గొట్టునంబట్టనీక వెనశగనొంచు. గరంగుచునున్న6 బోకి యా 

దిట్టమగండు (_వేముడి. దశదీయ విధంబరయంగం గోరిలోం 

దొపుదు కోర్కి_ వెల్లువలం $ దోంగుచునిట్లనియె౯ మృదూ కుల౯, 816 


1. ఫుదురు. 2. ఆ. పా, వాంసం బొకచో (పియగరళకయు. 38. ఆ. పా, గలంగెన్‌, 


180 విష్ణునవూయానాటకము, 


క్‌, 


ల 


లైకా 


చొలా నీవెవ్వరు నీ 

వేలాగున వచ్చియుంటి $ విచ్చట నీకీ 

శీథీ గృహమెట్లూదవె, గు 

ణాలంకృత చెప్పవే (ప్రశ్రయంబున నాకు౯, 817 
నీపేరు చెప్పి మధురా 

లాపనుభాధార చేత $ లలన మనోభూ 

చాపధ్యని నిర్వాతను 

హాపరితాపంబు మాన్సు$నా కృపతోడళ. 818 
అని కామార్తుండై యధె ర్యంబు దోపంబలుగ నిట్లనియె. 819 


. చేవ మహాత్మ నీబేవి నన్నెజుంగవే 


చేవకురాలి వాశేణీవధూటి 
నట్లు మార్క_ం౦డేయుం శే డాడినం గోపించి 
యపబ్ద్బజాూండంబు శూశన్నంబు చేసి 
మిరు విచ్చేసిన $ మితోడంగూడి యీ 
గుహకునే తెంచితి. $ గూర్మితోడ 
(బహోవలోకనశపరత నా వై దృష్టి 
యును పకుండితి గాక $ య్యుగనిష్టు 


. తావకాయలకా 6 సంశతాపమంది 
ఉం అలవి 


నాటనుండియు మిము6గూర్చి శ నాసవిడిచి 
చేయుచుండుదు. దపమిట్లు $ చి త్రభవుని 
ఉం వాని 
బారిపడ లేక యీలీలం $ బరిఢవించి. 820 


క, చేవ మహాయోగివి నీ 


శే, 


కీవిధమున నా ర్తింబొంద + నేటికి నేనీ 

జీవిని స్వకీయంగానే 

శావింపుము చిత్త కాంతకు $ కరుణాదృస్టీ౯. 821 
అన నెవ్వరు నెజుంగని యేకాంత స్థలంబగుటకు నితరసొమాన్య న్త్రీగాక 
స్వతం(త్రకులపాలికయగుటకు సంతోషించి యంతరంగంబున _ నుప్పోంగు 
ననంగ సాగరకల్లోలంబుల మునింగి నిర్లి రోధంబున నయ్యంగనం గవుంగలించి 
మించుటూగుటుయ్యెల యెక్కి౦చి పంచళరశేళి (పపంచంబు విస్తరించి వలసి 
నట్లు వెక్కు వే లేండ్లు (గీడిం చె, 822 
ఊర్థ్వ రేతన్కుడై దృఢ $ యోగశక్తి 

బటుతపోజ్వాలగ్యగాగు తశపస్విమొన 


ఆశ్వాసము, 5 181 


సాదరుసతిగన్న వాణీశుం $ జెప్ప నేల 
మనను పండని సన్యాసి శ మతమువాని. 828 
సీ, అతినూమ్శు యోగ శాకస్ర్రార్థంబు శోధించి 
విజ్ఞానసంపద శ విస్తరించి 
కడురగ్యబపంచము మిథ్య శ గాంగ స్పిద్దాంతించి 
ద్వంద్భమోహంబుల శ తగులువిడిచి 
యేకాంతియొ యిం్శదిశ యేచ్చంబోవక యుంట 
దృఢముగా. జిత్త మాశత్మీకరించి 
తనువులం బులకలు శే జనియింప నిర్మల 
(బ్రహ్మా తేజో ధ్యాన $ పరతనొంది 
. యతయానంద రసనుధశనాని యాని 
తానె చిదూపమైయుండు $ తపముతపము 
గాక తనశేల సిద్దించుం. + గనులజునకు 
భూమి (ఛమియింప( బోయిన $ బోటితపము. 824 


ab 


ఈ 


4 అన్థార్థములమిగా(ద $ నరుచి పుట్టిన దాయక 
సంసారముకపాటి $ జరుపవలయు 
నరుచిపుట్టిన పరుం$డగుచు నాసంసార 
విషయభోగముదిగ $ విడువ వలయు 
విడిచినునంబు నిశల్క_డంజెందు నందాంక 
నుచితసజ్జనగోస్టి. శ నుండవలయు 
మనను నిల్చిన దాని $ మజుచి (బహ్మముంగన్న 
దాశతపంబుల శ దలవవలయు 
కే, (బవ్నామిోమీంచి తపముల శ భారమెడలి 
యవ్న్వయానందలహారి నింఠపారవలయు. 
గాక తనుకించి వట్టియాశగహముపూని 
సేయు తానుస తపమెందు $ సిద్ధింబొందు, 825 


వ. అని యోగనిరూఢీ యెణింగించి గోవిందశర్ము ధరశ్షనందనునకు నటమింది కథ 
యిట్లనియె, 826 
కే. తనవి చాలక దినదినో$త్పావారతికి 
వుననుగొలు పుచు నున్మథోకీన్య్మాద వికృతి 
మట చెం దన(బవ్మాయోగ సమాధి (బహ్మ 
+ మన్మథ (బహ్య్ముయోగ సీమాధి(బొంది, 827 


182 వీన్థుమాయానాటకము, 


సీ, అంతకంతకు లతాం$ తా, స్త్ర రసాంభోధి 
నోలలాడుచు. దృ వ్లీ $ నొందలేక 
బవావిధ రతులలోం $ బడి చిక్కి. మగ్నుంై 
దష్టాధరుండు నిశర్షళితనఖుండు 
గాఢపరీరంభ $ గంభీరకుచకుంభ 
ఘర్యాంబు కి లిత వకతుస్థ లుండు 
నగుచుమున్మథ ము[దశలవయవంబులకు నా 
భరణంబు లై యుండ $ గరముమెజసి 
తే, ఘనతపోధ్యాన సంధ్యాదిశకములు విధులు! 
తనకు రతితంత్రములెకా౫( $ దలంపునిలి వె 
'వేదవిదా రహస్య వివేక మెల్ల 
ద్గ్మాహోపం 'శాల్యాలిశతమ్మిచూలి. 828 
ఆ. లోలుండగుచు నిట్లు $ నాభీకజాతుండు 
నిముసమైనం బాసి $ నిలువకెనయు 
గాఢరతులకోర్యశేగాంజాలకె*మాయ 
లలననూరు రూపములు ధరించే, 829 
మూయాసరస్యతి శతరూపములు ధరించి [బవ్మానుమిక్కి_లి 
{ Hea Tr hee 
నీ తారహోరంబులు $ ధరియించి వెలిపట్టు 
వలువతో నొకమూర్తి + వన్నె మెజుసె 
నలిననాగ విభూషశణములు ధరించి చెం 
గావితోనొకమూ ర్తి $ కేవజూవె 
నవరత్న భూపణోళన్నతింజెంది చి తాంబ 
రంబుతో నొకమూ ర్తి $ రంగుమిజె 
విరులసాముులును దాశనుర నూలిచీరయు( 
గై చేసి యొకమూూ ర్తి $ కరము దనరె. 
కే. నృుగమద శ్రీల నొకమూ ర్తి $ మేళగించె 
కుంకుమూాదృతి నొకమూ ర్తి $ కొమరుమిగిలె 
మజీియు వేజ్వేలు విధముల 4 మండనముల 
నలరె మాయాసరస్వతి $ నలువమెదుట, 880 
క, ఇందుముఖ నూరురూపుల. 
శజెందినునో జూతకళలం $ జెలంగినం గడునా 


వ. 





1. విధుండు, 


u 
అ 


షు 


ఆ ఫ్యా సము. 2 188 


నందించి [బహ్ము(వీతిం 
బొందిశ తానందుండనగం $ బొూగడొం దెన్ఫపా, 381 


= అట్లు శతరూప విలాసంబులం గరంగించిన యమ్మించు దీ గబోడియందు శతా 


నందుండు న నేక సంవత్సరంబులు సురత సాఖ్యంబను భవించె. అంత నా 
రూపంబులన్నియు నుపసంహారించి యెప్పటి రూపంబు నెయ్యంబు చూపు 
షో ష్‌ శీ టు 

చున్న గారవించి యొక్క నాండు సుఖపారవశ్య౧బున. బట్టంబ్‌ యిన బట్టుబడక 

కొలంకుల నొదిగియు. బొదరిండ్లు దూరియు నోలంబులడాగియు నెలయించుచు 

గుహ వెడలి తదీయద్యారంబున నిళ్లమింప విరంహభథారంబున కోర్వక వెను 

వెంట వెలికివచ్చిన నచ్చట న్యగభాగంబున నటమున్న యదృచ్చాగతుండై న 
గ్‌ REY శ్రి ఖ్‌ Ra గ D 

యమ్ముని (కము మునులతో (6 (బత్యుఫ్రైనంబు చే సెన ప్పుడు. 882 

చెను నెంట్ట బవ్మాదగుల 

నజాసను తగులుపడక $ నచ్చి తదగం 
బున మెజుంగు దీ ౫ వూలెం 
జననాథ యదృశ్యమయ్యె $ సభ్యులు చూడకా, 338 


* పొలంతి యదృశ్య భావమును శ బొందిన తాపసవర్యు లద్భుతా 


కలిత మనస్కు- దిశలు $ గన్లొని యొండొరు. జూచి ముందటకొ 
వలపుల సోలుచుకా మరుని $ పాలిక తూపులగండ్ల తోడ నా 
విలనుతినున్న పద్మజువి$ వేక విహీనుని. జూచిరందణుక్‌. 884 


ఆదిగులుపాటు కంపము 

నాదై నము నావిలతుశణాకారము నా 

ఖేదము లజ్జయు నజుదుః 

ఖోదధి కల్లోలడోల శే నూచెన రేం్యదా ! 885 


*, అంత నంతయు విష్ణురుాయా వికారంబుగా సెతీంగి హరిందలంచి మోహాని 


(దాము(దితుండగు చతుర్భుఖునిం (బబోధింపసమయంబగుటకు నంతోమించి 

(బవహ్మావాదియగు మార్క_౦ జేయుండు ముని సంఘంబుతో. జేరంబోయి నమ 

స్కరించి యవ్విరించి కిట్లనియె, 886 
య 


చేవ మహాత్మనీ $ దివ్యావతారంబు 
(పణుతింప. ద్ర్రైలోక $ పావనంబు 

సృష్టి కిగ_రవు $ సేవ్యుండవఖల వే 
డాగనువిద్యార శ హాస్య వేది 


184 వీస్థునాయానోటకము, 


వరయ నీవిట్టిము $ హోనుభావుండ వజ్ఞు 
నట్ల చింతా(కాంతి శ నలంగందగునె 
యమరసంయమికోటి $ కారాధ్యుండగు విష్ణు. 
నాజ్ఞ పూనుటకు నీ $ కనుచితంబె 


శే. నలంగితివి చెక్కు. విధముల $ నాన విడిచి 


ము. 


సీ, 


తెలియు మి/కనైన వారిమాయ $ తేట పడంగ 

నదిసరస్వతిగాదు మా $ యావధూటి 

దానికి బరితపింపకు $ మూనసమున,. 887 
విడువు నుహంశకారము నుదిం 

బ్రొడమింపుముబోధ సకల $ భువనన్తుత మై 

యడరెడు సాత్విక గుణమున 

నడుపుము వహరిందలంపు మనముశనను సేవ్యునింగా కొ 888 


విలసద్బోధ పథంబు సాత్వికగుణాకవేశంబు తద్భ త్తి బు 
మృ_లవర్తుల్‌ చరియించుచో నితర సౌకఖ్య శ్రీలు చేకొండు, దు 
ర్మలినావాంకృతి నిర్మథించి వినుమా$ర్య న్తుత్య సత్యంబహం 
యులు త త్సాత్వికవర్యులట్లుగ శుభం $ యుల్గారుసూ చూడంగ౯ా, 889 
హరిమాయ జగములు $ హరిమాయ యాకాశ 
నురుదగ్నిసలిల భూశనుండలములు 
హరిమాయ (బహ్మాలు శ వారినాయ యిం దాది 
సురకిన్నరోర గా శ సురగణంబు 
వారిమాయ సూర్యుండు $ వారినాయ చం[దతా 
శ్మాగహాతపతిమి $ రవ్యవస్థ 
వారిమాయ గుణములు శ హరిమూయ పంచేం(డి 
యస్మరవికృతి శాశీమాదికంబు 


శే. (పాభ శ్రూశ్సాహ వీర్య కౌకర్యములు జయము 


నీ, 


భయము రతయు వోని లాశభములు కృపయు 
గర్భతం(త్రంబు హరినాయ శే నిర్శలాత్మ 
సత్యసాత్విక విజ్ఞాన శ సరణింజూడు. 840 
(ద్రహ్మంబు వారిగాంగ శ భావింపు (బవహ్మోండ 
భాండంబు హరిగాంగ $ ముతియొనర్పు 
సత్యుండు నిత్యుండు $ శాంతుండు వై ద్యుండు 
చింత్యుండు వరిగాంగం $ జిత్తగింపు 


ఆ శ్వా నము, 3, క18ిల్‌ 


ముద్భవస్థితివిల $ యో'త్పాదన (కీయా 

ఇ 

ని సేత హరిగాంగ $ నిశ్చయింవు 

వేద వేదాంతాది $ విద్యార్థ తత్త్వంబు 
హరినిరంజనునిగా శే ననువుతింపు 


"కే, వినుల విజ్ఞాన దీపంబు $ వెలుంగంజేసి 
మూఢ తాహం[కియా (శోధశము[దవిడిచి 
యాత్మనాయకు నవ్విభుశన్మాశయింపు 
శాశ్వతై క్వర్య సౌఖ్యంబు $ సయ్యగహీింవు. 841 
వ. అని సమబుద్ధియగు నవ్వృద్ధముని యుపేశించిన సత్య వాక్యంబులం (బబోధి 
తుండై పితామవుండు విజ్ఞాన నుథాధౌత దురహంకార పంకకళంకంఖై 
వినులంజై న హృదయంబున భ_క్తినిల్పుకొని య(శుథారా పూరంబులు 
దొరంగు నయనంబుల దై న్యంబుదోంప నూర్థ బావుండై. ముకుళితహ స్తం 
బులతో. గరుణాసాగరుండగువారి నుచ్జేశించి, కిశ2 
(గ్రవ్మాకు జ్ఞానోదయమై విస్ణుమూ రిని స్తోతముచేనీ యపరాధ 
తమ చేయుమని వేండుట. 
ఆ. ఓ యనాథనాథ శ యో కరుణోదధి 
యో భయాపహారికయో మహాత్మ 
యో జగత్తు యేశ $ యోనురానుర పూజ్య 
కలువ బుద్ధినై తిం $ గావవయ్య. 848 


ఉ. నన్న పరాధిగావుము విశనముండ దీనుండ నీచకర్థుండ౯ా 
స బుడి. వాండంగలుశ$పు (కీయుండ౯ా శరగణాగతావ నా 
భ్యున్నతమైన నీబిరుదు $ భూవినుతంబు మదీయదుమ్మృతం 
జెన్నకు డివ్యచిత్తమున $ నెగ్గులు వెట్టునె తడి ఫ్యుతువై... 844 


ఉ. నీ నుహనీయమాయను గకణింప( నెంతటి వాండనేను మా 
యా నుయదుర్వికారుండ నీహంయుడ సంయమిభావితాత్మ ది 
వ్యానుర సేవ్య తావక కుశభాకృతిం జూపి కృ తాద్ధంజేయ వే 
స్వామి సవా(స్రకోటి శిఖచం[ద దివాకర తేజ సత్మృప౯, 345 


సీ, సంతాపముడుపవే $ జలజాయ లేతణ 
కృపంజూడవే జగశేద్వినుత కీర్తి 

దీనతనాన్న్చవే $ (తిభువనాధీశ్వర 
యభయ మోవేదేవకత్నాగగణ్య 


186 విమష్దునూయానాటకము, 


నిక్వేదముడుపవే $ నిర్జి రోభానంద 
'యండగావే సముశద్దండ శౌర్య 
వికలతవారింప$వే భక్తవత్సల 
సన్నిధిగా వె పశసన్న హృదయ 
"తే. దివ్వురూపంబు చూపవే + చేవ "చేవ 
యాశ్వసింప వె సంరకీ $తా|శితౌఘ 
గారవింపవె నుజన మంళదార భూజ 
యాత్మనాయక నామొర $ యాలకించి 846 


— (టవోశిదులక్ష విష్ణుమూర్తి భిర్శాదూపము కనుభఆదుట. ,.వు-66- - 


క, పరమసీరా (తూపంబున 
హరి సామాత్కారమొంటె $ నాదిత్య సహ 
(సరుచి౯ 'వెలు(గుచు (బైహ్మకు 
వరదుండై మోహాతనుము శ వారింపంగ౯, 847 


వ. ఇట్లు పరమపురుషుండగు విన్ధుండు బాలసూర్య (పభాపటలచటుల పద్మరాగ 
మణి మకుట విటంక విలంబమాన పారిజాత (పసూన సౌరభ సౌభాగ్యంబు 
విస్హరించు ముస్తక సహ్య సంబును, శరచ్చం[ద చండికా సాంద్ర (పభాఖండ 
పుండరీకదళంబుల వెదచల్లు విలోచన సహ్మాసంబును, ముం్యతకళాధి దైవత 
నుధుకర నికర సంకలిత 'ఛందోబ్బంద మంజీర నుంజరీ రంజితంటై న చరహార 
వింద సహ(సంబును, శంఖ చక్ర కామోదకీ శార్భ నందక (వముఖ దివ్యా 
యుఖమయూఖ రేఖా సనమ్మూశయంబైన దీర్గ చావో సహ్మసంబును, శోభిల్ల 6 
గనకమణిఖచిత మకరకుండల హారకేయూర కంకణము[దికా కాంచీలతాది 
దివ్యాభరణ భూమీతుండును, వతస్థ ఎనస్టిత వై జయంతీ (నగావరణ మధ్య 
(వభానిత కా న్తుభపదక (పేంభోళిత లీలాభినంది శేంది రానుందరీ మందస్మిత 
దో తమానగండ స్లలీ ముకురబింబిత ముఖమండలుండును దివ్య వీాంేర 
'" ధరుండును, దివ్య ౫ంథానులేప మనోహరుండును, దివ్య సౌందర్య ధుర్యుం 
డునునై చరణాంగుష్ట నిష్ణ్య్యూశనురః రి త్పూరంబుల నఖకిరణ కదంబ కాదం 
బంబుల నోలలాడించుచు, దివ్య నాణిక శృంగ సంగతంబై మూర్తి వంతంబై 
తోచిన మవామేరును చందంబున ససరిమిత తేజో రాశిమె శృంగార వీర 
కరుణాద్భుత రసస్వరూపంబగు రూపంబునం (బదీపించుచు. నిత్యము క్తులై న 
సనకి సనందన సనత్కుమార వానుదేవ నారదాది (బహ్మయోగీందులు 
చానురచ్చ(త్ర ధ్వజాది నీవావిధానంబుల నుభయపతంబులం గింకరులై 
శీవింప నాభివలన నంతరికంబును, (పాణంబులవలన పవనంబును, ముఖంబు 


ఆశ్వా నము, 9, | 187 


వలన (బవో్మన లేం(దులును, స్వేదంబువలన నదనదీ సము(దంబులును, బాదం 
బులవలన భూమియు, జూపులవలన సూర్యుండును, నునస్సువలన( జం(దుం 
డును, (శ్ర తంబువలన దిశలును గల్పించి, (బవ్యానాదంబున నోంకారంబును, 
దివ్యభావణంబుల వేదంబులును, (శ్రవణ నాసికారం[ధ రోనుకూపంబులవలన 
వనురు(చాదిత్య విశ్వేచేవ యతరాతసనిద్ధ ని ద్యాధరోప్ప్సరో గణంబులును, 
చతుర్విధ జంతుసంతానంబును నుద్గ వింపంజేయుచు, నవాజ్యానసగోచర 
(పభావంబై న యా తేజంబు చాడ నశక్యంబని కరుణించి మార్క_ంజేయాది 
మునీందసంఘంబునకు నార్తుండై (ప్రార్థించు నవ్విరించికిని దివ్యదృష్టి (పసా 
దించె నప్పుడు, 848 


. లతుసూర్యమండశీలము లొక్క_వడువున( 


గూడియున్న నైన $ జూడవచ్చు. 
గానియట్టి దివ్యశమైన 'లేజముదూడ 
లు ననే 
నరిదివినుము పాండశవాధి నాథా. 849 


. ఆలేజోమూ ర్తి నుమా 


భూతలవర నీనురండి $ పురుషవ రేణ్యుం 
డాతత కరుణాజలనిధి 
రూతురబాంధవుండు గృమ్షుశడరయుము బుద్ధికా. 850 


* నయవంతులు దృడ్థ్డయోగ 


(పయతభ్యానానురూఢి శ భావములోనకా 
నియమించి కాంచుతతో 
దయమాా తేజంబు నువ్వె $ ధర్యవిధిజ్ఞా. 851 


. అముని సంఘము దానును 


తామురరాచూలి యదు $తంబును భయముం 
(శేమయు భ_క్రియుం $ బొడమంగ 
భూమింబడి పొరలిపొరలి $ పారి బొరి _మొక్కె-న్‌. 852 


ఇట్లు సాష్టాంగదండ (వణామశతంబులు సమర్పించి రప్పుడు పద్శుసంభవుండు 
పరమవిరా[థూపంబునం దనవంటి (బవ్మాలను సురానురాదిజంతు నంతానం 
బును బుట్టించుచు., దనచేసిన యంధకారంబు విరియింపుచుండెం. చేజోరాశి 
మైయున్న యన్నారాయణుని నవలోకించి పులకించి దృగంచలంబుల వడలున 
(శువులు రెప్పల తుదనప్పళించుచు మోడ్పుంగేలుదోయితో నోంకారపురస్స 
రంబుగాం బురుహసూ క్షంబును నారాయణోపనిషత్తును జదివి వేదశాస్త్ర, స పురా 
తేతిహాస పర్యాయంబున నిట్లని స్తుతియించె, 858 


v—18 


188 విష్ట్ణునవూయానాటక మ), 


నీ, జయపర(బహ్మ్‌ శాశేశ్వత నిరంజననిర్వి 
కల్పనిత్యానంద $ కవివ రేణ్య 
జయ (తిగుణాతీత $ సత్యస్వరూప ని 
ర్మలశాంత పుమ్మ్క_లాశీ రాధ్య చరిత 
జయనుహాయోగీం(ద $ జయసాం(ద కారుణ్య 
జయయగణ్యా కార శ జయయనంత 


లిర్‌& 


సీ, వేదాఘములు నీవ $ వేవోపనిష దర్థ 

రాద్ధాంత తత్వసాశరంబు నీవ 

థ్యానంబు నీవ భ్యేశయన్వరూపము నీవ 
తతృలారూఢ మోశదంబు నీవ 

(పకటిత బవాతరశ్మబహోిండ నిర్మాణ 
కుశలుండ వీవ తశేద్దురుండ వీవ 

జననరమోలయాశచరణ దషుండ వీవ 
జీవాత్మ పరమాత్మ శ భావమిావ 


శే, పూజ్యపూజక పూజా విశభూతివీవ 
పంచతత్వా (శయము నీవ శ పరనుపురుష 
వంర్తివీవ చిదానంద $ మూ ర్తివీవ 
(శిభువనోదార ఇార్మిత $ (శ్రీకళ్ళత. తిగ్‌ల్‌ 


సీ (బవేిండ కోటులు $ (ప్రభవించు నీనువో 
నాయ(దద్భ్ర)హ్మోండ శ మండలముల 
కధిపతులై న (బ్రేహ్మలనేకు లఖల చ 
రాచర విధనృష్టి $ యాచరించు 
వారు తత్సదృ్భృశులు$దార తేజులు (బహ 
నును మహేం(చాదులు + మటియుం గలరు 
పరికింస లోశాధిశీపత్వమూా[త్రము (బ్రహ్మా 
గాని సామర్థ కంబు శ కలిమినంత 


ఆశ్యాన ము. 9, 189 


"లే, కంబయోగీం[ద్ర దివ్వసంశేఘంబు గలదు 


క్‌ 


తలంప నిటువంటి దగుసృషి శ కలనలోన 
నొకండ రాజస దురహం కశ యోద్ధతుండ 
నీశనీతత్వ మెజుగ నే నెంతవా(డ, 856 


నీపాద సేవకులలో 

నేపారణగ నొకనిగాంగ శ నెజపుము కరుణా 

రూపమున (బవ్యాపదవీ 

వ్యాపారము చాలునాకు $ నఖిలాధిపతీ, శి5్‌7 


* ఘనుండు మృకండు ప్యుతుండు జగడ్వినుతుం డతండేమి చెవ్పెచె 


ప్పిన హితభాషణంబులని శ జేలతనంబున జేయనై తి నాం 

డనుమతిం జేసి మత్సర మశేపోర్లవ మగ్ను(డనై చలంబున౯ 

జనక తదీయ దోవను మశనంబునం బెట్టక (పోవవేదయః౯., 858 
నీతత్వ నిశ్చయస్థితి 

నాతరమె యొనర్పలోక నాయక విద్యో 

చేతులు యోగీంద్ర వరులు 

నాతురమాననులుగాంగ $ నవ్యయపురుషా, 850 


. అని విన్నవించిన విరించి నన్యుగహించి (కమ్ముర (బవహ్మాధిపత్యంబును విజ్ఞానో 


దయంబును గరుణించి చతుర్దశ భువనంబులకుం (బమదంబొనర్చి నకల 
నురా నురార్చితుండై మార్క.౦డేయుని వీడుకొల్సి తనుగూర్చి మాయా 
జయంబునకై. తపంబుసేయు నమ్మందర గీరివ*నులగు మునీం్యదులకు దివ్య 
సాయుజ్యంబు (పసాదించి యంతర్షితుండయ్యె నప్పుడు, 860 


౭౭-4 (బవాై యథా[పకారంబు (బహ్మాధిపత్యంబు నేయుట,. 5-౭-౭. 
(బహ్మ తేజంబు తోందొంటి $ పగిది బవ్మా 
(బవ్యాసింహోసన్నాగ విశ్రభాసియగుచు 
భువనములు నడ్చుచుండే విశభూతి మెజుసి 
(బ్రహ్మముని చేవదానవ $ (పతతిగొలువ. 861 


౭౭-4 ఈ కథయొక్క_ ఫలన్తుతి, »ఛా౭౭-- 
(బహ్యుస్వరూపనగు హరి 
(బవ్మాకుం దన శేళిచూపి $ పరగినపరమ 


(బహోసైపబేశ చరితము 
(బ్రహ్మానందము నొసంగు $ కార్థివచం(ద్రా, 862 


140 విన్థునాయానాటకము, 


వ, అని గోవిందళశర్మ ధర్మనందనునకుం జెవ్పెననిన విని పరీవీత్తట మోదటి 
కథా[పసంగం జెట్లుండెనని శుక్టబహ్యు నడుగుటయును. 868 


శా. గంగా సంగపదాంబుజ ద్యయయళో శ గంగాతరంగావళీ 
రంగత్పద్శ భవాండకుండలికు లేంక(ద (పౌఢ పర్యంక సా 
రంగాంకా భ రణాద్భుత (పకృతకశర్మ స్ఫారసంసార ఘా 
రాంగార్నార్త నుథాపరోగాధర జగశద్వా న్టీర్‌ పుణ్యోదయా. 864 


శుకసనక సనందన కౌ 

నక భీమ్మవ్యాసవిదుర శ నారద పవనూ 

నకుమూార (ప్రహ్లాద బ 

లికిరీటి వసిష్టముఖ ఫలిత నురభూజా, 865 


శే, చతుర్వేదవేద్యా $ చతుర్వ క్త చోద్యా 
చతుర్ము క్తి దాతా సతీయు_క్తవ [మౌ 
సతీవామపణాౌ $ సతీమాతృపాదా 


క్‌ 


866 


ఇది థ్రీ మదనగోపాల చరణకమల సేవాధురీణ సత్క_ళాపారీణకృష్ణ 
భట్టారకప్యాత చింతలపూడికామయ( పభునుపు[త్ర నుకవి 
వర్య రాధామాధవయల్ల నార్య (పణీతంజై. న 
విస్థుమాయానాటకంబునందు 
తృతీయాశ్వాసము. 


NN) 


హక త త క యక 


ంప్రిద్రు (ళం 





కో 


శ్రీరస్తు. 


విష్థుమాయాోానాటకము, 


ఆశ్వాసము. రోం 





శ్రీరాథా మదవద 
టోరువామకరీ కలాపశశోభనము[ దా 
ప్రారంభ జృంభి'నునిశిత 

ఛారానఖజాల నవవముశదన గోనాలా. 
అవధరింపుము చేవ సంశయమివరుండు 
సకల వేదాంత విద్యా విశశారదుండు 
శుక నువోరౌెనాగి పలికె నుశత్సుకత మరియు 


నింపుగా నాపరీతీన్న$ శేందుతోడ. 


* ఇవ్విధంబున శతానందుని కథ'బెప్పి గోవిందశర్శ ధర్మనందనునకు విను 
మాయవలన శీన్రండు మోసపోయిన తెజుంగు విశదంబుగా నెణీ(గింప సమకట్టి, 
. విను విశ్వథీతిపాల మాళివలభీ $ విస్థారరత్న (పభా 


కనదుద్దామ పదారవింద (తిజగశేత్కల్యాణచారి.త పాం 
డు నలేందో త్తనుపుత్ర యీమునిగరిశన్టుల్‌ నీవునుంగూడి మెం 
దునకుం జిత్తముం బోవనీక హరియం 1 దున్నిల్సి సం( ప్రీతితో. 


* అని కొలువు సావభానంబు గావించి. 


-౨౨-శు4 సమ్ముద మథన్మపళంస. > 


. ఆదికాలమున నూశయావ[కియగు చక్రి 


యనునుతి నమృ తార్థ శ నునురగణము 
నమరారిగణము దుశగాంభోధి మందర 
మంథానదండ సశమ(గళ క్తి 
నహిరాజ దాముకంశబడరించి నముధియింప౦ 
బుషి ను[గ్రానలశేన్ఫూ _ర్తి. దొలుతం 
గాలకాటము చానిశగతి కోర్వంగా లేక 
"జేవదానవులా ర్తి. $ దిరుగుపడంగ 


1, అ. పాం జృంభ. 





142 వీమునాయానాటకోముు 


కే, వారికి. (బియముగవారికి $ నభయమిచ్చి 
యావిషజ్వాల ఫాలాతుశడా హరించి 
కాలకూటాకనుండనా $ ఖ్యాత్‌వడసి 
'తారగిరి కూటమున కే౫ $ ధర్మ్శతనయ. 

సీ, కల్పపాదప పింఛశకము నప్పర స్త్రీలు 

కామభేనువును జింశేతానుణియును 
నుచై(శవంబు నుశదోత్కటంబగు చతు 

ర్టంతియు జనియించె. $ దరువ( దరువ 
నవి యిం్య్యదయోగ్యంబు $ లయ్యె వెండియు లకీ 

యును దులసియు జనించిన విరించి 
జనకుండు విమ్ణుండు $ సంవీతిగ్లా కొనెం 

(గమృ్మజ నమృతకుంశభము్ముతోడ 

శే, సకలలోకై కరమె విగీశాలబుది 
యంత ధన్వంతరియు నుదశేయలబునొంటె 
మహితమందర నుంఖానశీనుథ్య నాన 
నూనితాంభో నిధానంబు శే మధ్యవీధి. 

క. కుముదముద బృంభితంబగు 
హీవుకర చింబంబుపోలె శ హృదయోత్సవమై 
విమలస్ఫటిక ఘటంబున 
నన్ఫుతము పరిపూర్ణరుచుల $ నమ రె౯ జూడ౯, 

G4. అయ్యవృుతంబుచూచి యనుశరాసుర సంఘములబ్ధిం (దచ్చుటన్‌ 
సయ్యనమానిరంత బలి $ శాసనమూాంది నురారులుదతి౯ 
గొయ్యతనంబుతో నమృత $ కుంభము (గక్కు_న న్మ్నాకమించి మూ 
కయ్యిరివేతె యొక్క_యెడ $ నందజు.బొలిడ కోహటింపు*చున్‌. 

క, వెలవెల బాతీరివేల్పులు 
తలచెదరి నుభధాఘటంబు $ దైత్యులు గొానినళా 
బలవంతులు గొనునర్భము 
బలహీనులు దిరుగింగొనుట $ భారముగాచే. 

క, పాలీక యన్ఫుతకలథం 
జాలీల నుఠారికోటి 5 వారియించినచే 
వాళి యుపాయవిహీనత 
నాలం బొనరింపసేన $ నడరించుటయున్‌. 


1. ఆహా, “పన్‌,” 2. ఆ పా, మగుడ, 


అఆశ్వాన ము, ర, 148 


శే, భూత భావిభవత్కాలశకముల విశేవ 
గతులుదెలిసిన యమ్ముహో $ కార్య వేది 
శారి యిదివేళగాదని $ సంజ్హ (చేసి 
జంభమర్షన మై న్యసంశరంభముడి వె. 12 


చ. వారివాయు( డబ్బలోచనుని $ యాజ్ఞ బలంబుల గు_స్తరించి సం 
గరమెడలించి తియ్యమెసణశగ న్నయవాక్యవి శేష చాతురీ 
గరిమను బాలు వెట్టుండు సీగంబమృతంబని చేరి పల్కు.చుళా 
వెరవున రాత.సేశ్వరుల $ వేడుచునుండంగ నంతనవ్వలన్‌. 18 


౭౭-4 విష్ణువు మోహీనీకాంఠ యగట ,వు-4+-- 
మ, (తిజగనో[హన మూ ర్తియైన వారినాశరీ కత్న్సరూపంబునకా 
గజయానంబున నందియలొరయ వీశమోపుండరీక చ్భద 
(వజముల్‌ సల్లుచు మందహాసమెసంగ శ న్వవోజముక్తావళీ 
భజనళ్‌ వే చనుదెంచెం గామకలనా $ పాథోధికల్లో!లమొ. 14 


తే. అలసయానంబుతోవచ్చి $ యనురదై. త్య 

బలము నడుము విలాసంబు $ పరిఢనింప 

మోహమాయాంధ కారంబు శ ముంచుకొనంగ 

నిలిచె శృంగారమూూలర్తి నా $ నీలవేణి, 15 
ఉ. వెండియు దుగ్గసాగరము $ వెల్వడివచ్చెనొ లమ్మీనామరు 

న్మండలము న్మరుద్వినుత శ మండలముళ౯ మదనా ర్తి-బొంది యొం 

డొండ సమాకులం బగుచు శ నుల్తసిలకా దరహాస చం(దికా 

మండిత దృక్సుథాలహరి శ మానినిముంచె సమ_స్తలోకముల్‌. 16 


మ, తరళత్వంబు విలోచనంబులకుం జేశతఃపంకజ (కేణికా 
తురభావంబు నిదాభనుంగములకు౯ $ దోడోన పాటిల్లంగా 
సరనీజానన పువ్పసాయక సవాకస క్రీకశ్ళంగార సా 
గరమూరర్తిం జను బెంచినిల్చిన దివౌశకః పూర్వ'జే వాళికి౯, 17 
సీ, తరుణారుణాం[ఘీ వేద శద్టయీ లామ్యోప 
భాస్ఫూ ర్తులి్యద్ర గోశపములుగాంగ 
నవరత్న ఖచితనుంిశడన బవాుచ్భాయా క 
దంబంబు శ(కచాశపంబుగాంగ 





1. అం స్కా కలోలి, 4. ఆ. పా, నవరర్నమం౦ండ నోంన్నత భ వచ్చాయాక, 


143 విన్దునూయానాటకము, 


కుచకుంభచి(తిత $ గోరోచనాషత్ర 
లతలు సౌదామినీశలతలుగాగ 
గమన లీలోచ్చల $ తృచభార విచికిల 
సూనముల్‌ వడగండ్ల $ సొంపుగాంగ 


శే, కాంచి ఘంటా నినాదంబు 1 గర్జగా 
లలనకందర్చ పర్జన్య శ లమ్మీవ్రూలె 
దివిజదై తేయ 'చాతశకోత్సవముగాంగ 
వాలు జూవుల నమృతంపు శ వానంగురిసె, 18 


నీ, ఆత్మసంజాత రోకషానలచ్భట వెంపు 
విరహసద్దావాగ్ని శ బురువుకొనియె 
వై రిబాణోన్ముఖశేత్వంబు నేతాపాంగ 
వై శాత శరపరంకపరల( దొడరె 
నన్యోన్యలటీ్మ సోమాహరణ బీతి 
యావన సంప త్తి $ నావహించె 
సమరభూ జయసము$జ్వలకీ ర్తి సం(ప్రా క్తి 
విక చహాసేందు చంశే దికలంగలిసె 
శే, నమృతకుంభంబు వైనున్న $ యాళంరుచుల 
మించు కుచకుంభయుగళంబు $ మోద నిలిచె 
నేమి చెప్పుదు నిగ్యచాసుశ లేద ముఖుల 
కాజగన్నోహనాంగి (పోత్యకుమైన, 19 


సీ, అభినవలీలా సిశతాం భోరుహంబని 
కమనీయ ధవళశంకఖంబనియును 
శృంగారముగ నిండు శే చెంగల్వ చ్చని 
(పభమించు కాస్తుభాశభరణ మనియు. 
బసపు కుంకునుచాయ 1 పట్టు పుట్టంబని 
సిరిమించు కనక కాశ కేయ మనియు. 
(గై్తవా త్తించిన $ లత్తుక రసమని 
కమలరజోమిళ $ ద్దంగయనియు. 
కే. గానువశ వశమ్రైయున్న $ కామినియని 
విమ్ణుకితవవిలాసి నీశేవేవమ ఏయు 
దలంచు నమరానురర్షి సంశతతి పొలంతి 
మైన డై త్యారిమేని చిశహ్నములః జూచి, 20 


ఆశ్యాసము, రో, 145 


--44-ఈ4 మోపానీకాంఠనుజూచి నురానురులు మోవాపడుట. $శ్రా-ఆ౭--- 


శే, అటుల నమోహినీబేవి $ నమరగణము 


ననురగణమును నీఖీంప $ నసమబాణ 
కల్పలత వ్రూలె నుదనాగ్ని $ కళిక వా ల 
సంతనంబును దాపంబు శ సంభవించె, 21 


శా, మాయానిర్శిత విశ్వలోకుండగు ర్రీశనుద్యాను దేవుండు తా 


మాయామానినియై విలాసకలనా $ మాధుర్యముం జూపంగా 
నాయిం(దానుర రాజై న్యము లెయే$లా ! మోవావి(భాంత్యులై 

షు చై 
(శేయస్సిద్ధ మునీం(ద్రుకై న వుదనాశర్చివ్మచ్చిఖం (గాలశే, 22 


శా, ఆలీలావతి సర్వమోహన కళాశేహంకార శేఖాస్థితి౯ 


ల 


నీలాలంకరణాభి రామయగుచు౯ $ లేఖానుర( కేణితో 
మేలంబాడుచు రాంగ నింద్రబలులు౯ శ మోనాథీ వేడాసి ర 
ట్లాలోకింపగం గర శయుగ శక మవిశద్యం జెందు చందంబున౯. 28 


. అప్పుడు, 24 


చ, ఇదితన యిచ్చేనుండెడి దొ మెవ్యనికై న నధీనమెనదో 


మదననిథాన దేవతకు శ మాజటయై విలసిల్లుచున్నదీ 

మదవతి యెవ్వ కేనియును $ మానక పనై ద నేననేన యి 

య్యదనుననంచు నందజుం (బశయత్నము నొందిరి రెండుసేనలళా, 25 
ఆమాయా మాహినియును 

నామై దరహానచం దిశ కాన్భుతవీమో 

చానుముల వాని వానికి. 

గామించిన యట్లు మేలు $ శై కొ ల్పన్ఫపా. 26 


. అవ్విధంబున నాజేవేంద్ర బలిదానవేందులు సాం(చాను రాగంబున డగ్గరిన 


మొగ్గరంబులువిరిసి సకల్నసై న్యంబులు నొక్క వెట్టునం జెలియలికట్ట నతి(క 
మించి వచ్చు సమయసము[ద్రతరంగ సంఘంబులభంగి. జుట్టుకొని యాల 
'తాంగి యంగలావణ్య సరోవరంబున నోలలాడుచూపులును, వానికి మున్నాడి 
యయ్యిందువదన దరహాస చం[దికామృతపూరం 'బాస్వాదింపం దివురు 
నాలుకయును, దానిందలకడచి. యాపద్య్మగంధి బంధురశారీర సౌరభం 
చాఘాణింపందలంచు నాసికయును దానిం(దోచి యాశుకవాణి వీణశామధుర 
భాషణ నుకరందవిందు శ్రా త్యంబునం బరిణమింప దల వెట్టు చెవులును, వాని 
నతిక్రమించి యాయువతి యావననుదోద్య త్త పరౌగాధరకుంభ పరిరంభణం 
బునకు నభిముఖంబులై గరుపారు చేతులునునై, పంచేం[దియంబులు నిస్తం 


V—19 


146 


వివముమాయానాటకము, 


(దంబులై. వృదయంబును బోధింపం జూచుచుండె నయ్యవసరంబున నా 


త్‌ చేవరాజ దనుజరాజు లిట్లనిరి. 27 
ఉ. ఎక్కడనుండివచ్చితివి $ యెయ్యని నీకుభనాను వర్ష ముల్‌ 


వా, 


నిక్కము చెప్పి వీనులకు * నెయ్య మొనర్పుము స్వేచ్చ దాన వౌ 
యొక్క-ని యాల వ్రూనురన$రోరగ ముఖ్యులలోన న్మీకమం 
బక్క_జనుయ్యెడిన్‌ సరసిశజానన చూడము నిన్ను నెన్నడుకా, 28 
నమాయంతఃక రణంబులు 
నీయెడ ననురాగ లీల $ నిలిచినవి యన 
న్యాయ త్తములై చిత్త భ 
వాయుధకృ_్తంబులె సుశరానురపూజ్యా. 29 
అని పలికిన నాకలికిచిగురాకుంబోండి వాడిచేరిన నిడువాలుచూపుల సేన 
పయిం గలువశేకులవాన గురియుచు మందహాస మధురంబులైన మృదు 
వాక్యంబుల నిట్లనియె. 40 
వనిచ్భావతిన్వై చరింతు. బతిలేశజె వార్చిండు నాకొక్క_రుం 
డేనా(డుంగను దృష్టి వెటె మదిలో $ నెవ్వాండు నేవాని (బ 
పో్ళినందంబునం "దేల్తువేజియొళచో $ నాస క్తుండెవ్వాండు దా 
వానిం గైకొన, తాపదగ్గు( డయిపోశవం జేతు నాపోకలక౯ా, 81 
నానెజిజూచిన $ ననుపారి యతులై నం 

దలంపొండు దిక్కుల. శ దగులనీరు 
నా నామవర్ల ముల్‌ $ వీనుల బడెనేని 

విజిలేం్యదియులై న $ వేడ్క_నిలుచు 
నాదృష్టిసోకిన శ మోదించి నిర్వాణ 

నుతులై న నాయొద్ద $ నురగియుం(డు 
పొందుగా నామైతిం $ జెందిన (బ్రహ్మ యో 

గీం్యదులకై నను 1 నింపుబుట్టు 


._ మూచిచూడంగ తేరునా 4 సాబగు జనులు 


మేలుగలచోట వర్తింతు. శ గేలింతుల 

నెవ్వ లేలాగు ననుంగూడ $ నిచ్చగింతు 

రట్ల నేనును వారల $ ననుసరింతు. 82 
ఇది యస్మదీయ (ప్రవ ర్హనంబు మోరలు దుగ్గజలనిధిమథించి యమృతంబు 
సంపాదించి సహృదయంబునం బంచుకొనచనేరక విరసించి పోరందలంచితిరని 
గగనవాణివలన విని మోయిరువాగునకుం బోరులేకుండ నమృతంబు పంచి 
వెక్లైదనని వచ్చితి. మో రెండు దెజంగులవారికి సమ్మతంబగునేని యొక్క 


ణి 


చ, 


ఆ శ్వా నము, 5, 147 


పతంబున నా నేర్చినట్లు పంచి'వె'క్టుద కాజేని యెంచేనియుం బోయెదనని యను 
రాగంబు నెజపీ తగవ్రుదోంపంలికిన నందటు నేకవాక్యంబున నిట్లనిరి, 88 
వీనులు సంతసిళ్లై నరశవింద దళేకుణ తావకీనవా 

చానయమాభురి౯ా సకల $ సమ్ముతమయ్యె భవత్ప్రయోజనం 

బీనిపుణత్వ మిజగతి $ నెవ్వరికున్నది మమ్ముమన్మథా 

ధీనుల నీనురానురుల $ నేలుము పుణ్యకటాతు దృష్టులక, 84 


. అమృతము మాకేటికి నీ 


యమృతోశత్క్మృష్థంబు లై'న శ యాలాపములుకా 

మనుకారంబును జాలదె 

రమణీ నీయాజ్ఞ మా శోరంబుల నిలి చె౯ా, లెర్‌ 
నీమూట కడుగు చా(టము 

నేమెవ్యరమిందు మాకు $ నియునుముగానీ 
కోనుల చరణాబ్దంబులు 

భామిని ముట్టుదుమె నీకుం $ (బత్యయ మొంద౯, 
అని సనుయంబుచేసి రప్పుడు, 87 


36 


. అమృతం బేటికిం (బాణవే:మిటికి రాశజ్యంబేల యన్యాభి లా 


పషములంజెందు నుఖంబు లేల నుదనో$ త్సాహోద్భ వైతద్వధూ 
కమనీయాధర పానసంజనిత సౌకఖ్యంబబ్బినం జాలునం 

చన్ఫుతం బిచ్చిరి దానవుల్‌ వాకికి వమూశ$యా మోహినీమూ ర్షికిన్‌ , 88 
అమృతకుంభమిచ్చి $ రంభోజప తాకీ 

కాత్భజీవరకు $ యనకయనుర 

శేణలోచనలకు $ నీరానివ స్తువు 

గలదె యొట్టిదై నం $ గాముకులకు, 89 


. అట్లు పలికి (పముఖులైన రాత్షనులు దయాధర్శ్మ వివాసులు గావునంజేతి 


కందినఫలం బనుభవింప నేరక యయ్యమృతంబు మాయూవిమమైన హరిచేతి 
కిచ్చి యొక్క_ బంతియార్చుండి రప్పుడు పురందర (ప్రముఖ బృందారకులును 
దారొక్క_వంకయెకూర్చుండి రిట్లు కెండు దెజంగులవారును రెండుబంతు లై 

యా య a 
యయ్యింతి తనుకమృతంబు వడ్డింపంగుడుచు వేడుకనుండి రంత, 40 


అన్ఫుతముహ_స్త పంకజము$నందు వహించి మురారి చేవతా 
సమితికి నై జరూపమె (పీసన్నము సేయుచు. జూవెంజేతి య 
మృతము, దానవాళికిక $ నాడుదనంజె (పకాశమానమై 
యనురగం జేసి చూసె దరీహాసరసాన్మత మాదరంబున౯, 41 


148 విన్గుమాయానాటకము, 


క, కనకాంబర పల్ల వయును 
కనకాభరణ (ప్రసూన $ కళికయునై యా 
వనఫల భరమున నొచ్చెళా 
వననూలిని దనుజకల్ప $ వల్లికపో ల౯, 42 


వ. ఇవ్విధంబున దేవతలు తూర్పు మొగంబునుం బూర్యచేవతలు పడమటిమొగం 
బునునై ముందటం గనకమణి పాతంబులు వెలుంగంగూర్చుండిన నవ్వ 
ధూరత్నంబు (పయత్నంబున నన్బుతకుంభంబును నెత్తుగా వాము హ_స్తపంక 
జంబున ధరించి కనకదర్వీకలిత దహీణకశారవిందమై యు _త్తరముఖంబై_ 
నిలిచి కెండు బంతులుగలయ నాలోకించి మొదలిబంతి న(గస్థానంబున నున్న 
'ేవతాచార్యునకు బృహస్పతికి వడ్డించి తదనంతరంబ యంతరాంతర విశేషం 
బులు దెలిసి యాగంబులం (బథభమహావిర్భాగ యోగ్యుండై న యిం దుండును 
జతుర్విధాహారంబులును దనజిహ్వాముఖంబులం బరిపాకంబు చేసి తొలుతంజవి 
గొన నర్హ్మండై న వై శ్యానరుండును, సకల ధర్మంబులకు నాధారభూతుండై న 
ధళ్నొరాజును, బుణ్యతపో విభవంబున చేవభావంబు వహించిన పుణ్యజనుం 
డును, ష్ముడసాధిపతియై యవృతజనకుండునై న వరుణుండును, జగ త్పాాణుం 
జైన పవమానుండును, నవనిథానాధీశ్వరుండై న పౌలస్తు సందును నిఖలై. 
శ్వర్య ధుర్యుండై న యిాశానుండును మొదలుగాగల వనురు దాశ్వి నేయ 
(ప్రముఖులకు వడ్డించుచు నప్పటప్పటికిం దనయొయ్యార ౦బు చూపుచు, 48 


సీ, అన్ఫుతకుంభము (తెడ్డు $ నలవ్రైక నొకచేతం 
బట్టి పమ్యెదకొంగు $ చాగుపజచు, 
నలవ్రున నిలిచి యొళయ్యన మేని చెనుటలు 
మందానిలమునకు $ విందు పెట్టు 
ఫాలభాగంబున6ం $ బలుతూటు చెరలాడ. 
గొనగోళ్ల్ళ ముంగురుల్‌ $ గూడదువ్వు 
" నవనతయై లీల $ నమృుతంబు వెట్టుచు 
a లు 
నండెలు మొరయించు $ నుందగతుల 
శే, దొడ్డపిరుదున వేగంబు $ దొట్రుపడంగ 
(వేంగుజన్నుల సందున $ దూంగ తేక 
నురుండు సవాచరు(డై తోడు $ నులయుచుండ 
నమరకోటికి వడ్డించు $ నమృతరసము, 44 
ఆ. అత్తతలవి చేతుశలంగడియవికన్ను 
మలమలా క ద 
లనెడుబాడల జూచె $ నబ్బ్దవదన 


గేం 


త్తే, 


ఈఆశ్వానము, ఈ 149 


యమృత నునురకోటి $ కలవక వడ్డించు 


క! ళ్‌ దృష్టిం గలిపి. 45 


తేనకుచంబులుచూడం $ గను వెట్టువానికి 
సన్నపయ్యెదకొంగు $ జూఅవిడుచు. 
దనయాసమాటలు $ వినందలంచిన వానిం 
దగిలియొయ్యనజాణ $ తనములాడు. 
దనమనోభావంబు $ నెనయంగోరిన వాని 
కలంతిమై దరహాస $ కలనం జేయు. 
దన మన్మఫోత్సుకశత్వంబు నారయు వాని 
గనుసన్నలోనన $ యనువుతించు 
నమృతమునకం మెం దీపుమై శ నాత్మలోన 
నుభయసె న్యంబులకు లోచశనోత్సవముగ 
నాండువారల వెడబూమె 1 లాడుంగొంత 
యమగ కార్యాభిలామీ. నాశ్రరాయణుండు, 46 
మాయా విలసనలీలల 
నాయువతి నురారికోటి $ నటు(భనుయించెకా 
దోయజనేతుల వలపులు 
మాయలుగాక వియునిజమె శ నుహినూహింపకా. 47 


. అమృతేపూరంబు (గోలున $ య్యనుర తతికి 


నాత్మకించైన తృప్తి చలేశీదాయె నపుడు 

రమణిమందస్మి తామ్భుత $ రసముగోలు 

ననుర సంఘంబునకుంబో ల $ నవనినాధ, 48 
ఇట్లు వడ్డించుచు వచ్చివచ్చి కడపటిబంతియందు. దనకీ ర్తి (పతాపంబులుబో లె 
'వెలుంగారు చంద్ర సూర్యులకు నమృతంబొసంగి తనరాక కెదురుదూచుచు 
వేగిరపడుచున్న (క్రోవ్యాదులు చెదరకుండ నభిముఖుండై మదనవికారలీలలు 
చూపుచూ బరాకునం. దొడిబడం దత్సమిాపముననున్న సింహికాసూనునకు 
మాయాబేవ భావకలితుండగుటం దలంపక యన్ఫుతంబు వెట్టి, వాడమృతం 
బుపయోగించు సమయంబున నా చంద్ర సూర్యులు వీడమరారి శకాహువని 
చ(క్రధరుని కెజింగించి రప్పుడు, 49 
సరిగమురారి రాహువును $ జం(దు(డు సూర్యుడు బల్కు._కంకుముక౯ా 
హరియునెజింగి వీనిందెగశటార్పుదు నన్నతలంపులో నెతా 

నరసినవ్నా సభానుస దృశశారసవ్నాస నుదర్శనంబు భీ 

కరగతినచ్చి నానితలం $ (గక్కు_న4దుంచె నిమేవనూ(తైెలో౯, 50 


150 వీన్గునూయాసాటకము, 


ము 


. రావును తలదుంచి నువో 


త్సాహంబున (భమరితిరిగి $ చక్రనువార్యం 
బై హరి నిలయమునకు జగ 
చాహోకాన్రైకలీల శ నరిగన్మింట౯. ల్‌1ే 


కనులా దత్తమగునా 

యనుతము సోకుటయు నమ్భుతశమై రావును ను 

_స్తమువెలిగా నాటనుండియు 

నన్ఫుత కరార్కు_లకు నై రీమై యది యుండెన్‌. త్‌2 


మాయనై ననెట్టి $ ముతముననై న నే 

నురలునై నం బగరథనునికి జెజిచి 

ధర్మపరులం (బోవ( శ దగు మహానుతులకు 

సావీ యానొకాండొ శ చ(కధరుండు. ర్‌ి 


బృం దారకులకు ననమృతం 

బందజకు నొసంగి యపుడు $ వారి దనుజక చా 

నందకర పురుషరూపము 

నందు: (బకాళించె దివ్యశీనుగు రూపముతోక.. ర్‌కీ 


. వెండియు చేవకార్య నిర్వాహకుండై నారాయణుండు తడవకేష సుధా 


కలశంబు సంరహీంపుముని చడేవేం[దుని చేతికిచ్చి కాన్తుభాభరణ భాసితుం 
డును క్రీతులసీ విలసితుండును లకీ !సమేతుండునునై వివ్వక్సేనాదులు 
గొలువ గరుడవాహిమె వై కుంళపురంబునకు విజయంబు చేసెనప్పుడు. రక 


, అంతయుంజూచి ని వ్వెజుగుశనంది బలి పముఖుల్‌ నిశాచరుల్‌ 


కింతునిరిన్మువాసి నుదిశకంపము నొందుచు. గాలహీను లై 
చింతయు వంతయుంగనలు $ జిక్కురు వక్కురు సేయలేచి దు 


- శ్టాంత సముదఘోవమున( $ చాకిరి వాసవదివ్య ముఖ్యుల౯, 56 


—-౭౭-ఈ4 దేవతలకు రాశ్ననులకు గలవానువుట, దేవతలు జయమును బొందుట, శ్రా ఆ౭-- 


మ, అనుశేందుండును న్యుగుండై. శిఖయనమాశద్యాశాధిప (కేణితో 


సనురోత్సాహ రస ప్రసన్నముఖు('డై $ సైన్యంబుమున్నాడి దు 
a Qa 
ర్దనుదోర్మండిత మండలాలోఘన కోశదండ్నాస్త్ర, సన్నాహసం 
(శ్ర నుమొప్ప౯ దరునుంగ వీగంబొడిచె౯ $ రా(త్రిం చరవ్యూహమున, 5? 





(పా, పాం లె.” 2, లాలఘన, 


ఆశ్వాన ము, ర, 151 


వీర్యాధి కులయ్యుదనుజ శ వీరులు మదిలో 
° ౪3 60 58 
శా, 04 e090 eee e690 
గారామార ప యస లోశకంబుల్‌ [(బశంసింపంగా 
ధీరుండై యనురావతీపురికి నర్థింీబో యె జౌదంతివై. 59 


ను, దురహంకార నుహోనలార్చియగు నా శ్‌ దుర్వాసుశాపంబున౯ా 


Gఉ, 


ల 


శరధింబడ్డ నురేందలకీదిరుగ౯ $ సాధించి దై క్యేందుల 

న్మరలంబజెట్టి నుణాఘటంబుం గొనిమె౯ $ రహీం చెజేవావళి౯ా 

సరి లేరింక్‌ నిజా(శితావన నువృశత్సంరతకు౯ా దై జె వముల్‌. 60 
అని జగంబులు గొనియాడుచుండె నా వృత్తాంతంబంతయు నెజింగి కలహ 
(పయుండగు _నారదనుహామునీందుంకు తత్ప్ర కారంబు శంభునకు విన్నవించి 
వెబిగుపటితునని గగన ఘంటాపదంబునంజని, 61 


-అశి-పా4 విష్ణుని మోహినీ రూపక థను శివునితో నారదుడు చెప్పంబోవుట. 9-౭. - 
కాంచన గర్భనందనుండు $ గాంచె విలంబపయోదగర్డి తో 
దంచిత రత్న శృంగ కత § తాండవము త్త శిఖండి సాం[దము౯ 
చంచలగాంగ భంగ పరిీీవంగపయోధి నిషంగదేవా రు 
గ్వంచిత పూర్ణ చం్యదము నక ల్మషతారధశాధ రేం ద్రమున్‌. 62 
పార్వతీ శంభుదంశపతుల కేళీ సౌధ 

నునుర కన్యక ల (క్రీడాచలంబు 
కనకనగస్వామి $ కేనయెన చెలికాడు 

భూకామినీ శిరోశభూపణుండు 
జలజ జూండాభార * సంభ్ళృత_స్తంభంబు 

దశకంధరునిచేతి $ తమ్మిబంతి 
గగన గంగా పతాశశాముణి దండంబు 

పుష్కరశ్ర్రీ బేవి $ పువ్వుగద్దై 


తే, కీర్తనలు సేయందగు భాస్వ$వ_ర్తమాన 


మందపవమాన చలగరు$న్మధుప లీన 
పినుత కల్ప(దునువితాన $ విక చసూన 
వాసనా శ్రీభరం౦బు 'క్రైశలాస ధరము, 68 


152 విన్గుమాయానాటకము, 


ఉ. రావణబొవాు దండముల * (వయ్యలువాసిన రాలు శీకుల! 


పై విలసిల్లంగోణముల శ యందు 'వెలింగెడు నిందనీ2లకే 
ఖా విభవంబు తుమ్మెదలుశగా రజతాచల రాజ మొప్పు ఛా 
(శ్రీవనితాలలాము కరశదీపవిత కేళి సితాంబుజచ్చవిన్‌, 


చ. భుజబలలీల నారజ తశభూధరకూటము లన్మృ గేం్యద్రముల్‌ 


eer 





గజముల. బట్టంగొన్ని భయశకంపమునకొ వడింగాలుజూరి య 
క్క_జముగ గండశై లముల $ కై వడి డొల్లంగవానిం బట్టివా 


యుజవముతోడ(దూలు శరశభోత్క_రముల్‌ గగనాంగణంబునన్‌. 
. కటక్మాగంబులం గేనరుల్‌ కరులవీశక ంబట్టుచోో బుట్టు త 


త్పటుగర్జల్‌ దిశలళ౯ (బతిధ్వనులు చూ$పందార శె లంబు దు 
రట నిర్ధోవమునొందు ను(గ(ముఖ జాళ్యగన్నార సింవూోదయో 
త్క_టహుంశకార హీరణ్య దానవ సభాశ స్పంభంబు చందంబునన్‌, 


. ఘలఘలంబాజు న్యభనది కాలువ లున్నతచం[దమశ్శిలా 


తలమున బడ్డ(జె ల్లెగయు $ తత్క_ణనుండలి మింటదట్టమై 
యలవడు వెండికొండ. గొలుశవై వసీయించిన చం(ద్రమా 'ికి౯ా 
చెలువలరంగమోంద విరశచించిన ము _త్రెపు మేలుకట్టనన్‌ . 


. కుండలీకృత భోగశమండి తోన్నతఫణో 


చారమైయున్న కేఠపాహివరుండొ 
(పతికృష్ణపతు విక భఫేందు కళలు ప 
ద్యాసనుండొకి (పోవుర జేసినాశా 
అసనూతులావణ్య శ రసము జూజు చునున్న 
యుర్వీధరం బగుశచున్నయదియొ 
యల నాండురులింగశమె మిన్ను గాడిన 
౧m (= 
శాం వ్రూజ్వల రుచిశ స్తంభ మిదియొ 


. యనుచు శతకోటిచంద చంశదాతపంబు 


తళుకు నిగనిగలాశలం శ దగులుకొన౫ 
జూడ నొప్పారు నమ్ముహాశమోణిధరముం 
బద్భ్మసంభవ భవుండెక్కెః $ (బమద మెసంగ, 


64 


65 


66 


67 


68 


= ఇట్లు గన్నులపండువై న యవ్వెండికొండ నధిరోహింది తద(గరత్నశిఖరా 


భోగంబునం గనకమణిమయ (ప్రాకార గోపుర సౌధవీధికాబద్ద తోరణ వైజ 
యంతీ విరాజితంబును, సతతవికసిత నుగభి నురతరుకునుము విసరవిసృవమర 
పరిమళ మిళిత తరుపవన సహచరముఖర మధుకర నికర మృుదునినద హృద 


1. కకలి మై, శేకవిశ్టై. 2, నిందజాల, 





యా 


ఆశ్యా సము, ర 158 


యంగమంబును, (బతిగృహ గర్గ నిర్భర (పతిశబ్బ బద్ధానద్ద ఘుమఘుమ 
ధ్యానమానితంబును, బలిసనుయ సమాందోళిత కనకఘంటా ఘణత్కా-ర 
మనోహరంబును, _ఛాసాదగోపుర పుగోభాగ (పతిష్టిత వృషభధ్వజంబును, 
గనకకలథౌాత దండమండితా ఖండమాణిక్య దీపమాలికా (ప్రకాశితాంత గ్లే 
హంబునుు బంచాకురీ(పముఖ పాశుపత జపథ్యాన పారాయణంబును, (బమథ 
గణ మహితము_క్రి మంటప సహ్మసంబును, నందికేళ్వర దండనాయక సభా 
సీన పురందర (వభృతి నిఖలచేవతాముని మండల మండితం బును, (బతిద్వార 
ద్వారపాలకరకలిత కనకవేత్రలతాశత దురవలోకితంబును, నై జగబేక 
పూజ్యంబై న శివాలయంబు (పవేశించి తదభ్యంతరంబున, 69 


. గంగాకగాకీర్ణ $ ఘనవకొళితోడం బు 
ee 


వ్పీత కల్పకములీల $ జెరయువాని 
గంఠపహోలాహల శే క చ్చర చృవితోడ 

నుదితిపూర్ణ మృగాంకు $ నొరయువాని 
సొమ్రైన కేపాహి బ్‌ చూడామణి శ్రీల 

తోడ సవా(స్రాంశు $ దొరయువానిః 
గరుణార సోర్మికా $ గాంభీర్యములతోడ 

నుదధిరాయని భంగి $ నున్న వాని 
గామకళయైడ్ముడిక్కు_నం $ గడలుకొనయ 
(బహ్మ కేజంబు కుడివంక 6 $ (బజ్వరిల్ల 
యోగసింహాసనంబున $ నున్న వాని 
శివ్రనిదర్శించె మునికుల $ (కేష్టండపుడు. 70 


. ఇట్టు దర్శించి జ కుజ యేతివచన పురస్సరంబుగాం (బదథీ.ణంబుచేసి బహు 


(పకారంబులం (బన్తుతించినం గరుణించి కాలకూట హరణానంతర సము ద 
మథనకథా (ప్రసంగంబు వినం జిత్తగించి విరించిసంభవునకు శ్రీకంఠుం డిట్ల 
నియె. 71 


. ఉదధి మధియించువేళ నీశవున్నవాండ 


వే కదా కాలకూటంబు 4 వెనుకనందు 
సంయమి-శ్వర యీమేమి * సంభవించె 
నెవ్వ రేమేమిగై కొని క కెటుం జెపువు. 72 


* అని విషకంధరు. డడీగిన 


వినివార్దావేశ మొదవ $ వినయాంజలిమొ 

మునివిన్నవించె నప్పుడు 

తనచూచిన యంతివట్టుం $ దత్పరవతితోన్‌. 78 
V—20 


154 విమునాయాసనాటకము, 


చ, గగనముమోచి బాడబళిశఖానిచయంబు. దృణీకరించి (కొం 
బొగలు దిశావకాశముల $ బొంగ నభంగవిషపాగ్నియు(గమై 
జగములు (మింగంజూచినం (బశేసన్నుడవై యుపసంహరించి చే 
వగణముంగాచి జేనరవు $ వచ్చినపిమ్మట నాపయోనిధిన్‌. 

మ. తరువంద*ర్వంగ బుక్షై కాస్తుభము చింశతారత్నముక౯ా గల్పభూ 
మిరు హైరావత లేఖ వాజులును ల$శ్న్మీనాక వేళ్యా సుభా 
కరబృందావనముల్‌ నుభాకసము లోశకఖ్యాతిగావాని శ్రీ 
వారిదాం గొన్నిహరించి తక్కినవి దివ్య (శేణకశ్చ౯ గృపన్‌, 

శా, అకర్షింపుము చేవయొక్క_ టి (తిలోశీకాశ్చర్య కృత్యంబు నా 
శాకోదేవులు ముకనుధాఘటము గశేర్యో[ది కుల బల్మిం చా 
కే కై కొన్ననురాళి విన్ననయి యూశహింపంగం గంజాతీమె 
యాకంజాతుండు (గమ్మరంగానియె డై $త్య(శేణిచే లీలమై. 

క, కొనితన (త్రిభువన మోహన 
వనితాలీలావిలాన $ వై ఖరిచేక౯ 
దనుజులకు నిడకయమృతం 
బనిమిషులకు నొసల జువ్వె శ యార్యా రవముణా, 

క, ఆవారిలీలా మాయా 
మోహినియై నురులుగాలుప శ ముల్లోకములు 
మోహీంచె ననురవీరుల 
మోహాంధుల: జెప్ప నేల $ మురజిన్నితా, 

సీ, అప్ప్సరన్‌ స్త్రీలు (వీశడాన్నములై తమ 

మించు విభవము నింశదించుకొనిరి 
యందటినొయల్ల శ కార్తులం గావించు 
వెడవిలుకాండును శ వెజ్టియయమ్యె 
. నూర్ధ గ్టశేతన్కు_లై $ యుండు తాపనులకు 
నధర శేతస్క_౦దశీ మయ్యె నపుడు 
తనువె త్తి పంచభూశేతంబులు సైతము 
విరహభా?వంబున $ వివ్యాలించె 

తే. పద్మసంభవముఖులు విగ భాంతు లై రి 
మొదల ననురాధిపతులతి ఈ మూఢజనులం 
'జెప్పంగానేలలోకముల్‌ శే చిక్కువడియె 
విష్టమాయావిలాసినీ $ విలసనమున. 








1. రువ 2. (పా, పా. * భాగతబున* 


74 


76 


78 


79 


ox 


ఆశ్వాసము, ర 


మెన్నిన యదిగాదు నువ్వె $ యేయుగములన 
సీతం 

'వ్వెన్నుని మాయా స్త్ర,త్వము 

పన్నగధర పొగడంగరమె * (బహ్మాదులకుకా, 


165 


80 


. అని సర్వమోహానాకృతంబై_ న విష్ణునా యా చరితింబు విన్నవించిన విని 


శివ్రండు 'వెజగుపడి నారదు మొగంబుచూచి చిరుసవ్వునవ్వి నాసికావిన్య_స్త 
హస్తాంగుళి పల్లవుండై. తలయూంచి యెంత నృుషంబలి'కె నీమునీశ్వరుండను చు6 


(వయకాంత నవలో!ంచి. 

హరియీా భువన్మత్ర వామును 

దరుణీలీలా మనోజ్ఞ కతల గడుమోహో 
తురముగం.జేసెనకు యా 

సరసతవేం జూడ కేల $ సమ్మతి పడుదున్‌. 


= వె కుంఠంబునకుం జని 
b= ee 


శ్రీకాంతుని కపటనుందశరీ విలసనమూా 
లోకించి వత్తునిపుడయ 
నాొకులమతి తోడనుండు $ మంబుజనే తీ, 


యిటనియె, 
౧m 


౭-4 పార్వతి శివుని నివారించుట. $4 ఫా--9౩--- 


. చేవరవు మిక్కిలియుంగాం 


'తావివశాత్యుండవు మనను $ గై ర్యము చలనం 
వై వచ్చెనేని మజుతువు 
భావింపంగ సర్వభూ। పశపంచంబెల్లన . 


. జగములుమూండు నాతని వశేశేంబుననున్నవి మాయంజిక్కి. యీ 


జగతి (పథాన దైత్య సురశసంయనులుం గనులాసనుండు నా 
దిగగలవార లెల్ల వికృథతిం బడుచుం(డు తదీయలీల నే 
మగునొసుమో మహాత్మ జలేజాతునిచేత భవ్యత్పళాపమున్‌. 


* తలంపు ఛ్రైర్యంబు పదిలంబు $ గలిగానేని 


గట్టిగా గ్రామునకు బామ్మశగట్టి తేని 
నమి్మపొమ్మని నగుచునాశనగజ పలికె 

హరుండు నప్పుడు నాయింతి 3 కనియెనుజియు. 
సర్వమోహాంధమైన యీ $ జగము(జ|కీ 
మాయంగొల్పుట యిదియెంత శ మహిమ చెపును 


81 


82 


88 


. అని ముక్కంటి పలికిన మందస్మితం బొనరించి యంబికా నుహాచేవి 


84 


రిర్‌ 


86 


87 


156 విష్ణుమాయానెటకము, 


భూమి శిశువుల (భ్రమియించు $ బూమెకాండ్ల 

చేత నార్యుడు (భనుయునే $ చి త్తవీధి, 88 
ఈ. నాయవియిం[దియంబులు ; మీనం జెటుపోయిన చానినంగతి౯ా 

బోశేయెడు వాండంగాను నినుశబోటుల లోకవిహారలీలకై 

పాయక యుంటగాక నురు$బారికి లోంబడి యే ! మృగావీ ! నేం 


డియ్యెడ నాజి కేంద్రియత $ యొల్లను జూచెదు నిశ్చృయంబుగకా. 89 
వ. అని పలికిన వారుని యుద్యోగంబు నిశ్చయంబుసేయంగోరి నారదుం డిట్ల 
నియె. 90 


-౭౧-శ4 వుని నారదుడు తిరి! పురికొల్చి రోనమెక్కి._౦చుట, $శ్రు-ఆ-- 
"కే, ఆ మనోహరకామినీ $ హావభావ 
విలసనంబును జూచిన $ వెట్టి మెర్తి 
చేవ (భమసి తీరుగుదువు $ దీనవృత్తి 
నింక పదివేలమాటల $ నేల చెప్ప. 91 


ల 


అనినం గనలి యతనివచనంబు నిరాకరించి తన మహోను భావత్వంబు (పక 
టించి యీశ్వరుండు (పమథగణములతో నిట్లనియె. 92 


౭౭-4 శివుడు మిక్కిలి రోషము చే విష్ణుమాయకు లోంబడనని పంతమాడుట. $శ్రూతిం-- 


ఉ. సిద్దమతి౯ జి తే్యదియతం $ జెందితి దుర్విషయాభిలావసం 

బద్దుండంగాక దుమ్మృతిని $ భావజుగెల్సినవాడ స త్తపో 

వృద్ధ మనోవికాస మొదశవించు చిదంశను, నిట్టినాకు దు 

ర్చుద్ధుల కామినీజనుల $ పోకలచి త్రము సంభమించునే. 98 
క, నావుడు! దద్వచనంబులు 

భావించి విరించి సుతుని శ భాషణములు సం 

భావింపక (పమభ్గులు గిరి 

జావల్లభుతొడననిరి $ సందడిపడుచు౯, 94 
ఉ. చేవరముందటం గపటీధీయుతు(డై న సకోజకేత్రు నూ 

యావికృతుల్‌ నురానురులళయందు బలెం్మ బసరింప నేర్చు నే 

భూవలయంబు దిక్కు_లు నశేభోగతియుం గబళిచు నంధకా 

రావృతు లేమియా. జెపును $ యర్కు_ని ముందర నిందు శేఖ రా, 95 
క, మిమునెక్క_డ (భ్రనుయిం చెడు 

నును (భవమయించిన నెచాలు $ మాయాతరుణీ 


1. (పా. పాఠ్యపతి. అని వెడనవునవ్వి యవ్వెలందికి నిండు కేఖరుం డిట్లనరెమె, 


వగ అనిన మందహాసం బెసంగు సుందరాస్యంబుతో వారి నవలోకించి. 


క 


గైళా 


ఖో 


ఆశ్యాస ము, ల 


Ui నుదుర్వి కారముల నా 
కొనులాతు(డు వెక్కు పలుకగా నేమిటికిన్‌. 


ఇప్పుడు మునకీపంతము 

ఇచెప్పలనేమిటికి నతని $ చేడియరూపం 
బొప్పార6 జూచ్నిభమయన్ని 

యప్పుడుగా 6 యనుచులే చె ఫ్‌ నభవుండంతన్‌. 


. హరుడా వె కుంఠమునకు 
ర్త 


నరిగెడు సం భముము వృాద్యశేమె నారదునికా 
బరితుస్టాత్మునిం జేసెను 
నురదుందుభి నినదమెసంగ $4 నుర పథవీధికొ. 


. భర్మున్నూతంబ్దునం $ బదిలంబుగాంగ ఘు 


నవ్యా నాగాజిశనములుగట్టి 
మం్శత్రపవి్శిత నిశర్మలభూతి సర్వాంగ 

కముల సాం(దంబుగాం $ గలయ నలంది 
తర ళజిహ' భీల $ దర్వీకర స్వామి 

నలఫవ్రూక పేరుగా $ నలవరించి 
పటుజటా జూటా(గశభాగంబు వె. జం్యద 

ఖండంబు వెడపువ్వుశ గాంగదోవి 


. దర్చకునిం దిన్నదహన నేశతంపు దీప్తు 


లిరియంగప్పిన ెష లే యెడల నిగుడ 

దివ్య త rh _ర్తిమై $ దివ్య తేజ 

మెసంగ రూపంబుగైకొనె శ నీశ్వరుండు. 

ఆపాద ఫాలభస్మో 

ద్దీవితుండై. నిర్వికల్ప $ తేశేోనుపహీనులా 

౧ (an 

(బావించి రెరాగవి దా, 

రూపంవిడియునంగ నపుడు $ రుదుడు పొలిచెళా, 


157 


96 
97 


98 


99 


100 


101 


ఇట్లు నిర్వికారంబగు రూపంబుదాల్ని నిజపంచాతరీ మం(త విద్యాబలంబున 
దుర్విషయ కలుపే.[దియ మవాభుజంగంబులకు వాకట్టుగట్టి పంచ బాణుని 
బిరుదు వెం డేరంబు వెట్టి చిత్తంబు ను త్తనయోాగంబునకుః 'దగులు వెట్టి దృఢ 


నిశ్చయం బున, 





1. (హా. జివ్వోఖిల. 


102 


188 విన్గుమాయానాటకమ్ము 


క, హిమగిరిజా సహితుండై 
హీమకర కేఖరుండు చనియె $ వృహభేం[దమహకో 
ద్యమలీలాగతి విచల 
ద్విమల్మ శుతికుండలాంశు శ విభ మకేఖ౯, 

క (వేరకుండై ముందరనా 
నారదముని వల్లభుండు $ నడునంలం (బమథుల్‌ 
చేరి యిరుగడల సేవా 
పారీణతంజనిరి విజిత $ భావముతోడ౯, 

శా. చూడంబోయిగి పావకేందు రవిలేశజుల్‌ (బవ్మావి ద్యాధికుల్‌ 
(వీడాళూన్య క టీరమండలులు నిశర్విఘ్నాత్శ యొోగుల్‌. పరి 
(వాడీశుల్‌ విజితేండియుల్‌ శివునిభాశన py చై.స్థవ 


కీడామాయయు నెట్టులయ్యెడి నొతకర్మి ౦ ౦పంగ నంచున్వడిన్‌, 
క. హరిమాయా చాతుర్యము 

హరుండే (కియందెలియంగలండొా శ యరయుదమనుచు౯ 

నురలునక్‌ నలుగడ నడచిరి 

వారింబొరి వైకుంఠ నగరశమునకుం | బ్రీతి౯. 


108 


104 


105 


106 


వ. ఇట్లు చనుచునందు గొందజు దివ్యపురుషులు వివ్ణుమాయా పరీశ్షేచ్చుండై. 


యఉషవాపాతున యరీణ'కేకోదావంబు సనుంగాని తదుతోన, 


ఛా. కుంఠీభూత దురిం్యదియా[గ్రహు:డు చీయుఃవీత పుపష్పాయుధో 
త్క_౦ఠుం డు(గవిలోచనుండు ఘనయోశ$గధ నన చిన్నూ ర్తి ళీ 
కంఠుండట్టి మహోాత్మునిం (భమలంజిశక్క.౦బెట్టు నెళ్లున వె 
ట్‌ వ 


కుంఠుం డెవ్వరి మోసపుచ్చ(డాకనత్‌ 5 యుదై ఏకమాయాగ తీన్‌, 


వ. అని వితర్కించిరంత నమ్ముందట, 

శ్రా, శ్యరీశంఖ మృదంగ నాదములు (హస్ఫీతాంబరాభాగ ఛా 
గీరోద్య ద్వివాగేం(ద కేతనము ,(వ్రీశతి౯ జేసె చతుః వ్రూ 
ME విలోకనంబులకు లోశీ కానందకందైక ల 
తీగీరన్యాచ్యుత రాజధాని కదుటం $ జేరంగరా దవ్వులన్‌ . 

ఉ. మేలిమి ధూపధూపములు శ మించి మధ్యువతలతీలగ గాల ను 
శాల సువర్ష శీతన విశ తానదళంబుల. దెల్లదీవినై 6 
చోలంగమెట్టి చెంగలువశవోల్కి_ ముదంబునంజేల్చి రత్న "రే 
ఖాలలితాయయ గోపురము శ కంజదళాషయు పురంబు శంభునికొా, 





గలనా చమననుడాడాంలుం లలాానాాబా జానా ల పటం 4 ప 


1 పా (పతి. తెల్లదీపమై, 


107 


108 
109 


110 


111 


క 


ఆశ్వాసము. ర, 


ఆతత పుణోం వేతనము 

"శ్వేంద్వీపము తద(గశనీమ౯ బరిఘీ 
భూ తాబ్ధీపురము లోక 

ఖ్యాతంబదివేజె పొగడతగా నేమిటికిన్‌. 


. నెజీంజతుర్విధ పురుషార్ల శ నిధులు మిన్ను 


ముటియున్న టు లొపు నశపషృటణమున 
గుజుతుమోటుం జతుర్ద్వార శ గోపురములు 
వికచమణిమయ నె జయంశతికలతోడ,. 


, అమలిన పోరిహాటకముశయంబును న్యగనరోజు రాగకుం 


భములును నై నమేడలం (బశభాకరబింబము దోచి తన్మనోో 
ద్యనురుచి పుంజముల్‌ మెజుగు$తండము లీనల భానుకోటి తే 
జమున వెలుంగునప్పుర మశేజ సము ఖేచరదుర్నిరీత్యు మై. 
స్ఫటికమణి (పభాపటల $ భానురనోపుర శృంగకోటి సం 
ఘటనగ నేడు కోటలును3గాక పదంపడి విశ్వకర్మ యు 
త్కటమ తి బెట్టుకోటయనగాం గనుపండువు సేయు రాకలం 
జటుల నుధాబ్ల్‌ భంగము లశసంఖ్యము లాపురిచుట్టు. దూలుచున్‌, 
వలయిత రత్నవ(పము సుకవర్ణ్మ శిరోగ్భవా రాజనంచయో 
జ్వలితమునై న యప్పురము $ సాగరమధ్య తటంబునందు ని 
రల పరివేవ చ్మకరుచి $ మండన మండిత చం[దభాను మం 
డల! (పతివింబమోయనంగశేనం గడునొప్పుం (దిలోక పర్వమై. 


. సింగపు మోములుంగలుగు $ చిత్తరురూపము లప్పురో త్తమో 


త్తుంగ నువర్ణ హరు న్ట్‌ములం $ దోరములై యట వేల్పు కేటి నీ 
టంగడు బింబితంబులగుశటన్‌ గని నీళ్ల కుందెచ్చి య(భ్రమా 
తంగము భీతిమాన్సుదురు $ తచ్చలితా చలిత పనావొులై 


చ, నన్షనిధి వీచికోచ్చలిత $ వారికణంబులు నా పురంబులో 


ల్‌ 


ఫఘనతరహర్శ్మ గ కేతువుల $ గాడ్పులం దూలుచురాలు న(భ్రవా 
హిని జలబిందువుల్‌ చదలీనింపగు దన్మిథునోత్సవంబునకా 
జననురగా నురాంగనలు చే$ల్లెడు సేసలనంగ వెన్నెలన్‌. 


. హరియెదుటకా బు శేందర నశేటాంగనమై యలరించు మ _స్లిభా 


నురకనకా(గ దండపరిశశోభిత పూర్ణ భఘటాలివో లె ద 
ద్దురు గృహరాజసౌధవమణి 1. కుంభపథంబున స వ్రలోకముల్‌ 
గరము వెలుంగు దిక్కులంబొశేగ డ్తకునెక్కి_ విచ్శితవై ఖరి౯. 


1. డలి, 2 మస్తుభా, 


159 


112 


118 


114 


115 


116 


117 


118 


119 


160 విమనునూయానాటక ము, 


ను, వారినీ లేందు శిలాభిరానునుగుచు౯ $ హర్మ స్రంబొకండ(గభా 
స్వరమాణిక్యఘటంబుం శేతనపటీ $ సంప త్తియుంగల్లి య 
ప్పురి వామాంగము దామజాటము మహాశభోగంబు హారంబునుం 
గర ముప్పా రెడు నాసదాళివుని కేశఖ౯ా బొల్చునత్యున్న తిన్‌ . 

చ. నవ నలిన(ప్రియోర్థ్వకిర $ణ (పతతుల్‌ పురి వెండి మేడలం 
(బవిమలరాగ న వా సాగంగాం 
బవడ!పుందీల లెక్కడికి. $ (కూకెడునంచుం. దదగసంచర 
ద్యువతులుబట్టి చేందగులకకుండంగ నవ్వుదు రద్భుతంబునక౯, 

చ, (తిపథగయే 'చతువ్పథగ $ చేవతరంగిణి మూడు(డంచుశే 
యిపురిజతువ్పథా(గమున $ నిందుండు నిల్చిన నాల్దువీధులుం 
జపలతరస్సురత్క_నక శ సౌధ పరంపరలకా నుధాకరా 
తపరసపూరముల్‌ నిగుడం శే దద్దయుంజూతురు పౌర బాలికల. 

మ. వారిసౌథా(గ నుదర్శనార కలితం$బై చ్మితవర్ణాకృతి౯ 
కేస్పరుంగళా (వేలుచుగోతనాంబరము వ్రైశల్పున్నాండు 'రావు[గవోో 
ద్ధురమూర్థం బటదుంచి వైచునెడ నెంశదుంబోక రక్తాంకవెం 
పరిభాసిల్లు తదీయభోగలతయక౯ా $ భావంబునం దత్స్పురిన్‌ 

చ, బవూుకునుమోపహారములం 1 (బన్ఫుటమౌా క్రి రంగవల్లులన్‌ 
(బహిత విచిత్రతోరణ పీరంపరల౯ శశికాంత వేదుల౯ా 

రహింబచరించు నప్పురవశరంబు పథంబులు శ్రీకరంబులై 

సహజమె శ్రీనివాసములు శ సంతతముక౯ా స (క్రియాస్థితుల్‌. 
శూ, కేళలీసొధము గేలివోలికయునుం $ గోలీవన కేణియుం 

గేలీశై లము గళిదీర్ణి కయునుం $ గేభీనురాళంబులు౯ా 

బోల౯ లేని గృహంబు లే దొకటియుం శ బూంబోండ్లు (పా * కేనుల౯ా 

శ్రీలమ్మీ హరిమూర్తి భేదములు వశర్ణి ంపంగ నింకేటికిక్‌ . 

మ, బలభిన్నీలమణి (పతానకృత సోశపాసంబునం బద్భరా 
గలనత్క_౦ధర మందిరంబులు గళశత్క_ల్ప దు పుష్పావళీ 
కలితస్వర్ల విశాలసానువులు నై. $ కన్పట్టు |క్రీణాదులక౯ా 
లలనల్‌ మేఘవియు కృ చంచలలలీ కలం" బొ .ల్తుర వ్వీటిలోన్‌ ॥ 

ఉ. రాకొమరుండు మన్మథుడు శ రాజసమొప్పంగ నప్పురంబులో 
నేకధనుర్దరుం డగుచు $ నెమ్మెలుచూపు గుణీకృతాళి లీ 
లాకల రుంకృతుల్‌ నుదతుశలం బతులంగడునొంచు నమ్మహో 
భీకరమాని చెరికతి $ భీకరభంగి చెలంగం జేయుచున్‌. 


1. మూల పాఠము-కరధిన్‌. 


120 


121 


122 


128 


124 


125 


126 


127 


ఆశ్వాసము, రో 


మ, వారినాభీనవ పుండరీకవుకరం $ చాసారము౯ (గోలి త 
ద్వరకర్నూర మరౌరారు సౌధనుమనో శ వాతాయన ద్వారసం 
చరణ క్రీడ లొనర్వుచుం దిగుచు నిశచ్బాభ ం౦గ సంగీతను 
స్వరభంగీతతి మందమారుతము పజ్ఞం(పు'న్మురు౯ దత్పురిన్‌. 

సీ పాలమున్నీటి లోశపలనెంత దవై (న 

జానుదఘ్నంబుగా $ సంచరించు 
దివుటం దొండముసాచి $ దిక్క_రిణీ (కేణి 

చరమాంస జేశముల్‌ శ సంస్పృశించు. 
శై_లాన మేరు శృంశగముల వ(పక్రీడం 

గొముుల నలవ్రూకం $ గూలం[దోచు, 
సమదఘీంకారని $ స్వనములః జ్మకవా 

శాచల గుహం సింశేవాములం గలయ 

"తే. సనుదరతోధినాధథ వీతుఃక వాట 
పాటనోద్దండ తరచండ $ బలభరమునం 
(బకటకట చానపాన ;0కశ్మేభమ దళీంద 

i గానముల నొప్పునప్పురి $ కరివరములు, 

'ఉ. రూపముతోడి గాడ్పులు గశరుత్తులు లేని ఖగంబు లశ్వలీ 
లాపరినర్త నోల్లసిత $ లాసిక వర్షము శార్యవార్థి వీ 
శీకటలరిు నగవిల $ సిల్లుచునుండు మనోజవంబుత్‌ోC 
నాపురివాజిరాజి వారిశదిశ్యుని యశ్వములన్న నవ్వుచున్‌. 

ఉ. భూరిబలో(గ హేనుక శిశపు (పముఖానురులం జయించి య 
వ్వీరులబొమ్మ వెండెమున $ (కేల నం(ఘుల దిగ్విలీన ని 
స్పార విరోధు లై సుభఓ సంజ్ఞ కు మోహన చ(కలాంఛనో 
దారభుజా కిలాపులయి శే తత్పురిం గాల్వురువ్రైల్తు రిమ్ములన్‌, 

చ. పరభృతచంచు సంచలిత $ పల్లవముక్‌ మధులోల బంభరో 
త్కురగత సూనముకొ శుళము$ఖ (ప్రవిభీన్న ఫలంబు. గేలిసం 
చరదబలా (పిీయ(ప్రసవ $ సద్మమునై సీ కల ర్తుయు కృమై 
పురివన వై భవంబలరు భూరిశమనోహర సౌరభస్థితిన్‌ . 

చ, రసికవధూవరుల్‌ కనకశరత్న విభూషణ విభనుంబు వై 
విసికిపరిత్యజించి వెడశేవిల్తుని కన్నులపండు వెన సం 
వెసంగంగం బువ్వుసొమ్ము ధరిశయించి పరస్పరరూప దర్శనో 
ల్ల సిత పున ఃపునన్సురతి $లం పటులై నుఖయింతు రాపురిన్‌. 


1. ఆ, పా. పజ్జంగంమ్మరం దత్సురికా. 2. సుధీనులయి. శీ. నకరార్తు, 


vV—21 


161 


128 


129 


180 


181 


188 


162 విన్గుమాయానాటకము, 


ట్‌ నిరతము నిర్శలామృతము $ నిండితలంకు కొలంకులంత రా 
తరములనుండ వేల్పుగను $ దము్శులకుం ren 
'బరిఘుదనర్చుం దన్నగర $ పంకజవాసకటీ స్థలంబునం 
నరము. వెలుంగు వజఫలశకంబుల మేఖలలీలం (గాలుచుక్‌, 184 
మ, పరమ(బహ్మము విమ్ణుండీజగము లుశత్పాదించి తద్రత క్రై 
పురుషా కారము. చిల్చునాండు సిరితోళభోగింప నీదుగ్ధసా 
గరమధ్యంబున సర్వ మోహనముగాం శ గల్పించినాం డమవో 
పురివై కుంళము చానియొప్పు పొగడ౯ $ భోగీ దు(డు౯ జాలునే, 186 
వ, ఇవ్విధంబున నపరిమి తై శ్వర్య శచేఖాలంకృతంజై న యావై కుంఠ దివ్వనగరం 
బట్లు (తిలోచనుండు లోచన _ పర్వంబుగా. జూచి సంతసంబునం (బవేశించి 
రాజమార్లంబునం జనునప్పుడు, 186 


౭౭-4 *వుండు వైకుంఠములో. (బవేశించుట. )వు-6+-- 
తే. తోరణాం భోజమకరంద $ ఛారనర్భ ర 
మొసంగి మధుకర! మధురర $ వ్రూ_క్రిగుళల 
నుడిగిబాంధవ సంభావన $ నానుకూల 
యయ్యెంబురలవ్మీ పార్వతీ, $ హరుల కపుడు. 187 
శే, హరుని తనుదీ ప్తిచే నీలకహర్మ వ చంద 
కాంత పాపాణముల జలశకణములురుల 
నాడెం (బోది నెమళ్లు కే $ కారవముల 
గనకనూపుర ఘళఘళాశత్కార మెసంగ. 188 
సీ మృగనుదా లేపము $ మెజయు వేదిక నది 
కూలభాగంబని $ కొమ్ముుంజిమ్ము 
మరకత సౌధకోశమల రుచులకు. దృణ 
(వీతిమైనందంద $ మూతింజాచు. 
నాపణరత్న దిశవ్య'వ్భాయ నిర్ణ రా 
కృతియైన నుజుకలంశఘింపం జూచు 
దననీడ మణిభి త్తి. $ గని (పతీపకకుద్య్మ 
దాశంక(గ(నలి? ఘశల్లనుంచుం దిరుగు 
శే, వెండితిగడున నినిచిన $ వీధులందు 
తాండవము చూపునూపుర $ ధ్వనులతోడం 


1. ఆ. పా. మొసగి మధుకర మధురో క్షి. గుశలమడి?, ఛాంధవాయ త్త సంభాసనాను 
కూలనుయ్యె. (పా. హౌ, మధుకర మధుశరవ్యో క్తి 2, ఆ. సా, గ్యరనుచు 8. (పా, పా. తెగ 
ఢుననిలిచిన అ. పా, థగటునని నిలిచిన. 


ఆ శ్వా సము, ౪. 168 


పసికి మువ్వల పేరు జొంశపంబు మెజయ 
నంది కేళ్వరుం డీశ్వ్యరాశనందలీల. 139 


శ ము త్తెంపుం జెజంగుల 1 చిత్తంబు నిండించుః 
గనకాం శుకంబుల 1 కట్టుదనరం 
బసపు కుంకుముచాయ * నెసంగు కుచంబుల 
మందార పువ్ప్చదాశమములు (వేల 
నెలవంక తిరుణాము $ గలనెన్ను దుళ్లం గం 
పులచుక్క బొట్టులు $ చెలున్ర మొల 
దాటంకవ( జాం శుశథాళ ధళ్యంబుతోం 
జెక్కులచిజు నవ్వు $ చెంగలింప 
త్తే, శ్రంఖచ[కాంక్‌ భుజలతల్‌ $ చారుముఖులు 
పురపురం(ధులు సం[(భమంశ$బునను వచ్చి 
నిలయచ్రత్వర వేదుల $ నిలిచి చూచి 
ర్శదిజాశంక రులను నెశయ్యంబు తోడ, 140 


లైలా 


. శుకముఖోదితము క్షి $ సూచక భాగవ 
తవిభేయులై న భాశగవతవరులు 
నుపనిపచ్భాన్త సకముత్కృష్థ గీతార్థ 
గరిము శోధించు భాశగవతవరులు 
ధృతివిశిష్టా డై ప్రత $నుతే వైవా చార 
గతి నివేదించు భాగగవతవరులు 
సావర్ణిము_కి లశత్‌ణము వచించు నా 
గమయు_క్టి మెచ్చు ఛాగగవతవరులు 


కే, నింటిముంగిళ్ల నగరులశనెనసి యున్న 
యాసనంబులవై లేచి క యచటన చటం 
దమకు సముచిత సంభావశనములు సేయ 
న(దిజయు నీశ్వరుండును ఫే నరిగియరిగి, 141 


వ. అంతంగొంతదవ్వునం బురమధ్యంబున ననేకకోటి సూర్యచింబ (పతిబింబ 
కంబు లనం (బతిభాసిల్లు పద్మరాగమణిఖండంబు లెడయెడలంగలిగి కనక 
రుచిని చయ చక చక వ్యాకీర్ణంబై య్శగభాగంబునం గృ్యతిమమురాళ ద్వంద్వ 
మధ్యంబు లం గెందామరపుప్వుల మవ్వంబున నివ్వటిల్లు పసిండి కుండలచాలు 
శోభిల్ల నాకాశంబొరయు. (ప్రాకారంబుతోడంగూడి (పత్య్యగవిదువు ద్వార 
_న్తంభ సముజ్వల వ(జకచాట ఫటితంబును, ధళశధళాయవమాన నవరత్నకీలితం 


164 


సీ 


శే 


వం 


క, 


మ, 


బాలా 


ఏమ్లునూయానాటక ము, 


బును, బువ్పతోరణాభిరామంబును, బహిరంతర్శిక చ చం(దోపలవితర్షి కా 
శోభితంబును, చావారిక సవా సదురవలోకితంబును నగు (పథనుగోపుర 
ద్యారంబు (పవేశించి వెండియునుం గుంకుముపంకాను లేపంబున నిగనిగలు 
వారుచు నకాల సంధ్యారాగంబు సంపాదించుచు వివిధకుసువుకోరక నికరవిర 
చిత రంగవల్లీ సముల్ల సితంబులగు ననేక దార్టరగోపుర (పాంగణంబులు 
చూచు చునమ్యై ద్వారపాలక కృతావధానంబుల నభినందిం చుచు బోయి 
ముందట, 142 


-అఈ-శ్తు( వుండు నారాయణమూర్తి వాజారమునొద్దకు6 బోవుట. r+ ee 
శత ధనుర్విస్తార $ చత్వరరత్నకు 
ట్టినుభూమి మెజు(గు తంశేడములనీన 
మండిత నవపుప్పు $ మాలికా సంకీర్ణ 
భృంగసంగీత (ప్రసంగ మడర 
బహుపద్భ్మరాగకుంశభముల చాలాడిత్య 
పాటలాంశువులువై 6 1 (బీబ్బికొనంగ 
నవరత్న చి,తితశపవిమలో ల్లోలకాం 
తులు (కిందంబెక్కు వన్నెలు రచింప 
పసిడికంచొలు వేయింట 4 బాగుమిోటీి 
మరకతోపల సోపాన $ మార్లమిడిన 
చెద్దమొగసాల మేడసంశవీతిగాంచి 
వాహనముడిగ్లె శివుండు పాశర్యతియుందాను, 148 


ఇవ్విధంబున కంభుండు (పమథగణ పరివృతుండై (వియకాంతయుం దానును 
వచ్చి వెద్ద కొలువుకూటంబుముందర వాహానానతరణంబు చేసియుండుట 
'వ్మేతపాలురవలన విని నారాయణుండు, 144 


-6౨ శశ నారాయణమూర్తి శిస పార్వతుల ెదురు-గావచ్చినప్పటి విధము. +శు అ+-- 
తనమాయా శ్రీలీలలు 

విన్మికమ్మురం జూడవచ్చు 1 విధమిదియనినె 

మ్య్మూనముననవ్వుచు నెదుగుగం 

జను డెంచెన్‌ లోననుండి శ సం[వీతిదగళా, 145 


హరి యంతఃపురినుండి వచ్చుటయు నీయ్యె సేవకై యున్న వా 
రు రుజేగంబున వానుజేవ శుకను$ఖ్యుల్‌ చేరి కాళాంజి యొ. .. 





1. ఆ, పొ, (పజ్వకిల్ల. 2. ఆ. పా. విభనుకులు, 


ఆ ళా సము, ర. 166 


క్క-రు(డొక్కం౦ డడపంబొకండు నిజఖశడ్గంబు ఏ న్వహింపంగ నొ 
క్క_రు. డొప్పారంగంుళ్షైను జ్వలతము] క్తాచ్చ(త్ర మ్యగ్రంబునన్‌ . 146 


. వెండియు విష్వు క్సేనుండు కై దండ యొసంగం గనక వేేతపాణులగుచుం జండ 


(సచండ జయవిజయకుముద కుముదాతులు ముందట ని'తయితో మవోబేన 
యను నాలోకశబ్దంబులు బలుకం బసిండిగొడుగు పావాలుగిలుకి లకుం దోడై. 
శ్రీపాదపద్శంబుల నిగమాంత నూపుర రుళంరయుళ థాసనంబులు చెలంగం 
దరంగ కేఖాభంగి నపాంగంబులం గరుణారసంబు దొలంక. బంకజలోచనా 
సవ్యాసంబులు ధవళచానురంబులు వీవం గనకవీతాంబర మయూఖ రేఖాలం 
కృతుండె , మూ రిమంతంబుతె శంఖ చ| కంబు లిరువంగలంజను బేర ననంత 
లి = జాని a అ 
విలాసవై భనంబున శుదాంత శేళీభవనంబులు వెలువడి గంభీరయానంబునం 
జను బెంచి యాద సతుల నవలోకించి, 147 
శ్రీరమణీ గురుకుచ కా 
క్లీరిద్రవసి క్షమగుచు $ మెజియు నురమునళొ 

వావి 
వారిజ నాభుండస్తుడు 
గారవమున6 (బమభథనాధుం గాంగిటం జేర్చె౯ా, 148 


. ఇట్లు కాంగిలించి యన్యోన్య మధురాలోకన జనిత కాతుకంబునం బొదలి 


య్శద్రిజం గుశలంబడిగి పద్మనాభుండు సబవాునూానంబుగా నయ్యిద్దజొం 
దోడొ్క-ని కొలువుకూటంబునకు విజయంచేసి వారికి నొక్క భ[దవీఠంబు 
చూపి నిజసింహాసన్నాగంబు నలంకరించె, నంత. (గమ(క్రమంబునం చితా 
మహ్యసముఖ ేవగణంబులు గంధర్వా ప్పర సిద్ధ విద్యాధర (వాతంబు 
నరుగు దెంచి య ద్దేవ దేవునకుం బొడసూపి యుచిత స్థానంబులం గొలిచియుండి 
రాసముయంబున, 149 
అవధాన తత్సేరంబై. 

యవనీశ్వర చూడనొవ్నె $ హరికొలునపుడా 

శివపదోశ్హి దృవవాసవ 

దివిజర్షి _పనుథపూజ్య $ దివ్యవిభూతిన్‌. 150 

౨-4 vA శ పార్వతులు కలుసుకొనుట, 9-౭౭ 


శే, గారివచ్చుట యెటింగి bres 


కామినులు గొల్వ శుధాంత $ సీనునుండి 
శాతుకస్మేర వ్యక్త ప పంశీకజము తోడ 
వచ్చింగొలు వెల్ల గ సంతోవ$వార్థిం (బేల, 151 


1 నిశాంత్తాయతో నముహాకేక, 2. (ప్రా, పొ, (భమ, 


166 


శే, 


విమునాయానాటక ము, 


కలిమిచూపుల నెత్తమ్మి $ కంటికెదురు 

గాయవచ్చిన నగజాతం శ గాంగిలించి 

తగినపూజలందనిపి సంశతసముతోడ 

నేక వీఠస్థయ య్యె నశయ్యింతితోడ, 152 


౭౭-4 నారదుండు విష్ణువమూయాగానము చేయుట, 9వు-ల+--- 
ఆవేళ నారదుడు వీ 
ణావాదన శేళింకేచ్చ శ నారాయణు నా 
నావిధ తన్ని జమాయా 
వ్యావృత్తుల గీతసరణి శ నమరులు మెచ్చF౯. 158 
"'వెండియు. బర్యాయంబున గంధర్వ యతయకిన్నర కింపురుష సిద్ధవిద్యా ధరాదు 
లమ్యె విద్యల వై శారద్యంబులు వూపిరి, తదనంతరం బసముచిత గోష్టి నలిపి 
తన వచ్చినరాక ముఖావలోకనంబునం [(బమభథులకు నెజుకపజుచి యలతి 
నవ్వు నివ్వటిల్ల శివుండు పుండరీకాతునకు నిట్లనియె, 154 


(నగా ర్థియొక్క_. మాయామోహినీరూపము చూడవలెనని } 
క చాక అ 


సాంబమూర్తి కోరుట. 
1ేతరలకవార్లిగ(దచ్చి యమృ $ తం బొడయార్చి బలాఢ్యులై నిశా 
చరులుహారించినం గపటశచంచలలో చన వై 2వారించి నీ 
'వెరవునంబుచ్చి దివ్యులకు $ విందులు బెట్టి (తిలోకపర్వమై 
తిరిగిన నీ వినోదము మదిం (వియమయ్యెడుంజూడ నచ్చ్యుతా. 155 


. నారదుడుచెప్పె మదనో 


దారభవత్కా_మినీ విశీవోరవిలాస 


శ్రీరామణీయకంబును 


నారాయణ నామనంబుశనకు. బండువుగాన్‌. 156 


. వమెయినింతఠాపము వశహించితొయెంత విలాససంపదన్‌ 


గాముని నాాకమించితివ్రై $ కౌతుక మొప్పల నే (క్రమంబునక్రా 
బూమెలంబేల్చితో దనుజశపుంగవ 'చేవమునీం[ద వర్యుల౯ా 

చానురసాతు నాకు/(బమళదంబునం జూపుము తద్వినోదముల్‌, 157 
వారివధూలీల మోహించె శ నఖలజగము 

నావీలాసంబు చూచిన శ నభవనీవు 

నంగజ( భాంతి జరియింతు $ వనుచు నన్ను? 

బంతముగనాజె నారద $ పారికాంటీ, 158 


1. ఆ. పొ, తరడయక, ఏ8. ఆ పా, శరంచి నెవెరశ్రన, 


ఆ ళా నము. ర, 167 


క, చేవానురమును లట్లన 
నీవును మోహింతువనిన $ నీచో కులకు౯ 
ఛావమున(గ(నలి వచ్చితి 
గావింపుము నాయనీ( పగల తజూతు౯, 159 
ఉ. దానవచజేవ సిద్ధమునిక శామర సాసన ముఖ్యులందణుక 
నీనలిశే క ణాంగ రమశణీయగుణంబుల మోహితాత శల 
దీనతనొంది (కుమ్మరుట $ తెల్లమి వారలు పీరివీరీలో 
నా నెరియుంభవత్క_పట $ నాటకము౯ విభజింతు మియ్యెడన్‌. 160 
ఉ, నామది నిర్వికారమును $ నావిజితేందియతా నిరూఢియుం 
నీనువానీయ నాయయును $ నేండమరుల్‌ గనిమెత్తురందజుం 
చదానురసాతుచూపు జెడిశదంబుగ నీకలమాయ మెల్లనా 
దీనున మెల్లంజూ వెద నశేతిస్థిరయోగ నిరూఢివెంపున౯ా. 161 
వ, అని మహాయోగి పుంగవుండై న యనంగదనునుండు తనయొద్దమున్ను విను 
నాయం (_ఎకటించి సకలంబును హరినాయా మగ్నంబనియును పరను 
సాత్విక జ్ఞానవంతులగు వారి క్తులకుం దక్క_తక్కిన వాశెవ్వరికి నమ్మాయ 
గడప రాదనియును మజియంతటం బోక సామాన్య చేవ దానవులం బలెనే 
నుహానుభావుండగు దన్నుం బరిగణింపక నీవై ననమ్శాయవలన. దరింపలే 
వనియును దిరస్కారగర్భంబుగా. బలికిన కలవ్మావియు నప్పటికి. గోపింపక 
సైరించి కార్యానంతరంబున వారించువాంగై మచ్చేరంబునవచ్చి చిత్త 
మోభంబుతోడ వనజనాభుళో నంతఃకోపతా!మనుందై_ పలుకునవ్విరూపాయ్మని 
రూతువచనంబులకు ననుగుణంబుగాం (బమథ(కేష్టులు (కోధపరుష భాషణం 
బులం గడకన్నులం "ఇంపుదోంప నిట్లనిరి, 162 
-శఈ-ఈా [పముధులు నదే వకారమవాం౦కరించి పలుకుట. ఏశూ-6+-- 
కే, వాపమండూకమునుబో ల $ గాంచెమైన 
నీదువెడమూాిట దామున్ను $ నీచబుద్ధి 
యధిక గుణగణ్యు(డై న యీశేయభవునాడె 
నితరులనుబో లె నీమాని $ మెజుకనూాలి. 163 
ఉ. 9౨ మాయలముంచు నిన్నయిన శ మబ్బేరికించిన విష్ణుండంచు నుం 
బాయక రు[దునింబలికై శీ బల్కినయప్పుడె పండ్లు డుల్లంగా 
(వేయుదు మో వెడంగు నునికవేగిరమేలని భర్త మాన్సంగా 
బోమెనుగాక యీపనులు $ బోయినపిమ్ముటం జెప్ప నేటికీన్‌ - 164 





1. (పా. కోపతాపనుండై. 2. వెడమాయదాముని నీదబుద్ది 8. నూలు ముంచు, 
చ 
నిన్ననిన మ్‌ స్పరకించునొ విష్ణుడంచు 


168 విన్గుమాయానాటకము, 


ఉ. ఆతనికల్ల నేమిటికి $ నాతడు పల్కి_నయట్టు నీవు నీ 

గాత లెపల్కి_ మాయల (బశేగల్న్బతం జూపిన జూచిరోసియ 

చ్ఞాతభ వాది దివ్యముని శ సంఘము ముందట బొల్లువుచ్చి వి 

తిగం (గమ్ముజుంజనుట § కార్యముగాక తలంచి చూచినా. 1665 

క. నీమాయకొల.ది యీముని 

యేమై మున్నెజింగి నాడా శ మెటుగకయున్న౯ా 

దామెజనసి పంతేమాడునె 

భూమింగల చోట్ల నెల్లి శ బూమెలు గాన్‌, 166 
చ, మొదల నిశాచరాధముల $ మూధులదుర్వివయాభిలాముల౯ 
మదనవి కారతత్పరుల శ మాయలంబెట్టుట చెప్పనేల య 
య్యదనునసిద్ధ సంయమి మశహావిజి'ేం, (దియులు న్మనోభవ 
(పదరవిభిన్ను లై రనుచు/బ ల్కెై కుంటు నీవధూ[కియన్‌ . 167 
'ఉ. నీతరుణీ విలాసమున శే నెమ్ముది.దాల్మిని.దూలి యమ్మనో 

జాతనిశాత'బాణముల( $ జంచలులై న మునీం(దు లెవ్వరో 

చూతము వీరు వారనుచు. $ జూపిన నీనభలోనె లే!లెకాం 


తా తరళాత్ఫులున్ఫునులె $ తాపనులే విజితేందియాత్యు లే. 168 
వ. అని (పమభథులు పరిహితంబుగా( బెక్కుభంగుల నారదుని భి ంచి హరిని 
ధిక్కరించి బీరంబులు పలుకుచుండి రాసమయంబున. 169 


--అ4..ఉ4 అందుకు విష్ణుమూర్తి మోచన నేయుట., శా ౭-- 
చ, (ప్రమథగణంబులాడు బహుశేభాసలు శంకరుం డీగసంబునకా 
దనుకముతోడవచ్చిన విశంబును నారదు నిశ్చయంపు భా 
వముగని మందహాస మొదశవ౯ వనతాననుం డై నిమేషనా 
(తము వారియూరకుండె నుచిశత(క్రనునారయుచు౯ా మనంబున్‌. 170 
వ. అప్పుడు. 171 
మాటు త్తరములేక ఈ మాధవుం డున్నవాం 
డది యే మొకోయని $ యరయువారు 
మనబోంట్ల(గాక యీశేమాయలు సోకు నే 
దర్ప కాంతకునని $ తలంచువారు 
నేంజేని యిద్దజి $ నెజతనంబులుగాన 
నయ్యెడుమని వమదిశనరయువారు 
హరునేవిధంబున $ నైన యీ హరి మాయ 
నెలయించునని నిశ్చృశయించువారు 


శైకా 


1. వేరె, 


ఆ ళా నము, రే 169 


శే, నై రినురమునిముఖులు తశదవసరమున 


oa 
అ 


నా(ప్రతిజ్హా(పతిష్ట యొశేనర్పనున్న 

లా అ 

భావమిదియని విభు'డున్న భావ మెల్ల 

నారదు(డు తన్మనక (ససశన్నత నెజింగె. 172 


a అండజున య్యె విధుల 


నందకధరచి త్తవృ త్తి $ నాటినతలంవె 
ల్ల దమతెమ మతముల కొల 
దందరయుచు నుండిరనురు $ లాసమయమున౯, 173 


i సర్వాంతర్యామి యగు నయ్యనంతుండు తన యంతగ్గతంబున నమృతార్థంబు 


దుష్ట్రదానవ వంచనంబున'కై పూనినమదీయ మానినీరూపవీలసనంబు చూచిన 
వా(డై నారదుండు 1వార్తావావుండు గావున సకలలోకంబుల బవా( పకా 
రంబులం (బకటించుచు వచ్చివచ్చి తన [_మోలవినోదంబుగాం [బసంగించినం 
(బమథులుం దానును నేమని యాశ్నేవించినాండో, దానికై కథాను కథనం 
బున చేవరవైనం జూచిన మోహింతువని యత్యాళ్చర్యంబుగాం (బ న్తుతిం 
చిన నదితన్నుందిరస్కా రంబు సేయుటగా. దలంచి యభిమానించి [క్రమ్మ్శుఆ 
నాకపటనుందరీ సౌందర్భంబుచూచి మోహింపక నిర్వికారంబునం బోవు 
వా(డనని సంకల్పించుకొని వచ్చినవాండు, సాంత్వవచనంబులం బోవు 
వాడు కాందు, దీనికేమిసేయువాండ, నమ్మహాతుని చిత్తంబు సంషోభింపం 
'జేయవలసె, నీతని తమకంబు కొలందిగాదు, (ప్రమథులు నిర్వాణళత్వంబు 
మావి బీరంబులు పలుకుచున్న వారు, వీరినెవ్విధంబుననై న నీ వేళకుందోచి 
పంపితి నేని నారదునకు? దలయెత్తుకొన ర్లాద్ము_నేండు వీరిని మోనవుచ్చి సిగ్గు 
పజ పకుంటి నేని "గంటపషంచొడి.వవ్వుదురని నానావిధంబుల నూహించి నాధి 
వుండు కొంచాక[సోన్దునకు మాయామందస్మిత నుందరంబగు వదనారవిందం 
బల్లనయె త్తి భాతభ ర్త కిట్లనియె. 174 
మోపీనీరూప మేలచూడవలె నీపంతము మానుమని 
ల? { శివునితో విష్ణువు చెప్పుట. } ores 
అమృతార్థంబమరుల కై 
కమలేతణ నై వికార $ కలనన్‌ మాయా 
(భమలంబెట్టితిగాక 


ట్లమరునె కొూగీశ్వరుండ శ వగు నీయెదుటన్‌. 175 


. నీవు మవోనుభావుండవు $ నిర్శలరౌరాగ నిరాఢమాని సం 


భావిత దివ్యమూ _ర్షివి (సశభావసమ్య గుండ విట్టినీకు చే 


1. పాడ, వార్తార్లుండుగావున. ఆ. పా. వార్తచాహుండు, 
V—22 


170 వినునాయానాటకము, 


తోవికృతి (పపంచములు శ దోచునె యింతుల దుర్వికార నా 
యావిషను (పకారముల $ నన్యులకుంబ లె భూతనాయకా, 
ను. నుముసఖ్యంబునం జూడవచ్చి హీతసశనాానంబులం బూజలం 
(బనుదంబందక యల్పశార్యమునకై శ భావంబు వేజొక్క చం 
దము గావించుచు నీగుణంబు గడుంజి! త్తవోభముంజెంది దు 
ర్థమవాణ్నిష్టుర వృత్తిజూపుటకు నాశత్శ౯ మెచ్చెది! శ్లుటికిన్‌. 
కన కాస్యాదుల క్రై చూ 
పిననావని?తా విలాస $ జేశలగుణముల్‌ 
మునుదెలియవె యా భంగినె 
దనుజులకుం జూపినాండ శ దర్చకదమనా, 


య 


చ. అదియును నీకుజూడం (బియశమైన నొకానొక కార్య వేళం జూ 
చెద నిపుడేల యింద్రియ వి$భేదముంబొంది నునంబు తాల్మివి 
ట్టదరంగం జేసి యూగక మశహోతుుల నిశ్చయదివ్యరమూగ సం 
పదంగుదియింప నీనుజన శ నుండలియందు నవేందుకేఖరా. 


ఉ. నావుడు శంభుండిట్లనియె $ నారదు పంతము నిల్చుటాండె నే 
భావజునేయగెల్చి కృతిశభంగిం (బసిద్ధికి నెక్కుటాండె గా 
కీ వెడనాటలం జనుదుశ నే మురమర్షన నేడు నువ్వె కా 
ర్యావసరంబు నీకును మశేదర్థము మాయల వెంపుచూపలగోన. 


క్‌ నా*'మిోదయాననుమిోా 
తామర సదళాకుయన్య కథా చిత్తుండ వై 
నీమాయా చ్రీాపము 
నాముందజుం జూపకున్న $ నమ్ము౯ (గీడన్‌, 
క, అని రుద్రుడు వాలాయము 
తనునొ తిలి పలుకంబలుకం శ దగనిట్లని యెన్‌. 
వనజామ్వుఃడు (బహో్లమర 
మునులకు. గర్భోత్సవముగ $ ముగ్జేందు ధరున్‌, 
చ, పలునుజు మాన్యుండంచు నినుశభంగ మొనర్చక సఖ్యమూంది నీ 


యలుకకునోర్చి నీ పమథుశీలాణెడు కర్ణ కళోరభామలక్‌ 
దలంకకనీకు నేం (బియము $ తద్దయు జెప్పిన నియ్యకోక నా 


పొలంతుక రూపుచూచుటకె $ పొంగదు చూ చెదుగాక మేనున౯. 
చూచెదుగాక యనున౯్‌, 


175 


177 


178 


179 


180 


181 


182 


183 





ire మెచ్చితి ప్లేటి! న్‌. 8. ఆ. పా, మాయావిలాస, 


ఆ ళా నము. ర. 171 


వ. అని భ క్షవచన (పతిపాలకుండును జగన్నాటక సూ(తథారుండును 'సకలగుణ 
సంపన్నుండునునగు వెన్నుండు చిన్నినగవు మొగంబునం జిగురుకొల్సి నారదుని 
(పతిజ్ఞ నిల్పువా(డై యతేని నవలోకించి. 184 

అ a 

క. ఫాలవిలోచన వహ్ని 

జ్వాలల మరు నేర్చినాండు శ్‌ సర్వజ్ఞుడు కాం 

తాలీలల మోహించునె 

యేలాపంతంబు పలికి $ తీహరుతోడన్‌. 185 

అనిన గరంబులు ముకుళించి విరించిసూనుండు కలహభోజనుండు గావున 

నయ్యిద్దణుకు వివాదంబగుటకు సంతసించుచు హారియభి( ప్రాయం జెణింగి 

యిట్లనియె. 186 


వ 


౭-4 నారదుండు పిష్ణుమా రిని నాతనిమాయను నుత్క_ర్ట చేయుట. ఏపా-64-- 
త; జీవా దేవర దివ్యతత్వము మువాశధీరుల్‌ పర(బహ్మ వి 

ద్యావేదుల్‌ నిజసాత్వికో _త్తములు, సీత జ్ఞానవంతుల్‌ మదిన్‌ 

భావింపంగలశేమొ కాక యితరుల్‌ శ భావింపంగా శక్తులే 

యీవాణీశ శివామరుల్‌ దెలియచే $ యీ యర్థమా త్మేశ్వరా. 187 


క, డెందంబునకును వాక్కు_న 

కందంగ రాకున్న నీ చిశదాక్ళతి విద్యా 

మందు లెజుంగరు విశ్రా 

నేందుజ్యోత్సా్నా (పసన $ హృదయులు దక్కక. 188 
తే, అట్లు (బ్రసాక లేజమై $ యలరునీవు 

భూరిమాయా బలంబున $ భువనచ యము 

బవుచరాచరకోటి సంశపదలనించి 

(ప్రభుడవై యుంట యిది వేదశభామీతంబు. 189 
క, ఇటువంటి నీవు మాయా 

నటనక శా (ప్రొఢిచూపి $ నన్‌ (భ్రనుయక్‌ మెం 

తటివారు యోగవిద్యా 

పటుబుద్ధినహించి నిల్వంశబడువా రుర్విన్‌. 190 
మ. అదియే యేల మెజుంగకే మునులునీ $ యంభోజబాతుండు నీ 

మదవత్యుత్క_టరూప విభ్లనుమున౯ శ మానంబు వేతూలినక౯ా 

నుదమాద్యన్ముదనా స్త్ర, నిర్జభిత నుశర్మస్థాన్నులై వోకబ 

ల్లిద్డులై యెవ్వరు నిర్వికారమునం దాశల్మికాజెంద శతేకుండుటల్‌, 191 





1. సత్యసంపన్నుండు 


172 


వీన్గుమాయానాటక ము, 


. జేవగవట్లు సము[దమథన సంభవంబై న యమృుతకుంభంబు హరియించిన 


యసురుల మోసపుచ్చి యనృతంబు గొనుటకై కపట కామినీ రూపంబు 
దాల్చి యాన క్షంచరులు మున్నుగా నకల లోకంబులను మోహింపం 
జేయుట జగంబులం (బసంగించుచు. బోయిపోయి “కై లాసంబున (బమథగణ 
పరివృతుండై న యిమ్మహాచేనుని సన్నిధానంబున న్వుతియించిన మిథ్యా 
లాపంబులని నన్ను నపవాసించి తన నిర్వికారత్వంబు (పకటించుకొ'ని 


యహంకరించిన. 


శా. పంతంబాడి తిం భాలలోచనునితో $ (బ్రహ్మాదులుం బో తెనా 


వంతెన గడువంగ లేక హరిమాశ మామోహాచ(క్రింబున౯ 
(భాంతింబొందుదు వా జగత్పతివధూ $ రత్నోల్ల సత్కీ_9డలకా 
జెంతన్నిల్సిన నీవ్రనంచుం (దిజగశల్సిద్ధంబు గాం దత్సభన్‌. 

ఇది యపరాధంబని మి 

మదిజూడక భ_క్తవరద $ మనమునకీంవై 

నదియాచరింపు మనుచుం 

దుదిందోపం బలికె నారశదుండు సకలంబున్‌. 

అంతయు దివ్యచి_త్తమున $ నారసిమాయలు సంఘటించి శీ 
కాంతు(డు తత్సభాసదుల( శ గాలగళుం (వియమార(జూచె వ 
క్రాంతర సుపసాద దరశహోసరసా మృతవీచిదోపంగా 

నంతట నేమి చెప్పుదు ధశరాధిప వల్ల భయద్భుతం౦బుగన్‌. 


2 [ నిస్టుహాయా grees శివకి మన్నవ] (లం 
ఆయంగజగురు నగన్రన 

నాయంగజ వైరి యంగశజానందక భా 

(శీయు క్తుండయ్యె నెన్నెల 

సోయగమున( ఛైరవ (పశసూనము పో తె౯. 


. అవయవంబులు గరుశవ"ఆె నానందా(శు 


కణములు దొర(గి మై శ కంపమడ శె 
జడతవాటిలె వె శస్వర్యంబు జనియిం చె 
౧౧ రా a 
బులకాంకురంబులు శ పొడ మె.గలయ 
మోములు చైవర్ల వ్రకీయునం బొం డెనందంద 
(శ్రమవారి పూరంబు $ జాలువాతె 


నులాసమున( బొం జె * నులంబు నంగజో 
ర య 


శ్సావోను రాగముల్‌ శ సందడించె 


192 


108 


194 


195 


196 


ఆశ్వాసము. ల 178 


'కే, భావిైై వ్యవ మాయాస$తీవిలాస 
బాత పరితాప భారసూశచక ముగా 
నప్పుడేమని చెప్పుదు $ నవనినాథు. 
కొలువు వారికి నెల్ల ( గోశర్కులు దలిర్చ. 197 
-*చి-ఫ+ మాయామోహిని యవళీరించి వచ్చుట. )తు-6+- 
క, వారి యోగనాయనుదిసం 
స్మరియించిన మా(త్రనపుడె $ మను జేశ్వరయా 
పురహార ముఖులముఖంబుల( 
గరవమురుదుగ మదన కాంతి $ కళ దై నా తె౯. 108 


చ, కలకలనవ్వు నెమొ్మొగను $ కాటుక రేఖల సోయగంపు మూ 
పులు నెలవంక నెన్నుదురు $ (భూలతి కావలనంబు మన్మభా 
కులహృదయంబు గల్లి కుచ శే కుంభభ రానతే మధ్య వల్లితోం 
__ జెలంగుచువచ్చి నొక్కనువ $ సింధుర యూన సభా్యగనీమకున్‌. 199 
నీ నాసాపుటముల శాశనంద సంవ దియె 
పచరించ నొకవింత $ పరిమళంబు 
చెవులకు. బండునై $ చిత్తంబు రుల్లనం 
గర లెనపూర్వ భృంశగీస్పునంబు 
కనుగొనల్‌ మిజుమిట్లు $ గొనందళుక్కు నం బర్వె 
గుజుతు సేయంగరాని $ మెటుంగు దీగౌ 
యంగంబులుప్పొంగ $ హర్మ నరశ్నరోణి 
మోహానపు(తికా $ మూ ర్తిదోంబె 
"కే. నతివ చనుబేర ముందణ $ నంతనంత 
నవ్యతనుగంథమును నూపుశ్రఠారవంబు 
నంగదీ క్తియు సతిరూపుశన య్యెః విదపం 
జోద్యనుందుచు సభ వారు $ చూడ(జూడ, 200 


—౭ఇ- 4 మోహినీ కాంతనజూాచి సకలమైనవారు మెచ్చుళొనుట. bt ఆచి 
చ, నుదననిధాన చేవతయొ 1 మానినియై తిలకింపవచ్చు స 
మృదరసపూరమో నురత $ మం|గ్రనియం| క్రిత యం(తమూ ర్తి రెరా 
సదనుల దివ్యరౌరాగిజన శ సంఘముపాలిటి విఘ్నశ_క్రిరగా 
యదియని యవ్విలానవతి శ నందజుం-జూచిరి యుత్సవంబునళ్‌, 201 
శా, మంచాందోళిత కుండలద్వయముతో శ మందన్మీత (శీలతో 
నుంచార (ప్రస వాంచితాలకమిళ $ న్మతాళిగానంబుతోం 


114 విష్ణునూయానాటక ము, 


గందర్పవీతి పాలగంధ గజ రాశడ్తంభీర యానంబుతో 

సౌందర్యాక లమైన యాపాలంతి యాశేస్థానంబు వే డాసినకా. 202 
చ కొలువున నున్నయచ్చేరలు శ గుందిరి మైందవ చంద్రిశారుచి౯ 

నలినులభంగి సిగ్గునం బెశనంగిరి (కీనగజావధూ మణుల్‌ 

'నిలవెలంబాతె. దద్భవన $ విన్ఫుటక్ళతిను రత్నపుతి కా 

విలసన మవ్విలాసవతి $ విభ్రను కాంతులు మింటందోంచినక. 208 


--4౨-ఈ4 మోహీనీకాంతౌ విలాస వర్షనము. ఒవా-6-9- 
సీ, వేయునున్మథుల పూశవింటికోలల చారు 
పరుసున దృక్పరం $ పరలు నిగుడ 
లతుపద్శుముల యుశల్లాసంబు పొది గొన్న 
కరణి నెమో్మము విశకాస మడర౦ 
గోటిచం(ద ద్యుతుల్‌ శ కొనసాగుచున్న రూ 
పంబున.6 దనుదీ ప్తి శ (పజ్యరిల్ల 
శతకోటి రతివధూ $ సౌభాగ్య మెసలారు 
పగిదిలావణ్య సంశపద దనర్ప 
శే, నఖిలడి వ్యాంగనా సమశేభ్యర్చి తాంగ 
విభమాస_క్రి మరుండు వె న్వెంటరాంగం 
జొ చ్చె నాస్థానసదనంబు శ శోభనాంగి 
చం(దకాముదిం గుముదపుశవ్పంబు వా లె, 204 
వ. ఇట్లు ముదనకావుభేనువు చందంబున ననంగ మంగళాధిబేవత తెజంగున, 
సంకల్పభవ కల్పలతికలాగునం గామసము(ద్ర కెల్లోలిక విధంబునం గునుమకర 
వన్హాగను తటిద్వల్లి మురివెంబున నిశ్షుకోదండపీ5 లకీ ఫలక్‌ ఇంబున సామా 
తైరించిన, లత్తుకరసంబు జొ త్తిల్లుచుు (బణయాపరాధనాయక వతుస్తాడన 
(పసాదదాన కౌండంబులై వందనీయంబు లై న యడుగు కెందమ్ములును, 
(బసూనతూణీర లావణ్యంబు గణింపక భుజంగ భయంకరంబులై మరుని 
మువ్వల కోలలుపోలె రవ్వళింజూపు రవలయందియలుగల జంఘాకాండం 
బులున్కు నునుపసిండి నిగనిగ లలరారుచు వ ల్లళ భ(దదంతావళంబుల 
బంధించి కట్టుగంబంబులై న మెలుంగుం దొడలును, ననంగ నుంగళ గృహోోస 
కంఠ నాభీ సరోనరకనక సైకతంజై విటరాజహంస విహరణపదంకై న నితంబ 
బింబంబున్తు మందపవన కంపితంబగు అేందీగౌబౌగున జలదరింపుచు యువ 
(కమలకు న్నస్తినా సి వివాదసం దేవా హేతువైన తనుమధ్యంబును, రతిరాజు 
పట్టాభి పేకనమయ స సనుభ్యర్చిత కౌనక కొలశంబుల విలాసంబుల నవకుంకును 
ఫ్టానక పుష్పమాల్యా లంకృతంబులై రసికకాముక గాఢాలింగనబంధ 


ఆ శ్వా సము. రే 176 


(భమానుబంధ బంధురంబు లై న గురుకుచ కోరకంబులును, బంకజనాళ శంకా 
కరంబులై వియు కృదయిత మోహాపాశంబు లనుటకుందగిన శాతనఖా(గంబు 
లైన వాన్తంబులును, (తిశేఖా విలసితంబై వల్లభ ర తిరాజ్యపవేశ సమయ 
విజయ శంఖంజై న గళంబును, (బణయరంవోనునయపరికర (గావ్యాంజై 
కోమలతాళలీ శలాటువీజ విరాజితంటై న చుబుకంబును, బున్నమనిండు 
శేందురుని చేందంబునం (బసన్నంజై పాంథజన మనస్సంతాపహరణ కారణ 
నుధారన రసికమందసిత నుందరంజటై న నెమొగంబును పరిపక్వబింబి కా 
ఫలరూపంబున, రసమయంబై (పాణేశ్వరతుత్పిపాసా (పళశనున సమర్గంబగు 
నమృతం జాస్వాదింప నించైన యరుణ'ధరంబును, మనోవార సౌరభ సౌభాగ్య 
నిశ్వాసమారుతంబునం (చియులముఖ కమనులంబులు వాసించు నాసికాచంప 
కంబును, శ్రీకారసదృశంబు లై వియోగిదురభిమాన లతో చ్భేదనరత మదన 
నిశాత చ్యకంబులనం (బజ్వరిల్లు వజ తాటంక చక్రంబులుగల (శ్రవణం 
బులును, మందస్మిత 'స్మేరంబులై మనోరనుణ రముణీయముఖావలోకనము 
ఖరబింబంబులై విడంభించు మృదుకపోల పాలికలును, ముత్తియంపు చిప్పల 
యొప్పిదంబున విప్పారి, హృదయక మల సముద్నూ తవముదనానురాగ మకరం 
దంబుచిందుచు వెక్క_సంజై న వెన్నెల రసంబు పుక్కిలించు చకోరంబు 
లన నలరు దరహసిత విలోచనంబులును, చౌరిజాత (పసూనగర్భ నిర రంబులై 
విరహీ మర్భభవనంబులై వెంజీకటి సిరులనించు నిందనీలఖండ ఖచితమ 
యూర వింఛసమానంబై న సాలక శేశపాశంబులును, దనకు సహజాలంకా 
రంబులె పొలుపార సముచిత దివ్యాంబ రాభరణ భూవీతయె మదాలసత్వం 
బును, మనోవారలీలా మధురిమంబును, | వీడాన(మభావంబును, వీయౌవిలసనం 
బును, నంతర్హ్యైసంబును, ననంగ లొల్యంబును తుణకుణ సాత్వికోదయంబును, 
బుట్టింపంజాలు యెల జవ్వనంపుసిరులు దై_వాణి సర్వమోహినియై సంసార 
నుఖసారంబై న మన్మథ (బహ వి ద్యాతత్వంబే (పమాణంబని చిదానంద కళలు 
తనయందకాని లేవను నుద్యోగంబుగలిగి యక్క_లువకంటి పుగోభాగంబున 
నిలిచిన, 205 


{ మోహినీకాంఠను జూడంగానే శివునికిని (వాగర్టులు మొదలై న } 


వారికిని సాత్వికోదయమసట చిత్త వైకల్యయు పుట్టుట. 
మ, కలంగెంజిత్తముగుండె యుల్లునుని యెంశేగంపించె జేవాంబు క 
నుల శైన్నె కె జలించె ఛాతువులు వోన్నుండట్లు మాయాసతీ 
కలనన్‌ గామకళా నహ(సరసికోశత్క_౦ఠళా విజృంభించినళ౯ా 
వలరాజంటని యోగినంచు విరతిక౯ $ వర్తించునాళూలి!న్‌, 206 


176 విమునూయానాటకము, 


శే, 


a 


శే, 


క 


(బవ్మా రోాగీందణేవ దిశక్సాలవరులు 
(చూనుపడి చూచుచుండిరి $ మగువ చెలువు 
(పమథులన్యోన్య పరిరంభ శ బద్ధులెరి 
వికలికేందియులై వెడశీవిలుతు చేత, 207 
ఎంతటివారు ధైర్యము వీపింపగ నెంతటివారు మోవహా వి 
(భాంతులుగాక యీజగతిశవి నిక రుదునికంట యావనా 
నంత విలాస శేఖ దరశళాఖీ, రతోత్సవ సం(భ్రమంబునం 
జింతవహించి తేనగన్రుం $ జిల్కు_చు మన్శథు. (బోదిచేసినన్‌. 208 
నిశ్చలిత ధా న శ నియనుంబు లలితాంగి 
తోరంపు రూపంబు $ దోంచుదాంశ 
మహనీయ జపనిస్ట $ మ త్తేభగామినీ 
శోథ నాగనునంబు శ చూచుదా(క 
నిజకులాచారంబు 1 నీ శేజప_కాశీ 
కడకంటి చూపువై 6 శ బడిన దాం5 
నుగతపోవృ త్తి $ యువతీ శిరోమణి 
యావన సౌభాగ్య $ మబ్బు దాయక 


. నంత కేం[దియ నిర్భంధ $ శ_క్రియబల 


యలరిసిగ్గున సాబగుమే శ నదురుదాంక 
గాకయామిోాంద సాగునే $ కంతుచేత. 
గాళగళుండై న (బవ్మార్డి ఈ గణములైన, 209 


. వమనిచెప్పుదుం గురుకు$ లేశ(ర చైన్షవమాయ కొల్వునం 
o జ 


చానుర సాతుం డెప్పటి విశఫధంబున నున్నటులుండ.గానె (బ 

హ్యానురమాని కోటులకు $ నచ్చెరువై పరనూత్శయోగ వి 

ద్యానుణిమైన శంభుహృదశయంబు ముదంబునంజేల్చె నాకియన్‌, 210 
ఫా ఎ 


రాఆత-ా మోహీనీకాంతనుళాచి శివుడు మెచ్చుకొని వర్ణించుట, ,శూ-౭౭-- 


ఇవ్విధంబున6 గొలువెల్ల శ నిందువదన 

భువన మోహానలీల నుశప్పాంగ నపుడు 

పూర్ణిమా చంద చంది కాశన్ఫూ ర్రిచేతం 

బాలకడలియుంబో లె భూశీపాలచం[ద. 211 
కొలు వెల్ల దనవళంటై 

తిలకింపంగం జేసి మదవశతీ రత్నము ని 

ర్మలచం[ద జేవతాక్ళతిం 

'జెలువారగంజూచి శివుడు $ చి త్తములోనన్‌, 212 


ఆశ్వాసము, రో 


క భలికే! సతియైపుట్టిన 
వలదా యిటువంటీరూప $ వె వైఖరి లీలా 
విలసనము(జూపి పురుషుల 
తలపులు భేదించి వలపు $ దలకొలుపంగన్‌. 


శా, వందారు[పియ ఫాలభాగమున నశవ్యాజ[ ప్రసాదంబుశో 
నందంబై న యలం( క్రియా సరణిలాశ$యోంకంబు సోశించు చు౯ 
గెందమ్ముల్‌ దనయన్ననముులయి రాశగిల్ల నః వీతింబెం 
పాందుందాని పదద్యయంబు సరికెశట్లొప్పున్‌ జిగుల్లెన్నంగన్‌. 


శా, బంగారంపు మెజుంగులం దనరి రంశభాభూజముల్‌ తొల్లి యే 
భంగి౯ బంకజసంభవుందగ భజింఫపంజూ అనో నిష్థమె 
రంగన్మన్మథ డోలి కాస్థిత నువశేర్గ స్తంభయుగ్భుంబి ఖీ 
లంగన్న క్హైడు దీనియూఃరువులం 'పోల్పంగల్లై భాగ్యంబిలన్‌, 


చ, కనకపు నిగ్గులుంగలిగి $ కాంగిటికిం గడు వెక్కసంబులై 
నునుజిగి మోజు గోరికొన $ నొక్కుల 1జీగియవాటి యున్నను 
ద్ధనవన జాతకోరక యుశ$గంబు[క్రియన్‌ గొనవాండులైన యీ 
వనిత పయోధరంబులకు $ వారణకుంభము లీడువచ్చునే. 


చ. సితకరబింబ మే తపము $ చేసెనొ పంకజ సూన మేమి స 
(ద్వతము సమా చరించెనొ నుశీధారసకాంతియు సౌరభంబు పూ 
రృతయు వికాసముంగలిగి శ నాడెముగా నొక వేళయైన యో 

' యతివ మొగంబు. బోల్చ్పందగిశనట్టి పదార్థము లౌటకన్‌ భువిన్‌. 


చ, అన్ఫుతము చ్లల్లు2భ్రారు తుహిశేనాంశు మరీచుల యల్లిబిల్లి ము 
_త్రెముల (ప్రచారమబ్దవన $ చేశముకుందు మెబజుంగువీగ తం 
డము మొగసారి యీసతి జెకడంగు కనుంగవచూపు లుిత్క_టా 

4 సమశరమోవాన్నాస్త్రముల $ సంగతి మూళ్భల పాలుసేయ వే. 
సీ, విజి తేంద్రియుల మనో $ విరతి శాబోములకు 
గండక త్తెర దీని $ కలికిచూపు 


సిద్ధరూగీంద్రుల శ చిరయోగ వారాశి 
కార్యానలము డీని $ యలఃతినవ్వు 


1. నునుజిగి మిరగోరికొన నొక్కులకుకా బిగియారియున్న మధ్ధృన వనజాత, 


177 


218 


214 


215 


216 


217 


218 


2. (పాం 


పా. చల్లబారు. 8. ఆ, పా. లక్కటాసును (ప్రా, రసజార, క్క, శం(ఖ)బమునకు ఆ పా, వీరశంఖ 


ములకు. 
V—23 


178 విష్ణునూయానాటకము, 


శ్రే 


శే, 


పటుతపోధనుల తశపః పరతములకు 
గులిశాయుధము దీని $ కొనురువయను 

(బహ్మావే _త్తల (బహృ్మ $ పరిజబోధ చం[దిక 
కరుణోదయము దీని శ పరిచయంబు 

సకలనిష్టలు నీపూర్మ $ చం(ద్రవదన( 

జేరి విగియారు కాంగిటం శ జేర్చుదాంక 

కాక యామిోంద ఫలమేమి శ కలదుచూడ 

ననుచు! దర్కి_౦చె శిన్రడు మోశహాంధుండ గుచు. 

అప్పుడు. 


= కొలు వెల్లం దన్ను( జూడగ 


దళదరవిందాతీ చూచె 4 దరళకటాతాం 
చలముల. (బేనుయు దనుకము 
నెలనగవును నంకురింప $ నిందుకిరీటున్‌. 


. అసితపరోాజ ప(త్రముల శ యంచుల మించులువాణు చందికా 


రసకణరాజి చేందమున $ రాజిలు రాజనిభాన్యకజ్జల 
(పసరలసత్క_టాకుముల $ బర్వెడులే నగవుల్‌ గజుంచె న 
య్యనమశ రారి జెంద నునీలాంకురముల్‌ నవనీతముంబ లెన్‌. 
తన చూపుకంకై మిక్కిలి 
వనితానుణి మేలుచూపు *+ వాంఛాలతలకా 
జెనిచిన శంభుండు మదనుని 
సునిశిత బాణాగ్ని శిఖల శ సోంకునలే (జేలెన్‌, 
=౭౭-శూశ శివుడు వివేళకూన్యత చేత మోహీనియందు లోలు(డౌట, ఏవు-6+--- 
నారదమాని పంశేతము చి తృగింపక 
నలినాసనాదులు $ నగుదురనక 
(వమథులనెజువాది $ పలుకులు దలంపక 
గిరిజంయారసమున. గెరలుననక 
వారినాయయోయని $ యాత్మ శంకింపక 
తన దృఢయోగ వ! ర్రనముంగనక 
సర్వజ్ఞ తాళి $ సడలుట యెణు(౫క 
చిత్త సంషోభంబు $ చందుననక 
మించి కానూంధకారంబు శ ముంచిముంచి 
నుననుంగప్పిన సకలంబు శ మజుచి శివుడు 





1. ఆ. ఫొ, * శిఖఅసోకవ వచ్చెనూ స్త 


219 
220 


221 


222 


228 


ఆశ్వాసము, ర 


బాలలీలావిలాస విశభమపరొోాధి 
లోలకల్లోలములలో నె $ యోలలాడె. 


శే, చూచు సతిరూపు వెండియు $ సొంపుమోటజుం 


బడతి (పేనముంబుచూపు'న $ బరిణమించు 
నిట్లు ననోన్య దృష్టులునే $ కమైన 
భావ మాపహ్లోద మొనరింప శ భావజారి, 


ఆ. లేచిపోయి పటంశజూచు. (గ్రమ్మజనూను 
లు 


నవసరంబు గామి శ కాత శ్రైగలంగుం 
దరుణిజూచు( గొలువ్రశప!కించి పరికించి 
'వెచ్చనూర్పుమిగుల శ వివ్వూలించు. 


శే. ఎట్టకేలకు శైర్యంబు $ మట్టుళొలిపి 


| 


"వేళగామికీ నమ్మహో $ చేముడిగి 
కొలువువీడొని దీనినే $ బలిమి నెత్తు 
కొనిరయంబున( బోయెదశననితలంచి. 


. ఒక్క_భంగిథై ర్యశమూంది తత్రీడలం 


దగిలియున్నమూడ్కి-2 $ మగుడందిగిచి 
వీడుకోలువడయు $ వినయంబు సంధించి 
శూలికొలువువంక( $ జూచునపుడు. 
హరియును సిరియును మొదలుగ 
సరసిజగర్నాది దివిజ $ సంయములచటన్‌ 
ధరణీశ తేకతక్కి_రి 

హరుచూడ్క్మికి నేమిచెప్ప $ నచ్చెరువోందున్‌, 
హరియును వేల్పులు నెయ్నెడ 
కరిగిరొళోయనుచు. చార్భ్వ $ నువలోకింపకా 
గిరిరాజోనుతయు. (బనుథులు 

పరిజనములు లేరయచటం $ బరికింపంగన్‌. 


శివుడు చూచుచుండగా నే యా సభామందిరము నూయమై 
యాస్థలము శృంశారవనమవుట, 


179 


224 


225 


226 


227 


228 


229 


280 


వ, వెండియు విస్మితుండై కామఘస్మరుండు నలుదిక్కులుగలయ నాలోకించు 
నప్పుడు కొలువుకూటంబు మొదలుగాగల కనకక లధాతచం(ద శఇాలాద్వార 
కవాట గోపుర (పాకారాది గృహసన్నాహంబులేక యా[పజీశంబు చూత 





1. చూపుసం బరిణమిచ్చు. ఆ. పా, 2. మాడ్కి.. 8. (పా, పా, వందన్‌, 4, (పా, పా, 


రనయ, 


180 విముమాయానాటక ము, 


పననరంభా ఖర్జూరజంబు జంబీర నారికేళ కురవ కాశోకవకుళ కరవీర పారిజాత 
సింధువారాది దప పతానంబును, నేలాలవంగలుంగ మాతులుంగ తక్కోోల 
(చామౌనూధవీయూ ధికామల్లీ మతల్లికా (ప్రముఖ లతామంటప కునుమిత 
నికుంజ పుంజంబులును, విక చక నులక కై రవూత్సలపండ మండిత సరోవర 
దీరి కాసముదయంబ.లును, మణిమయ దరీగ్భహూ ద్వార వేదికా శిలాఫలక 
కలిత కేళీ శె లంబును, పుష్పతరుశాఖా సమాందోళిత నువర్ష్మ డోలా తల్పం 
బును, పల్ల వ్రూల్లసిత కునుమురస ఫలరసథారా (పవాహంబులును, మంద 
మారుత పరిపూరిత దిశావకాశ బవావిధ మోదభారంబును, గోకిలారవ 
కోలాహలంబును, శుకనికర కలాలాపంబులును, చంచరీక రుంకారంబులును, 
హరిణమిఖథున సంచా5ం౦ంబులును, మయూర నృత్తావధానంబులును, కలహంస 
లసదలస (క్రీంకార నాదంబులునుంగలిగి యొక్క యభినవ్రూద్యానంబై 
యుంజెనంత. 281 
అది సహజోద్యానంబై. 

మదికిం పొనరింపందాను 4 మగువయుం దక్క_౯ 

వెదక మటియొరులు లేమికి 

వముదనారియు. (బైనుద మగ్న $ మానను(డయ్యెన్‌. 282 
తన రాకయు హరికొలువున 

నునికియు నాస్థానభూ'మి $ యుద్యానంబై 

తనరుటయు నుజచె శంభుండు 

కనియును వారియిం(దజాల $ కాతుక లీలన్‌. 288 


శా, అచందంబున నిర్ణనంబయిన యుశ ద్యానంబు. (శూణేళ్యరిం 


వ, 


జూ చెంగోర్కి_ ఫలించెనంచు వారుడీకు దై  9కపుప్పాస్త్ర నా 
రాచ కేణులతోడంగూడి వీకకీశర( వాత భృంగీరవ 


(ప్రాచుర్యంబు గలంచె నవ్వీభుని BED సా-రాంశమున్‌. 284 
అంత, 285 


_-౭ఆ-ఈ4 శివుడు మోహీనీ కాంతను బట్రందలంచి 'లేళగానామోహిని మాయమగుట. ,-ఫా--ఆఆ-- 


శే, 


వకతముననున్న $ యి౧తింబక్టైడు వేడ్క 

నాసనంబు డిగ్గిశయరిగ్‌ వారు(డు 

సతియునొక్క తీగెశచాటున వడిడాంలి 

పోయె ననలందోచి $ బొన్మువూలె. 286 


. డాంగిన యాలతమాటున 


గ లలాటామండచట $ నిందునిభాస్యకా 


ఆశ్వాన ము. ర 184i 


ఉజంగానక్‌ తల్లడపడి 
'వేంగడుంజి _త్తమునుమేను $ విరవిరబోవన్‌. 287 


ఉ. ఇక్క_డనన్ను డాయ నెలశయించిన దీలత మాటులోన్‌ నీ 
టక్క-రిక త్రెయేవలన $ డాగౌనొ నవ్వులకంచుం బొంచి నల్‌ 
దిక్కులు చూచునప్పుడెల శ దీాలుగప్పిన పొన్ననీడను 
నెక్కిన రత్నవేది నొక $ యిక్క_వం జెంవెసలార వేడుకన్‌. 288 


సీ, పమెదదిగజాటం $ బసిండి చాయలుదేరు 
చనుదోయి ముత్యాల $ సరము వెలుంగ 
బవాుుతాడ నాయాస శే భాంజాత స్వేద 
కణములు గండ భాశేగములనురల 
ననుగత దృష్టి సంశవాతితోడ సౌరభా 
గతమ త్త మధుపసంశేఘనులు చెలంగ 
(గహణమోచనవేళ $ ఘళభుళత్కర పద్శ ఇ 
మణికాచకంకణ $ రణనమెసలో6 
"తే. గంపితోత్క_ట కటిభార $ కల్పభూజ 
పుష్పములు రాలి దిశల బుశప్పాళ్లు చెదర 
(గీడమై తానె పూబంతి $ యాడుచున్న 
యవ్విలాసిని6 గనియె చంక దార్థమాళి. 239 


౭౭-4 వుండు మోహినిని మరలపట్టం జూచుట ,ఛ-౭౭-- 
క. కని పేద వెన్ని ధానముం 
గనిన ట్లుల్లంబు పరమ శ కాతుకలీలకా 
గానసాగ నల్లనల్లన 
చనిపస్టైద నని తలంచి $ సరస పౌఢిన్‌, ౪010 
మ, చరణాబ్దంబులు భూమిభాగమున నిశశ్శబ్దంబుగా మోపుచుకొ 
Besos దండనండ గానుచుక౯ా $ దత్కౌతుకోల్లాస నుం 
దరసం| క్రీడల నేమరించి యమితో క త్పాహంబుతో బిట్టు త్‌ 
వ గ 
త్పరతం జేరువం. బొన్న మాటుగొనియు $ ద్యజ్వేగ సంరంభుండై. 241 
ఆ. (మానుచాటు విడిచి $ మగువయున్నెడకు లం 
ఘించి(పేము. గొంగిశలించి నపుడె 
పడ.తి లేక బట్టకేబయలయ్మె. గలవా ల 
కే తేమింబట్టి గాంగిశలించుటయ్యె. 242 


(Ne 


1. ఆ పొ, గలలోన లేమబట్టి కాణలించుటయ్యె. 





182 వీష్ణుమూయానాటకము, 


శా. అన్తంయాత వివేకుండై యపుడు చం దావీడుం డుల్లంబునక్‌ 
పహాన్నపా_ప్పధనంబు పోయినటు లశత్యంతంబుం జింతించి వి 
ధ్వ సేం దీవరలోచనా (ప్రియతమ $ వ్యాపారలీలా పరి 
(సస్తాంగంబులతోడ డై న్య'నుడర౯ $ సంతాసముం బొందుచున్‌, 


వ. కొండొక తడ వెద్దియుం బరికింపంగానక నిక్వేదించి. 


క, నిక్కముగ. గాంగిలించితి 
(గక్కుననిది లేకపోయెం $ గాంగిటిలోనళా 
జక్కెర విల్తుండు పన్నిన 
'వెక్కసనుగు నిం్యదజాల $ విద్యయపో లెన్‌ 245 
క ఇప్పువ్వు.బొదలలో వల 
జొప్పడంచెనొ చూతమనుచు. $ జూపులు దిశలా 
విప్పారంబెక్కు. నెలవులు 


తప్పక పరికించి మోపహాశదళ (పాపింపన్‌, 246 


- అశళ4 శివుండు విభాంతుండై వనమందు దిరుగుట., శా ఆ౭-- 
సీ మదశిఖావళియొక్క_ $ పొదలోనం దొలంగినం 
దొయ్యలి యనిపోయి $ తొంగిచూచుం 
గలకంఠనాద మెశక్కడనై న వినంబడ్డం 
జెలున భామణమని $ చి త్తగించు 
నెలదేంటితండ మెకమ్యెడ (మోల(బొలనసిన( 
బడతుక నెజులని $ పట్టందివురు( 
గాద్సున(జై (వాలుశకలికి మై దీగా నం 
గనవచ్చెనని పట్టి 5 కాంగిలించుం 
' శే, జెదరిపూంగోనె వాతేజం + జెందనిందు 
వదన యధరామృతంబని $ వలసిగోలుం 
శజేత నాచేతన జ్ఞాన $ శిథిల హృదయు( 
డగుచు మదనారి మిథ్యావ $ నాంతరమున, 247 


వ, ఇట్లుపరి భమించుచుం బోయిపోయి యొక సంవ్లుల్ల మల్లి కా మంటపంబున. 


1. ఆ. పా. ఖైర్యమడరకా సంతాపము బొందుచుక్‌. (పా, పా. సంతోనము 
జొందుచుక్‌. 


ఆశ్వాసము. రో 193 


౭౭-4 శివుడు తిరిగ మోహీనీకాంఠను దూగటాయ్యాల పెం జాచుట, 1 థ-౭ 


స్రీ జిగిగుబ్బ పాలిండ్ల శ జేలాంచలంబును 
దొడలవై ముంగొంగు శ దొలంగి యాడ 
ధర మెట్టియూ6గు నుకద్ధతిభుల్లువని బిస్టు 
రమణీయనుణి నూపుశకరములు (మోయ 
బువ్వుందీలెలం గరంశబులంబట్టి నిగుడెడు 
త్మీవత మైచాయ $ తీగెసాగ 
రాకపోకల[తోవ $ నాకాశలవ్మీకిం 
జరణాంబుజముల యశర్చనలుగాంగ 
కే, నెలమి వనబేవతలకు నిం శ వెనంగ నసను 
శరునింబొడుచు మందహాశసంబు తోడ 
శలిడోలా మహోత్సవ $ శ్రీలంజేలు 
శూలం (గ్రమ్మజం గనియె నాశ ళూలపాణి, 249 
క, వణాంకధరు(డు పోయిన 
(పాణకళయుంబో లె మగుడం $ (బొపించిన యా 
(పాణేశ్వరిం గనుగానిమెకా 
తోణీశ్వర కెప్పకప్పు $ నుడియని చూడ్కిన్‌, 250 
వ, ఇవ్విధంబున నిందుముఖ సందర్శనానంద పారవళ్యంబునం బొంది యిప్పటి 
యట్ల వంచించి కానకుండం బట్టుకొనువాండై పశ్చాద్యా గంబున6 బొదల 
మాటున నొదిగి యొదిగి యాయుయ్యాల డాసి పట్టనుంకించిన, 251 
క. ఇందుధరుగనున మారని 
ముందతీకై యూ(గియచట $ ముద్దియ యుణీ కె౯ 
గందువ మణినూపురములు 
నందంబున ఘల్టుఘల్లుశమని (మోయంగన్‌, 252 


--4ఈ-భ4 మోహీని తిక్రిగి యదృశ్య యగుట. ఫావు-అ+. - 

శా, డదోలాతల్పము డిగ్గదాంటి మదనాశటోపంబు దీపింపంగా 

చాలారత్నము (స్సస్తబంధకజరీ శ భారంబునం బుస్పముల్‌ 

రాలన్‌ లంఘన చాతురింజకిత సాశరంగాండనాభంగి నా.. 

ళూలి౯ గ్రిక్కు రుబెట్టిపోయె లతి కాశస్తోమాంత రాళంబులన్‌. 258 
మ, తనువంచించి వివాంగిమై యెగసి చేతంజిక్క కళ్లుగిన౯ా 

గని ని క్నేష్టిత లోచనాంబుజ దళోకగవ్య(గచాష్పాంబువుల్‌ 

తనుకంపంబున రాల గడ్డ దికతో శ దైవంబు నిందించి వే 

జన నిట్టూర్పులనోడ ' డాకొనియె నా $ చర్యదాన్యడోలాలతన్‌. 254 


186 విష్ణునూయా నాటకము, 


వ 


అ 


స్త 


ఇట్లు డాకొని తదీయ మనోవారాంగ శోభనాంగ రాగనత్యంబు! గలిగి తద్వి 
వారణ లీలాయోగ్యంబై. న యా తూంగుటుయ్యెల తీ౫౬ గాయగిలించి. 255 
ఏ పుణ్యంబులు వేసెనా 
యీాపువ్వుందీ౫ బోటి $ నెప్పుడు డోలా 
రూపమున ననగ వెనలౌడు 
నీ పరితోవంబు గనియె $ నివ్వన భూమిన్‌. 256 
అని యభినందించి యమెజుంగు దీగెబోండి యుఆికిపోయిన కడకుంబోయి. 
కచబంధంబున జాటిన 
విచికిలదామంబు (పణయ $ వివశతం గొనియా 
ఠరుచిఠరాంగిబో లె. గొంగిట 
నచలనుతావరుండు సేర్చి శ యానందించెన్‌. 268 
తరుణీకు చనిపతిత ని 
రర పరినుళగంధసార $ పంకదళంబుల్‌ 
వారు(జెటీంగి మదనరతే; 
పరిర శౌతిలక మిడియె $ ఫాల్మాగమునన్‌. 259 
చెండియు నమ్ముందడట నిందువదన పదారవిందంబులు గనుంగొెని, 260 
చారుశిరీవ కోనులము $ సారసపత్ర మనోవారంబు వి 

రిత భాగ్యవర్ష ము విశభానురకుంకును పంకిలంబునై. 
కోరికముంచు నీ సనముదకుంజర యాన పదద్వయంబు సాం 
పారంగనస్మదీయ నిటశల్యాగము సోకుట యొప్పుడో సుమో. 261 
అని నురభి కునునుముల న 
వ్వనితామణి దివ్యపాద శ వారిజములు న 
ద్వినయంబున నర్చించుచు. 
జనియా శివుండొక్క_ కేళి $ శె లముదండన్‌. 262 


. అరవించేందీవర బం 


ధురశేళీ హంసగణ మనోహర పద్మా 

కరకల్లోల పరంపర 

నకతుదారంగందాను నొక్క. $ హంసియు. బోలెన్‌, 268 
౭౭-4 మోహిని జల్యకీడలాడుచు. శివునకుం గనలడుట. ఏ వ-6+-- 

గురుతరోన్నత కుచశేకుంభ యుగ్మాముంచాంకి 
వీచీ పరంపరల్‌ శ వితిగిపడగ 

జలముననొందు నుశత్సవ శేళింగనిత ద 
భ్యాసవళంబులై $ యంచేలలర 

1 సత్వంబు, 


ఆశ్వానము. ర 185 


కములముల్‌ దొజింగి యుశత్క_ట సౌరభము(జల్లు 
మోమున నెలబేంటి క మొ త్రమాడ 
వలరాజుకేతన $ జలచరార్థము వై చు 
పువ్వులు న్రాలె చూపులు దనర్చ 
శే, నుదులపవమాన వీజన $ మేనుశెంది 
కంజకింజల్క_ మధురజః $ కాండమలర 
VY 'వేడ్క్మ_జల కేళి సలుపు నశ వ్వెలందిం జూచి 
యిందు కేఖరు. డద్నుతా ౪ నందలీల, 264 
వ చూచి యానో కాదో యను సంశయంబున, 265 
క, అరవిందవదన మోహమో 
యరవిందమొ నీలవేణి $ యలకలొ తేంట్లో 
తరళావీ చూపులో జల 
చరములొ గుజ్బెత కుచములొ $ చకద్వయమో. 266 
వ. అని భావించి. 267 


. వేరి తదీయలీల తనళచి త్రమునంగలశాంబురాశి వీ 
చీరుచిర్యపవాళలత $ చెల్వున నింవెసలారుచున్న వి 
స్థారతలో చనాబ్దముల $ సంతసమారంగంజూచి యిట్లునే 
ర్పారంగం బట్టువేడుక (ప్ర్రీయత్నమున౯ా సడిడాకి నెమ్ముదిన్‌. 268 
ఉ. వగతిం బట్టువాండడ నొకొ $ యెప్పుడు మున్నొనరించి పట్టును 
"ద్యోగము లెల్ల నిష్ఫలత $ నొందం బదంపడి కంటిభాగ్య శే 
ఖాగరిముకా దటాకమున $ గంిజని వాసినిో లె నంబుశే 
భీగత దివ్యచి_త్తమున $ లేమచరించెడు నూర్మిపం క్తులన్‌. 269 


sr 


= ఈ౭-ఈ శివుయడు తిరిగి మోహినీ కాంతను బట్టంబోవుటి. కశ ఆ౭-- 
క, జలశేళీ నుహితోత్సవ 
కొలనానందమున నొరులశగానక వాంసా 
వళిలోనం చేలుచున్నది ' 
వెలందిం బట్టంగ నిదియె $ వేళ యటంచున్‌. 270 
క, చరమ (ప్రజేశమున నా 
సరసిరువారకరము (జొ చ్చె క సర్వజ్ఞుడు త 
ద్విరవోగ్ని తప్పబేహము 
బొరయుడు, నుడ్తుకెతి నీరుశేబుగ్తలు న్రైడమన్‌. 271 
Ll. జ్వేగము. 2. (పా. తటాకమున (క)నబ్ద్జ. 
V—24 


186 విన్దుమదూయా నాటకము, 


ను. హరజూటా వారిణాంక ఖండరుచి నెశయ్యం బారలాం వైరనూ 
త్కరముల్లానసము. బొంటెం గుందె జలజాశత (కేణిహాంసావళీ 
గరుదోఘంబున మించె సోయగము చక క్ర ద్వంద్వమున్నన్మథా 
తురవృ త్తింగవ విచ్చి పోందొడలా. దోశడ్లోం ద_త్సటాకంబునన్‌, 272 

--4+-ఈ4 మోహిని తప్పించుకొని శివున కగపడక పోవుట. $శూ-6+-- 

వ. ఇట్లు రభసంబునం బట్టవచ్చు కామాతురత్వంబు. గనుంగొని యంతర్హా 
సంబున నయ్యింతి వెడసిగ్గుతో విలీనమై వివృస్త్రనై యున్నదాన రాకురాకు 
మని నివారించి నీరు వెడలి తీరంబుచేరి చీర గట్టుకొని, 278 

క, జెడంగారు పువ్వుసామ్ముులు 
వెడవెడ నొకకొన్నిదొడిగి $ వెలిదానుర పు 
ప్పొడి మేన నలందివేజటోక 
యెడనవ్యనికుంజ సమసశమిహితశ య్యన్‌. 274 

శా. పూవుం (గోవులందమ్మి మొగ్గలను సం$పూర్ణ ౦బుగా నిచ్చనె 
శక్రావుల్‌ (గమ్మమరందపూరము (పమోశదం కారంగా. (గోలు చు౯ 
ఛా వ్రూద్భూత (పదీపమ త్త'యగుచు౯ $ భౌలిండ్డు ముక్తాంబర 


శ్రీవిన్యాసము నొందనుండె సురత శ (కీడోన్నుఖ స్వాంతమై. 275 
ల ఛీ Ca 
వ, అంత నమ్మహాదేవుంశు నట్లు నివా'రితుంై కొండొక నిలిచి యచ్చపల 
య Qa 
లోచన మొమాట మోటకు సంతసించి. 276 


మ, పలికెంచేనియలొల్క_ నవ్వె. (బియమొళప్పంజూ- ప నాళాలతా 
వళులకా జక్కన డెందసుక్‌ గనియె నిశవ్యామా+తీయంచుం (బియం 
బలరం దమ్మిగ్‌"లంకు వెల్వడి స5ోకజాశీ శిరోరత్నమె 
వ్వలివంకన్‌ మనునిల్బె నచ్చటికిబోశేవం దత్స్ర దేశంబునన్‌. 277 


౭3-4 శివుడు చింత సేయుట. $వు-6+-- 

ము. సతిలేకున్నం గలంగి గుండె చెదరక $ శంభుండు నిర్విణ్ఞు(డై 

(వతి దిగ్సావిత నేత పంకజగళ $ ద్చాప్పాంబువుల్‌ మోటు చుక 

శతపతాకర సై కతోర్మిగత వాంశసకేణులం (గమ్మజక్‌ 

p= 

జతనం బారంగంజూచి యాత కృత దోశీవంబు౯- (దశంసించుచున్‌. 278 
ఆ, అపుడుపట్టనై తి శ నణకించి పోయె నీ 

మాయలాడి మగువ $ మరులుకొల్చి 

యకటమోసపోతి $ నరయంగ లేనై తి 

తలంపు కొలందిగాక్‌ $ తప్పిపోయె, : 279 





1. మ ఠరమగుచుకొ, 
వాలి 


ఆశ్వానము, ఈ 187 


అధ ఆధ 
ఆ, విగతవస్త్రయైన $ వెలందిగాక్‌ సవ్త్ర, 


A 


4 


యేలకాముకునకు $ నెజుంగనై తి 
సతివివస్త్ర, నన్న 1 జడిసితిం బట్టక 
భాగ్యహీనుంజేల $ ఫలము నొందు, 280 
అని వగచి తదీయ లీలాగుణంబులు దలంచి. 251 
ఆమహాగంభీర $ యానంబు మురివెనూ 
బలుపీరుందునం (గమ్ము శ్‌ పనిడినిగ్గు 
లాగుబ్బ పాలిండ్ల వై గబ్బి చందమా 
చిగురాకు మోవివై  చిన్నినగవు 
లాముద్దు మోమున $ నడరు సంతోవ మా 
నిడువాలు చూపుల $ నిశితభార 
లాలలాటాంత కాంశతాలక (శేణి యా 
చరణావతం౦ంసకశడలరువూంబు 


. లాతతోత్సవ వీలావిశహారర సిక 


మానవ స్వేద భంగి నా $ మానసమున 
నుటువరాకున్న యవి సన్ను $ నురులుకొ ల్పె 
నింక నేలాగు (భావించు 4 నిందువదన, 282 


. వేడుకనిది యలయించెడు 


జాడయొ మాయామృగంబు * సఖయై కపట 
(క్రీడల (భమియించి తుది౯ా 
గూడక నను మొజంగిపోవు * గుక్సిత గతియో, 288 


. మెటుగుందీగా తెజంగునందోంచియు, నృుగళ్ళెన్షి కారూపంబునం బట్టు పస 
లు 


"లేకయు, నింద్రజాలంబు చందంబున నిజంబుకాకయు, స్వప్నావస్థలాగున 
(భమయించియు, దర్పణచ్భాయయుంబో లె దురవగమ్వుయయ్యును, దగులు 
బడక పోవుచున్నది. దీనిశేమిసేయువా(డసని విరహోోన్మాద  వికలశోత 
స్కుండై యజటనుండం గొలుపక వెండియు నన్వేషించుచు నక్క_లువ కంటి 
యున్న పువ్వింటికిం బోయి. 284 
తనుజూచి సిగ్గు (పేనుయు 

జెన(గాన(బూం బాన్నుడిగ్లి $ విసరువాదళలో 

చన నగవు దొలంక నెడగల 

సి నిలిచినం గోర్కు. లడర $ శివుడిట్లనియెన్‌, 285 
పానుపుడిగ్గ నేమిటికి. $ బంకజలోచన నన్ను నున్మథా 

ధీనవియాగతాపశిఖ $ హేతినివీడితుం శాంగిలించి యిం 


188 విన్లువమూయానాటకము, 


పున నహినూంబు శీతలపీయో ధరచందన సారు బేవానిం 
గా నొనరింపవే రతుల $ కందువంజెంది కృపాతరంగిణ, 286 
అని విరవాభార విహ్వల 
ఘనమదనో న్మ్నాదవికృతిం $ గానక దీనా 
ననుండగుచు!. బెక్కు_మాటలు 
పనియేమని య(శుజలము $ పయిపయిః దొరంగన్‌, 287 
ఉ. చిక్కితి దుర్వియోగమున( $ జిక్కితిం జక్కెర వింటి వాని చే 

జిక్కి-తి మోహబంధమున $ శీతకరానన కాంగిలింపవే 

(మొక్కెదనంచు హా స్హములు $ మోడ్పుచు శంభుడు డాయంబోయి యా 

చక్కని మాయలాడి బిగి $ చన్నుల పయ్యెదం బక్టై నుద్ధతి౯, 288 
ఆ. ఫాలలోచనుండు $ పయ్యెదంబట్టినం 

బట్టుబడకపోయెం $ బద్మ నేత్రి 

పట్టుబడు నె యెన్ని శ పాటులు బడ్డ నా 

విష్టునూయ శివుడు $ వెణ్టీగాక, 289 
క, ఆతణి నిలువక (గక్కు_న 

చేతోభవశేళి లేక 3 శివునకు జెలుచ౯ా 

శేతపూరము గంగా 

(ఫోతో రూపమున దొరంగె $ జోద్యంబడరన్‌. 290 
5, అయిం!| దియ రసనుంతయు 

నయ్యెడ రజతంబుకుద్ధ శ వోటకమునునై_ 

నెయ్యమున నొ వ్పెగనుంగొన 

నయ్యాస్థానంబు చారి $ కచ్చెరువగుచున్‌. 291 


హో 


~ *-భ4 శివునకు పర(బవ్మాజ్ఞాన ముదయి౦చుట, ఏశా-6-+-- 

క, రాజీవాతుం డాకీయ. 

"బీజము పోలిజెజుపి, నాయ 1 తెరందిగిచిన నా 

రాజార్ల శేఖరున క 

వ్యాజ పర బవ్మాబోధ $ నుడరె౯ బుద్ధిన్‌, 292 
శా, నూరారాతి, విముక్త మోవాుండయినక్‌ $ నాయావన(క్రీడలుం 

నారీమోవానలీలలుం దొజు” నాశనా దేవతా. కేణితోం 

దోరంజై మునుబో లె. గొల్వుదనరె౯్‌ $ దుర్వార తేజంబుతో 

ధీరుండై మణిభ(ద్రవీఠి. జెలువెం$డె న్విష్ణుండుకొ నవ్వుచు౯, 298 
క, కురిసెక్‌ బువ్వులవానలు 

వారివై నానందలీల నశనురులు మెచ్చ౯ 


సీ 


ఆశ్వాసము, క, 189 


బరిపరి విధముల ముందట 
నరనాయక ! జడలుదూల $ నారదు. డాడెన్‌. 294 
(మొక్కిరి నురముని $ మూర్ధాభివి కులు 
మోడ్పుచేతులు ను స్హీముల ఘటించి 
పొగడిరి శేపాది $ భుజగాధినాథులు 
బిరుద (ప్రబంధ గంశేభీరయు క్రి 
పాడిరి గంధర్వ $ పతులు వీశావేణు 
కలనాదములతోడి $ గానసరణి 
నాడి రచ్చర "లేము $ లభినవ నృత్యంబు 
లభినయవిన్య స్త $ వా _స్తలీల 


శే, బ్రవ్యా (పాంజలిమై చేద భావణముల 


క్ర QU 


(బవ్మా తేజో విలాసంబు. $ (బ స్తుతించ 


(బనముథ గణనాయకుని (మోల శ బవువిధముల 

నాది విమ్ణునిగూర్చి యశేయ్యవసరమున- 295 
౭-4 ₹వుండు కై లాసమునకం బోవుట, ,-ప్రా-ఆఆ-- 

వారిమాయా వి(భనుమున( 

బరమ (బ్షైకచ్యిత $ భావము నత్యా 

దరమున వర్తి ౦చుచు(ద 

త్పరిరంభణ శేళింజీలి $ [పమదంటెసంన్‌, 296 

(పవుభులు కొలువంగ నార్యా 

రమణీ మణింగూడి చనియెశర జకా(దికి నా 

యమృతాంకు కేఖరుండు చి 

_త్తమునం దద్విమ్టుమాయం $ దలంచుచు వేడ్క-న్‌. 207 


--అఛాపూశ ఫలస్తుతి. $e 
నారాయణనూయా భా 
నూరాపము( జూచి శివుడు $ మజుచిన కథయిం 
పారం విను ధీరుడు సం 
సారనుహామాయంయబాసి శ సంతస మొందున్‌, 298 


. అని గోవిందశర్శ్మ ధర్మనందనునకుం జెవ్పెనని విని, పరీత్నీ త్తట మిందటి కథా 


(పసంగంబెట్లుండెనని శుక[బహ్మ నడుగుటయును, 299 


మ, + కలశాంభోనిధి కన్య కాకు చతటీ $ కస్తూరికాపంక సం 


కిలనున్ని గ్థపీనీల నీలగళయోకగగ్రానణీ ఇ మోహానో 


196 వీషునూయానాటకము, 


జ్ఞ్వలమాయా నుహిళావినోద, ధరణీ $ సంశ్లేష సంభావనా 
విలనచే త వరాహభావితమసో $ వేదాంత తత(ోదయా. 800 
క, నారదవీణా మధురగ 
భీరధ్వని ముదితహృదయ శ బిసరుహశుక న 
త్కీరసమ్మాశిత నిజతే 
జోరూపఫల(పపూర్ణ్మ $ నురతరురాజా. 801 
తోటకవృత్తము, చతురాసన దివ్యలశస న్మకుటాం 
చితరత్న మరీచి వి$శీర్ణ పదా 
(శుతరాగ తరంగ విశళుద్ధజగ 
_త్త్రితయ (శితలోక విశధేయగుణా. 802 


ఇది శ్రీ మదనగోపాల చరణకమల సేవాధురీణ సత్క_శాపారీణకృష్ణ 
భట్టారకపొ(త చింతలపూడికామయ్య పభునుపుత్ర నుకవి 
వర్య రాధామాధవయల్ల నార్య 'పణీతంటై న 
విష్థుమాోయానాటకం౦బునందు 
జతు శ్థాశ్వాసన ము. 


తీతీతీరతీతీ 


ae 


శ్రీరస్తు. 


విష్థుమాయానాటకము, 


ఆశ్వాసము, XK. 





క, శ్రీకర రాధాశై రవ 


= శ్ర 
రాకాసితకిరణ మునివిశ రాజిత చేతో 
వై కుంఠనిలయ గుణర 


త్నాకరకల్లోల నవనుశీదనగోపాలా ! 1 
తే. అవధరింపుము చేవసంరీయమివరుండు 
సకల వేదాంత విద్యావిశశారదుండు 

శుక నువాయోాగి పలి కెనుశత్సుకత నురియు 


నింపుగా నాపశీఖీన్నశ లేం దునకును, 2 
వ, అవ్విధంబున సదాశివుని కథం జెప్పి గోవిందశర్శ ధర్మనందనునకు విష్ణుమాయ 
వలన నారదుండు మోసపోయిన తేజింగు చెప్ప నుష(క్రమించి. 8 


మ. వినువిశ్వవీతిపాల మాళివలభీ $ విస్ఫారరత్నపభా 
కనదునాను పదారవింద (తిజగశత్కల్యాణచార్మిత పాం 
డున శేం(ద్రో_త్తనుపుత్ర యీముని గరిశన్టుల్‌ నీవునుం గూడి మెం ప 
దునకుం జిత్తము పోవనీకహారియంశదున్ని ల్సి సం! ప్రీతితోన్‌. 4 
—e0-4 విష్ణు (ప్రథాన వర్గనమా, rఈ-6— 
క, పరమాతుు(డు పరమేశు(డు 
పరము (బస్తాకమూరర్తి * (ప్రకతి పురుష నుం 
దరుండు తదిళుండు ననిమది 
బరికింపుము విమ్ణునిం $ (బభావ చరిన్లున్‌. త్‌ 
క, తేజముల కెల్లనుత్కట 
"కేజంటై తమము. జెజచు. $ దీ(వాంశు [కియ౯్‌ 
చేజోనిధి యగుహరినిశ 
తేజమున( (బపన్న మోవాతి $ మిరము( జెజిచున్‌. 6 


వ, అని హరి సానుర్థ స్రబు నూచించి తదనురూప కథా. పాయంబున నిట్లనియె, 


192 విన్దునూయానాటకము, 


క, సకల(బజోశండకదం 
టీ 
బకభుటనాచతురలీల $ వాయని మదితో 
నొకనాండు ననకళుకముఖు 
లకునుం బోరామి వేళ $ లలిత క్రీడన్‌, 8 


౭౭-4 క్వేరద్వీపమున విస్గుమా ర్లికొలుడై యుండ మాయాకాంత వచ్చుట, ,-శ్రా-ఈ౭-- 


శా, శ్వేతద్వీపమునందు సాగరతటోర్వీ పారిజా తావనీ 
జాతచ్భాయ సువర్ణ వీఠమున6 గంశకజాతాలయాకామినీ 
భూతన్వీ సముపా(శితుండగుచు నంకభోజాయ తాతుండు సం 
(వీతిన్‌ దివ్య సతీనుణుల్‌ గొలువంగాం $ బేరోలగంబు న్నెడన్‌. 9 
క. విదిత (పకృత్య! విద్యలు 
మొదలుగం బేరైన నావు $ ములుగల నూయా 
నుదిరావీ.యొన వె పవి 
రా న 
ముదమున. జను దెంచి కౌరి $ ముందట నిల్చెన్‌, 10 
సీ, నెత్తమి్మ రేకుల $ నెణీమించు నడుగులం 
గనకమంజీర భృం $ గములు మొజియ( 
గా2రువక్‌6దువ $ గలమేను దీగెవై 6 
గుంకుము తటిదంఘుశవంకురింపం 
జక్క_వ మురివెంబు $ సిరివచ్చు చనుదోయి 
మౌక్తిక బిసఖండఫమాల్యమడర 
నిండుజందురుని వశన్ని యసాంపు మోమున 
మందస్కిత జ్యోత్స్న శ మాజుములయ 
శే. నసట్టమోహనమూ ర్తి మై $ యరుగుడెంచి 
కంకణ[ కేం కియా శీలం $ బొంక మెస 
హరికి. గరములు మొగుచునకయ్యతివ( జూచి 
సతులకొలు వెల్ల $ వేడ్క_లు సందడింప, 11 
క. కరములు మొగిచిన మాయా 
తరుణింగరుణా (ప్రసన్న శతనుజూచె మహా 
ఫురుముండు విను దేవుండు 
సిరికై నంగలదె యట్టి $ చెలిమి విభునితోన్‌, 12 
"కే. అపుడు (శ్రీవారి సు ప్రసన్నా భిదు ఖత 
వినుత బవునూన గణకమై $ వేడ్క_(జకేయం 


1. ఆ. పా, (వక్ళష్ణ,. 2. ఆ, పొ, కాతుకందువశిరిగల మేనుదీ?. 8. ఆ. పా. సవ. 


ఈ శ్వా నము, ౫ 108 


ద(త్పియ స్త్రీల కుబునుబోం క దగినయిం(ద 
జాలవిద్యా విశేషముల్‌ శ సంఘటించి, 18 


వ. త(త్పకారంబు చూప నుద్య|ోగించు సమయంబున సకలలోక సంచారియగు 


ర 


నీ, 


నారదమునీం(ద్రుండు పరను భాగవతో _త్తముండు గావున భగవ త్వేవాతత్ప 
రుండై వైకుంఠదివ్యభువనంబున కరుగుదెంచువా(డు, పురాకృత ఫలవిళే 
హంబున నట్లకొలువై యున్న చేవచేవునిం గనుంగాని మేనుగరుపాణి గగనంబు 
డిగ్గి నారాయణ నామోచ్చారణ పారాయణ మధుర వీణా నాదంబుతో 
జయజయ పురస్సరంబు గా నచేకి (పణావు స్తోత్ర సవా(సంబులు సమర్పించి 
తదాదరణంబు వడసి కూర్చుండె నంత నయ్యింతి తన యుష్మకమంబున., 14 
పురుషు(డు (పకృతియు జగదు 

త్క_రమును గాలంబునై న $ కర్తకునాత్నే 

శషరునకుం జీవో రాశికి 

హరికి నమస్కృ్భృతియొనర్చి $ యద్భుతలీలన్‌. 15 


—-*౭-ఈ$4 నూయాకాంత బహువిధంబులుగా నిం్యదజాల విద్యలాడుట, 5 ఫా-ఆ౭-- 


బుద్భుదంబునుబో లెం శ బొడమించు హరియించు 
(టబహోోండజాలంబు శ పరికరంబు 
నిగ్యదుల మనువుల $ నెలయించు. బొలియించు 
జం[తంపు బొమ్మల శ సరవిమోణ 
బొలంతులం బుకుములః శే బుట్టించు గిట్టించు 
చెడబూమె రూపుల శ విధముగా 
భూరిసంపత్క_ళల్‌ $ పొంయించు విరియించు 
ఘన నిదాఘమురీచి $ కల తెజంగునం 


"కే. బంచభూత విలాసముల్‌ శ నించుబెంచు 


సముచిత స్వపష్నదృష్ట (పశేచారమొదవ 
దుఃఖనుఖములు సమకూర్చు. $ దొలంగం (దోచుం 
గాలసరణుల. జ[కయుశగ్మంబు1జాడ. 16 


సీ. బవువుతంబుల వారిం $ (బభవింపంగాం జేసి 


నూఢవాదంబుల $ మొనయః జేయు. 
జెక్కు వేల్పుల సూమిం $ జెంపారంగాంజేసి 
యల్పులం ద కేవ $ కలరం జేయు 


1. జాడు 
V—25 


194 విన్గునూయానాటకము, 


వర్గా శ్రమంబుల శ వారల సనుకట్టి 
కరాానుగత బుద్దిం శ గడలు కొలుపు 
విద్యానరమోధన $ విభవముల్‌ గల్పించి 
గర్వకోప్తోదేక $ గతుల జెనుచు, 
శే, గజతురంగాంగనా రత్న శ కలనంజూపి 
రాజ్యభోగాను రాగాభి $ రతియొనర్శి 
'తామనుల రాజనులంగాణలగం $ దగులు వెట్టు 
సహజ మోవోంధకారంబు $ సంఘటించి. 17 


క. కూలంకపాపగాంబుధి 
శేళీవనగిరుల మేలు $ గిరికొల్పి లస 


న ON శ సవుకొనం జేయున్‌. 18 


చంద్రార్క వహ్నివలభీ 
సాంద్రత. బొలుపారంజేయు $ జలధరవిద్యు 
దృృంద నవరత్న రుచిర మ 
హేంద్ర ధనుర్లీలం జేదల $ నేయు౦ జేయున్‌. 19 
గ అరిపడ్వన్గ్షాతురు లై 
పరిబోధము లేక నరులు $ బవాువిధక ర్యా 
చరణమున మెల (జేయుచు 
బొరిపొరి జననాది దుఃఖశములం బడంజేయున్‌ , 20 
గ, నరనాయకు లై కొందతు 
పరిజనులై కొంద అుచితశపథరాజ్యమనో 
హరులై దుర్నయ వర్తనం 
గొరలుచు దుష్కర్మవార్థి. శ గూలంగం 'జేయున్‌. 21 
అతులిత సాత్వికయోగ 
(పతిపాదిత భక్తి బరమళభాగవతుల నం 
చిత సేవాంజలితో స 
నతి నెడయెడం బొగడ విభుని $ నున్ననవడయున్‌, 22 


న 


gg 


మాయా కొం౦తపన్నిన యిం దజాలమును నారదుడు తిరన్క-రించి 
9-4 థి 
( పలువటయు.6 దన (పభావమును జోొగడుకొనుటయు, 


వ. ఇవ్విధంబున ననేక విద్యా వై శారద్యంబు చూపి కాతుకంబు నెణపిన నవ్వి 
భుండును నయ్యిందిరా (ప్రముఖ నుందరీ సహనంబును బవా పకారంబులం 


ఆశ్వాన ము, ౫ 196 


(బన్తుతించి సముచిత రత్నపా!రితోమీకంబు లిచ్చి రప్పుడీ మవహాత్ముండు నార 

దుండు తదీయ నూయారహస్యోది తిరస్కార గర్భంబుగా నలంతి నవ్వునవ్వి 

తన తపో విద్య నిర్వావాకంబై ((పేశేపవారికిం (బ"ంజలియై యిట్లనియె. 28 
తే, ఈ మహా దేవు లెటుగరే $ యిటకుమున్ను 

నీదువూయల కొలందులు 1 నీరజాతు. 

యింత భమయుచునున్న వాశరింతలో నె 

యతివలబలలు ముగ్ధలు శ ననుట నిజము, 24 

క. మున్ను పలుచోట్ల జూచిన 
యిన్నేరుపు (ప్రకృతివిద్య $ లివివింతలొకో 
పన్నుగ నేతన్మాయో 
త్పన్నములగు కృృత్యములకు శ [భమయం జనునే. 25 

క, వనొంకడం దక్కనీమా 
యానిర్శాణమున. జిక్కు $ నఖిలము విమల 
జనము ఇబాలనిక తమున 

షే (భాంతిచెప్ప $ నేమిటికింకన్‌ , 26 
. (ైహ్మర్యుదాది దివ్యుల $ (ఛభమయః జేయు 
నపుడు నినుంజూచుచుండు దు $ నరిది పడక 
యొజుంగుదువు నా మనోజ్ఞాన $ మెల్ల కడల 
నేను [భమయుట గభ్ధినే $ యెన్నండై న. 27 

_46-ఛఈ-4 నారదుని సంచించవ లెనని విస్థుమా రి తలచుట, $వ-6+-- 

వ. అని యమ్ముహో (పభుకృత్యంబునకు మోావహమాయా న్యాపారంబు ననన్యంబ 
ఛేద్యం బగోచరం బపరిమిత (క్రీడా సమర్గంబని తలంపనేరక, “యతి పరిచ_ 
యాదవళ్తా' యను వాక్యంబునరీ గల యర్థంబున, హరియను(గపహీంచి చేరం 
దిగిచిన మ్లందెమేలంబున.. (బవ _ర్శింప (బేవా శ రు_చదాదులం దిరస్కరించి 
తన్మాయగణింపక యిట్లు పలికిన యావెడంగు మునింగనుంగొని మనంబున 
రోసి యతనికిం బు రాకృత కరగ శేవంబు ననుభవింపం గారణంబు గలదని 
దివ్యచిత్తంబున నెటుంగ నవధరించి, మాయా మందస్కితం బడర నయ్యర 
విందలోచనుండు గారవించి, నీవట్టివాడవ యాదువని (ప్రకటించి యడరువేచి 
యొక్క_ సమయంబున మోసపుచ్చు వా(డై యతని వీడుకొలిపి, 28 

క, అంతర్వాణి (శకేష్థన 
మంతఃకరణ (పకాశి$ తాత్తుడు విష్ణుం 


1. పరితోవంబు. 2, పా, పా, విద్యా. త. వాళ్యంబునుం గల యర్థంబు, 
4 అఆ. పా, తాంగుడు, 


196 విమమాయానాటకము, 


డంతర్షినొందె నీతండు 
నంత నవా!మ్మరి సమేతుడై. మెజవడితోన్‌. 29 


_౨4-ఈ4 నారదుడు గ్రహ్మాదులతో విష్ణుమాయ తనను సోంకదని చెప్పుట, ఫ-అ+-- 


4 


అటవానీ తాం దనంత టిశవాండు లేడుగా 
యనుబుద్ధి నజుడున్న శ యచటిశేగి 
చెకుంఠపతి యొదిశీవా రలు పచరించి 
Ws: (a) యావ 
తనమోహా నిర్ము_క్రి $ తగవచించి 
తద్బవాుఎమాన వాశగ్ధన్యతే6 బొగడొంది 
కై లాసమున కేగి $ శూలపా'ణి 
దండ వై స్ఫవమాయ $ తను సో(కదని పల్కి 
చకా 
యమ్మవోత్ముని యద్భు తాభినుతికిం 


శే, చబాతమై యింద్రముఖ దిశా $ పతులకడకు 


యతుసిద్ల గంధర్వ సంక్రయములకడకు 
నరిగితన విష్ణనవూయా జశయంబుంజెప్పి 
2తోన తద్వందనాది సం న్తుతులం గాంచి. 80 


తే, పాడు హరిమాయ వీగాలోం 4 (బన్తుతించి 


తెన్ను సోశదటంచు సంతసము నొందు 
దన్శ్మవోమూయం బడువారిం $ దలంచి నవ్వు 
జగ మవిద్యామయంబని $ తెగడునాత్శ, 81 
ఇ్రతం డొకండు పిష్థునాయా 
(పతిపన్ను(డుగాక మోహ శే పాథోధిసమం 
చిత బోధనాక దాటిన 
కృత కృత్యుండనంగ వెలసె $ గీర్వాణులలోన్‌. 82 
ఇట్లు మోహమగ్నంబైన  (బ్రహ్మోాండంబులలోనం దానొక్కరుండునుం 
గులాల కీటకంబునుంబో లె భవపంకంబునం బొరయక గొంతకాలంబు (పవ 
_ర్తించిి యంత ననంత మాయా,_వేరితుండై మహీనుండలంబున ననేక తపో 
వనదివ్య పుణ్య క్షేతంబులు చూచుచుండె సట్టియెడ, 88 
అబ్దభ వాండ se సంఖ్యలకు ని 

ఛానమై తతృభు$త్వమునం బొల్చి 
థా[త రుచాది మూ _ర్హతనొంది తద్వ ఖతి 

రి క్ష తేజమున( జశరింప నేర్చి 


1. ఆ, పొ, నంత్తన మవాతీ సమేతుడై. 2. ఆ పా. యోలితద్వంద నాది సన్నుతి 


వహించి, పాపా, కృత్యములు, 


అశ్వాస ము, ౫ 197 


అణునువాద్యా ఫ్రపారశేమై నిర్వికల్పత 
నద్దివ్య పరశ_క్తికథమందు వెలిగి 
సత్తాభిధానుండై $ సాశ్విక్షబహ్మయో 
గీంయద్రబోఛాబ్టి పూ స్టేందుండనంగం 
శే, (బకృతి పురుపాధి నాథుండు $ పద్మ నే్యతుం 
డితని వెడంగు తనంబు మాీయించి పూర్వ 
కర్మ శేషంబుతో నహం$కార నుడంచి 
యాత్మవిజ్ఞాన మడరింతు $ ననితలంచి. 84 
ee [శా మోసపుచ్చుటకు విష్ణుయా రి సర్పకరమ నే a) 
గృతిమ తపస్సుశేయుట, 
"క, చిత్రంబుగ శేపాహిప 
విశ్రతపోనిష్థమున్ను $ వెలసినము కి 
శ్నేత్రము సర్పవరము త 
స్థా(తీస్టలియందుం గపట $ తాపసమూ రిన్‌, లిల్‌ 


ర వేల్పులకు నద్ముతంబు గ. 

గల్పిం చ౯ మాయవెంపు $ గడుదీపింపకా 

గల్పానోకవా సదృశా 

నల్పకునుమ ఫలభరితవ $ నా(శ్రముముచటన్‌, 86 
క. అందు నొకనిండు కొలనర 

వించేందీవర పరాగశేవి సృమర విచల 

త్సుందర తరంగ డోలా 

నందిత కలహంస మె తశేనర నిర్మించెన్‌. 87 


వ. అట్లు పుణ్యాశవు సరోవరంబు లుశ్చాదించి తత్తదభియోగాభిరతుండై. 
యనేక మునిసవా(సంబులు సేవింప దపోనియతి నుండెనందు. 88 


ta 


క, పేనేదిష్ట దహీణాశా 

(పాదుర్భూ తాక తుల్య శ భాగా జలజా 

మోద భరభరిత మారుత 

మాదై త్యారాతి హృదయ $ మలరంగం జే సె౯. 89 


క, 'సవిధ(పాచీన మవో 
లవణజలధి ఘుమఘుమిత కశలధ్వని 'కెనరె 





1. ఆ, పొ, లో నీరెండు కందపద్యములు లేవు, 


198 వీన్గునూయానాటకీము 


నవనా ను శౌవణుుఖ 

వివిధరవం బౌ వనమున శ వీనులందని వెన్‌. 40 
క. అతినివిడ జలదనమాలా 

(పతిమాన క్రతుసముద్ధ శ బంధురభూను 

(వతతుల గగనం బాణా 

దితమయ్యెం దద్వనమున శ దివిజులు పొగడన్‌. 41 
సీ 'కాశీ గయా (పయాశేగములకంయెను నై మి 

శారణ ముఖ్యపుశేణాా[ శనుముల 
కంెటను Ber Se ల్లీ ప. 
సరయూతట (పభాశేసముల కంక 

చ్వారావతీ హరిశద్వార భూములకంకెం 

జారు బృందావన శ స్థలముకంక 
పురుషో త్తమ $ సింహోచ లౌభళ 

ఫ్థానాది దివ్య ేశీక ములకంచు 
తే, వర్ల ్యమై పుణ్యమై చతుశర్వర్ల ఫలద 

మై కరంబు జగశ్వేవ్య $ మయ్యెనాది 

విమ్ణుడచ్చోట యోగియె $ వెలసియున్న 

సన్నుత శే|తరాజ మాశసర్పవరము, 42 
వ. ఇవ్విధంబునం (దిభువనై క పా(త్రంజై న పుణ్యా శ్ర మంబునం బగనుమాయా 

తపఃశ్చరణంబు సేయుచు నయ్యచ్యు తుం డొక్క_నాండు, స్వకల్పిత సర నీతీర 

పిప్పల తరులేఖా మధ్యంబునం గృష్ణమృగాజిన కృతా? స్తరణుండై (పబుద్ధ 

ముని వృద్ధులం గూడుకొని (బవ్యాబోధరహస్య (గంథావలోకనంబు సేయు 

చున్న సమయంబున నీ హిరణ్య గర్భనందనుండు తదీయ మాయా (ేరితుండై 

యట్లదిరుగుచు వచ్చివచ్చి యయ్యా(శనుంబు (పవేశించి. 48 


నుహోసగ్గర, కనిమెందీరావనీ జోకత్క_ట కుసుమరజః $ కాండ ధారాళవాత్యా 
ఘసవేగా వ్య(గభృంగీ $ గణచరణ పతెశత్క(ము పుప్పోపవోర 
స్వనదంభో భ్‌ ంగరంగశజ్ఞల ఖగపరివశచ్చారు సంచారలీలా 
జనితోల్లా సొచ్యుతర్దీ $శ్టరవర నునునకస్సారసంబుళ౯ా సరంబున్‌, 44 
చ, నురుచిరకుట్టుల_స్త బకశక్లోభిత శాఖల గుంపుసాంపునకా 
కబురువగు పొన్నలీకనుల $ భూనుతు నింపులంబే ల్చె పట్పద 


శ్రీ 


U 


1. ఆ. పాం శాసినయా పయాగలకం టె (శ్రీరంగ, నైమిశారణ్య ఫుణ్యాశమమలు, 
2, తాసనుండై. (పా, పొ. తాళనుండై 8 ఆ. పా, వేగవ్యగ, 4. శాలల, 
ర్‌, మురువగు, 


ఆశ్వాన ము, య 


స్వరములతో రతి(శమను$శబ్ద పదాంగదనాదమేదుర 
స్మరనృప సార్వభాను నవీమా_క్టి కహర్శ్య్యములట్ల ద త్తటిన్‌. 


మ, అకలంకాతు(డు చూచె నీముని తటాశ కా! భంలిహో నోకహ 


(పకరస్కంధ గభీర కోటరకుటీ $ పర్యంతశాఖా మిళ 
చ్భుక యుగ్మంబులు మన్మధోత్సవ వచకస్ఫూ గుల్‌ (పవర్హించి వే 
డుక( (గ్రీడించెడు నం భమంబు కడుంజూశీడ్కుల్‌ వేడ్కలం దేలంగన్‌. 


ను, కలపుంస్కో_ కిలముల్‌ రసాలదళముల్‌ $ ఖండించి చంచూపుటం 


ఉం 


బుల నల్లల్లన వబ్ల భాంగనల కింఫపుల్‌ చూపుచుక్‌ మేటికొ 
వ్వుల మవ్వంబున శెట్టియెన మరు చెకశయ్యుల్‌ నివటిల్లంగం గా 
మ్మలవె (జారుకవూూర వంబు లడరింశపంజూ చెం దీరంబునన్‌. 


. మందమరు చ్చలాచలిత $ నుంజుల మంిజరి సుందరామిళ 


త్సుందరవల్లియొక్క_ యెడగజూడంగ నొవ్పెలతాంగిమయై శతా 
నంద నుతుండు జవ్వనముశనక్‌ విజివీ(గు కుచద్వయంబుతో 
నందముచూపు నిట్టయని $ యా[కియంజూపి నటించు కై వడిన్‌, 


. కుటిలలతా (పభావమునం $ గోమల చూతలతాంతశాఖ యొ 


క్క_టి యొకయింత సాగి యమయొకగశకందువనొ వ్పె మరుండు నారదుం 
డటం జనుదెంచి తలూకొలన $ నంగనమైనను బిట్టు కినాటనే 
యుటకయి వింటి పువ్వునకు $ నోలినమర్చిన బాణమోయనన్‌, 


౭-౭-4 సరోవర వర్ణనము, పప-94-- 
నారదు పుం స్త వమా సరసుశనం బరిము క్తము సేసియంగనా 
కారముసేయ మాయ సమశేకట్టిన వస్తుచయంబ నాగ సొం 
పారుచుం జూడనొచ్చె చరీణాది శుభావయ వాభిరానుముల్‌ 
సారస సై కతోర్మి పటుశచ్మక న వోత్సల భృంగసంఘముల్‌, 


. సరసిజ గర్భనందనుని $ సాత్విశబోధముం: గప్పియున్న ని 


రృరతర రాజస (పకృతి. శ బాయని కామకృతాది దుర్గ్షుణో 
త్క_ర చరణ(పచారముల $ కైవడి. జూడంగనొ వె నాసరో 
వరవినులోదక' స్ఫురిత $ వారిజరేణు తరంగ సంఘముల్‌, 


మ. (భమర ద్వంద్వము లంబుజాతములవై 6 $ బై (దన్మరంచా సవ 


(భమ వి(భాంతము లౌచుం:గూడుటలు చెళప్పంజూపంా నొప్పు నీ 


199 


శీర్‌ 


46 


$7 


48 


49 


50 


శ్‌! 


ఓ పా. పా. “కాభం వివాంగోక్క_ట, 2, మంజుల వంజుల మంజరీమిళ 
8. పా, దూర, ఈ, ఆ, పా. వైవేమరం ద్రవ (భమ, 


200 విన్దునూయానాటక ము, 


వ 


కనులోద్నూత నుతుండు కాంతయయి వేశడ్క కా భ _ర్తతోం బువ్ప చా 

పమదో (ది క్తతలోలి న్యుల్లసిలుతశే ద్భావి (కియల్‌ దెల్పుచున్‌. క్‌2 
వెండియుం గనకగర్భాండభవ్రని విమల హృదయంబు పొదువంగల భవివ్య 
నో్యోహతమోవికారం బభినయించుచు. బుండరీక షండంబుల నా(కమించు 
చంచరీకజాలంబును, విధాతృపుతునిభావి భావజశేళి నుఖపారవశ్యంబు 
సూచించుచు బిసరసాస్వాదలహారింజొక్కు_ చకవాకంబులునుు శతానంద 
నందనునకు ముందటం (బాపించు సాానూజ్యలత్న్మీ మనోవార వార్మ ్య వీధీ 
వివారణంబు లెజింగించుచు సమున్నత సై కతవేదికలం (గ్రీడించు రాయంచ 
కొదమలును, స్వయంభు తనూజుని యంతఃకరణంబు దహింప నడరు మోందటి 
మాయాసంసార  భర్తృపుత్ర మి(తాద్యపాయజనిత శో కానలన్ఫులింగ 
కరాళంబుం దెలుపుచుం గంజకింజల్క_ పుంజంబు వెదచల్లుచుం దిరుగు నభినవ 
(పభంజనంబును, చతురానన నుతునకుం బునఃపసాద దానంబొసుగు బిసరు 
హాటుని కరుణాకటాత వీమొూను ధారసవిందు బృందంబుల విస్తారంబు (ప్రశ 
స్పంబుచేసియు ముశక్తాఫలానుకార శ్రీకర నికరంబు లెగయించు జలచర 
పరంపరలును, గన్నులకు నింపు సొంపు సంపాదించె నప్పుడు. ర్‌8ి 


. అనుపను కాతుకంబడర శ నాకములాకర వై భవంబు ని! 


మ్మునివరు డర్షిజూచె నతి $ మాహానమూ ర్తి. దటూకలప్నీ యు౯ 
నున మలరన్మ రాళగత శ మంజుల తాగతిందే ల్చె నాదరం 
బున దనకుం దనూజయయి $f పుట్టగలండని వత్సల క్రియన్‌, ర్‌డ్ష 


. జలజాకరంబు బహువిధ 


ముల బొగడుచు: గవములగంధశ$ముదిత భమరీ 

లలిత (కుతులకు మారుత. 

చలతంతి విపంచి మురయ. $ సమ్ముదశిలన్‌. _ ల్‌ల్‌ 
[| -—-.ఆ- 4 నారదుడు మాయా మునిన్రమె న విష్ణువునుజూచి వర్ణించుట, ఈ 6-౨ -- 

అల్ల ల్లన6 జనిముందట 

నుల్లమునకు నేత్రములకు $ నుత్క_టమై శో 

భిల్లెడు తేజోనిధిముని 

వల్లభు హరింగనియె నభి నశీవ క్రీమూ ర్తిన్‌. ల్‌6ి 
(బహ్మముని పారివద మధ్య $ భాసియగుచు 

(గవాగణా(శితుండై న భాశస్క రుడు వలె 

(బవ్మాతత్వంబు తానమె $(పషిఫలించు 

వారి నపూర్వర్షివరుం జూచి $ యరుదునొంది. ర్‌? 





1 సన్నుని, 


అఆ శ్వా సము, ౫, 201 


ఉ. ఎన్నండుంజూడ నీమునికుశ లేశ్వరు నీవహితా_శనూఢ్యు నా 
కన్నుల కెంత యెక్కు_డయి $ శానంగనయ్యెడు నే తదీయ ది 
వ్యూన్నతిం జిద్విలానమి!1గుకరొ త్తెడు నీఘనుంజూచి (బవ్మా ప 
శ్యన్నిట లాదులై న పరశశశార్గము వేండుదులేమి చెప్పుదున్‌, 58 


శే, లలిత పద్మాతవూలిశా శ లంకృతుండు 

గోపిచందన తిలక (పశదీపితుండు 

నగుచఈ నిమ్ముని విముమూశ ర్ల్యాత్మకం*బు 

కరణి నున్నాండు సాత్వికా $ కారనుహిను. 59 
శా ఈ దివ్యా(శ నుభామి మోతపదమై శ యింపొందు వైకుంఠ మో 

యా దివ్యర్షి వరుండు (బహ్మనమయు(డై $యేపారు పద్బాక(టో 

ఛేదింపన్‌ మతిదూరకున్న దనుచుం శ జెల్లుబ్బునుల్లంబుతో 

నాదై త్యాంతకుం 'జేరంబోయి తగ నిశయ్య్యార్యుండు న(మ(కియన్‌, 60 


వ. అట్లనన్యముని సామాన్య ప్రభావ ఛావిత తపోధనుండగు నన్మువోముని 
నంత రాత కా (_బశంసించుచు దనకు నుహామునులు (పత్యుళ్థానం బొనర్ప 
మాయా మునివేషధారియగు హరిడాయంబోయి యథోచి తాన్యోన్య సంభా 
వనా (ేమరనుండై యుండునంత, 61 

3-౭-4 నారదుని సంభావించి మాయాముని సంఖాషిందుట, ఫతు-€---- 

"లే. యతితనూభవు లాసనాకీర్హా కది విధులు 
సలిపి పూజించి రంభోజ $ జాతెనుతుని 
హరియుం గుశలోపచార వాశ$క్యములం తిం 
చేసి వెండియు ననియె విశకేషఫ్లణితి.. 62 


(ha 


3 అసు త్తపోవనంశబతి విశుతంబయె 

భవదీయ తేజః (పీళావకలన 

నేతన్మదీయ ముశీనీందవతము ఫలి 
తంబయ్యె యువ్ముత్సు శ దర్శనమున 

మన్మనోనిహిత సశమాధి మూ _ర్తంబయ్యె 
నతిదుర్ల్ణ భత్వదాశ$గతి నెపమున 

మా ముకోత్కృష్టైాభి $ నుతము సిద్ధించుట 
గాదె భవాదృశా 3 గమనలీల 


1. ఆ. పా" లుసముగుతో _ర్తడనిన్‌ ఘనుజూచి. 2, ఆ, పా. విన్లుమ త్యా౯౦కతంజ్ను 
కరణి, ఈ. (పశమనుం డై. 
V—26 


202 విన్దువమూయా నాటకము, 


శే, 


mS 


చ, 


అంతరరుల జయించి మోశహంబడంచి 

పాప సంసారతాపంబు శ పరిహరించి 

(బవ్మా నిర్వాణ నిరృతి శ పదవి వడసి 

యున్న వాడవు నీవకాశకొరుండు గల. 68 
నూయామోహ నిము _క్షము 

(కేయస్సుఖపదముబోధ $ శిశిరనుయూఖ 

(పాయమును నీదురూపము 

ధీయుతనిను. బొగడందరమి $ దివ్యులకై నన్‌, 64 


. ఈతపః[పయాస శ మెల్లను గడతేతె 


నీసనాగనుమున $ చేడు మాకు 
నింకమాతలంపు $ లెల్లను ఫలియించు 
(ద్రిభవనై క కీర్తి $ విభవమెసంగ, 65 


. అంబుజ గే ౦(చాది ప 


దంబులు నీకాటపట్లు $ తగనంతర్గో 

కంబులంగలిగిన వృత్తాం 

తంజెల్లను నీక -తెలును 4 తాపసనర్యా, 66 
వ్యామోహా గాథవిమ్లు వు 

హామాయాచక్ర వి(క్రకయా పన్ను(డు గా 

కే మహితాత్నుుండు లోకము 

లోము క్రుండయ్యె దివ్యశలోకము వొగడన్‌. 67 
అని మునివేషధరుండగు 

వనరువాదళ నేతు. డడుగ $ వారిజభవనం 

దనుండనియె (బ్రహ్మవిద్యా 

జనిత[పాభవము వాక్య శ సంపద వెలయన్‌, 68 
ఓమునినాధ నీ వెణుంగశకుండుటగల్లు నె వేదశాస్త్ర, వి 

ద్యామహితార్థి నిశ్చిత రశహస్యపదంబుల మేలు వర్తమా 

నానురనంయ మిాశ్వరులశయందలి వృత్తము శంకర స్వయం 
భూనుధుభఘస్మరేం[ద్ర నురశముఖ్యులలోక వీశేషవా ర్తలున్‌, 69 


0-9 విస్గుమనాయకు లోంబడనివాండను నేనేజని నారదుడు చెప్పుట, 9శా-౭౭--- 

తక్కిన లోకవా రల వలన నేమి వి శేషంబు, చెప్పనున్నదియు మూం.డులోకం 
బుల బేవదానవ మునీం(దాదులలో విమమనాయంబడక ముక్తుండై చిడా 
నంద కందథంబై_ యదృచ్చం బిరించువా( డెవ్వండని యడిగితి రట్టి కృ తార్థుం 
డనేన శాందలంపుం డది యొట్లం కని, 70 


ర 


వ 


ఆ శ్వా సము, ౫. 208 


ఒకనా(డే వై కుంళము 

నకుంబోయితి నచట పద్శుశేనాభుండు శ్రీణా 

శుకవాణీ ముఖకాంతా 

(ప్రకరముతో నొక వివి క్ష $ వదమున లీలన్‌. 71 


కొలువెనరించియున్న తటీగశగూరిమి వై వృవనాయ యింతియై 

నిలిచి తద్యగభాగమున శ నేరుపుతో వివిభేం్యద్రజాల వి 

ద్యలుపచరించి పంకజ భశవాండ చరాచర సృృష్టిమార్షముల్‌ 
వెలయంగంజూవె నాసతులు $ విస్మాయనుందుచు వేడ్కంజూడంగన్‌,. 72 


. అదియొక కొండ చేసికొని $ యవ్విభుండుం దననూయచేత న 


ముదితల(గన్ను ( (బాముతటణీ $ మోమున 'లేనగవంకురింపంగా 
నిదియొక వింతగా. దలంచి + యాసతులేటికి విస్మయంబు నొం 
డెదరని పద్శులోచనుని $ దిక్కు. మొగంబయియంటి నేనొగిన్‌. 78 


నీమాయచేత (భ్రమయరె 

యిీముగ్ధలు (బహ్ముశంకళ కేంద మునీం(ద 

స్తోమములు (భనుయుచో (బతి 

భామహీనున్నేన కాక $ (భనుయని వా(డన్‌. 74 


. అని పలికిన నామొగంబుమాచి నాయావిహారియగు నారాయణుండు 


సిగ్గుపడిన వాడునుంబో లె. గొండొకతడ వెద్దియుంబలుకక యూరకుండి నా 
విజ్ఞానంబునకు మెచ్చి శిరఃకంపంబువేసి నన్నుం (బశంసించి నామాయం 
జిక్కు.పడక తిరుగు మహాయోగి పుంగవుండవు నీవెక్క_రుండవని సంభావించి 
వీడుకొలి'వె నట్లు యేనును త న్యాయారహాస్యంబు లన్ని యుం గర తలాములకంబు 
చేసికొని గతరజ స్తమో మోహుండనై (బహ్మముని సేవ్యమానుండనై_ 
వివారించుచున్న వా(డననిన, మందసిి్మిత పూర్వకంబుగా సభ్యుల వినుండని 
పలికి యా తపోధనుండగు వనజలోచనుం డిట్లనియ, 75 


--4-9-ఫు4 అందుకు మాయాముని (పత్యు _త్తరమమ్చుట, ఫస 6-6- 
మాతలంచి నట్ల చెప్పిత 
౧m 
వీత త్వజ్ఞాన సిద్ధి శ యేరికి గల ద 
ఇ ధి 
త్యాతత వైప్తవమాయల 
జేతం బడకునికి నీకె $ చెల్లు మవాత్మా, 76 


అని పలుక గయంబున న త్యాళ్చర్యంబుగా నొక్క వెడనవ్వునవ్వి గగన వాణి 
నారదు నుద్దేశించి యిట్లనియె, 77 


204 వఏీమ్షుమనాయానాటకము, 


౭౭-4 ఆకాశవాణి శారడుని. డిరన్క కించి యొకళథ చెప్పుట. $ ఫాల 

క. నీవెంత వాండ వె తివి 

యావిమ్ణునినూయంబడిన $ యార్యులలోనళ౯ా 

భావింప (బహ్మమునిరా 

జీవాసన రు[దదివిజ $ సిద్దులలోనన్‌. 78 
ఉ, ఏమనిపల్కితీ మునుల కెట్టులు సమ్ముతనుయ్యె మూయ నీ 

వేమెయిగాల్చి లోకముల నెల్లను ము కుడవై తి విష్ణు మా 

యా నుహితాబ్దినీకుం దరశేమా"నె తరింప నిన్ను. భోలే 

యీమునులున్‌ నురోత్తములు $ నిట్లనిపల్కి. రె గర్వసంపదన్‌, 79 
శే, పలికిపోయితిగాక యీ వ పలికినట్ల 

మాయంబడకుండ వచ్చునే 1 § మొనినాఢ 

నీవ్రవలెనె (పతిజ్ఞ లు $ నెలిపిపలికి 

సిగ్గుపడిన మునీర్యదులం $ జెప్పనినవే. 80 


౭౭-4 చండదమనుని కథ, ఖవా-6-+-- 

వ. ఒక్క_కథం శెన్పెదవినుము. తొల్లి చండదనునుండను ముని వరేణ్యుం 
డయోధ్యా నగర౧బునకుబోయి మూంథాత చేత నర్చితుండ్రై యతని నగరం 
బున కరితురగస్యందన నుభటసన్నాహ సాన్యుగ్రియుం గనకవీఠ శయ్యాందోళి 
శాచ్చ్యత చానురవ్యజనంబులును నుణినుయాభరణాంబర పరినుళ దవ్య 
సంపదయును, రూపయావన లావణ్య గుణగణ్యంబగు విలాసినీవర్లంబును 
గలయనాలోకించి చేవేం(దలత్న్మీకిం (బకినిధియెన యన్న శేం[ద్రుని మైశ్వర్యం 
బునకు నిబ్బేమెచ్చి యివ్విధంబున రాజ్యనుఖం బనుభ్గవింపవలయునని కోరి 
మరలి నిజా(శ్రనుంబునకువచ్చి గంగాతీరంబున సంకల్ప ఫపూర్వకంబుగాం 
బద్యాసనుంగూర్చి సమర్చిత పంచాగ్ని నుధ్యంబున నుుగతపంబు సేయు చుండె 
నతని తపోవహ్నిజ్వాలా కరాళ ధూవూావళి జ్యావాష్ఫథివ్యంత రాళంబు 
నం దంభోళి విద్యుజ్జల ధా రాడంబరంబు గావింప నిలింపులు భయ(భ్రాంతులగు 
చుండిరట్టి సమయంబున నొక్క_నా(డు సనత్కుమారుండువచ్చి యన్ముహో 
తపోధనుని చేతం బూజితుండై. యిట్లనియె, 81 

ఆ, ఓనుహాత్మ యింత $ యు(గతపోనిష్థ 
'యేమిశాంకునయ్యె $ నెటుంగవలయు 
ననుడు(జండదనునుగడా (బహ్మునుతునకు 
ననియె నుననుకోర్కె._ శ కొనలు సాగ, 82 

ఆ, ఒక్క-నాండు నే నశ రరంాధ్యకుంబోయి నాం 
ఛాళ్ళధరణి నాథుశచేతం బూజి 


శే, 


ఆ శ్వాస ము, ౫ 6 


తుండనై తదీయ శ నుండిత సా(మాజ్య 
విలసనంబు లెల్ల శ వేడ్మ_ంగంటి, 88 
సూర్య వాజులక ౦కు శ సాబగైన యుత్తవు 
హయనుల:గంటి వాశవ్యోళి భూమి 
దిక్క-రీంద్రములను శ దెగడు నుత్తద్విప 
చయముల ద్వార బేశశములంగంటిం 
జానురచ్చ్యత వీకజన దీపికాందోళి 
కాదులాస్థాన హీర ౪ వ్రములంగంటి 
బహువిధ పరిమశాంకబర భూవణ( కేణిం 
(బ్రకటిత భర్య పేటి కలంగంటిం 
బుప్పతల్పంబులును బువ్వుశబోండ్ల యొటుపు 
చం దశాలా(గవేదులం శ జాలగంటిం 
గంటి మాంధాత రాజ్యనుశఖంబు లెల్ల 
నింద సా[మాజ్య విభవంబు శ నేల(ాలు. 84 


శ నృుగముదచందన (ద్రవము శ మె _్తిన వి త్తరి గుబ్బ చన్నులు౯ా 


నగవ్చదలంకు మోములునశనంగ నిశాత శిలీముఖంబు ల౯ 
డదెగడు కటాతకోణములు శ చేటలమాటలు గల్లుకామినుల్‌ 
తగవుల నమ్మహీధవుని $ దండం జరింపంగం గంటి వేడుకన్‌. శిల 
ఆలీలా సా(మాజ్య 
శ్రీలాత్మకు నింపుంజేసెం $ జేసిన నాభూ 
పాలుని (క్రియ సా్మాబ్య 
శ్రీలన్‌ విహరింపందపము శ సేసెదననఘా, 86 
అనిన విని యతని దుర్విషయాభీలాషంబునకు వగచి యిట్లనియె, 87 
౭౭-4 సనత్ము_నూరుండు నిషేధించుట, ఏశై-6ల+-- 
వారినూయా 'మోహోంబుధి 
దరంగ సంఘంబులై న $ ధరణీ రాజ్యాం 
బరపరినుళ భాషా స్తీ, 
వరవాంఛలమునుంగ కుండు $ వాడుంగలండే, 8కి 
పటునై ర్య బాడబోకత్క_ట వహ్నికీలయు 
నా జాపయోధివెశల్లణంప "లేదు 
పరవిశాంతి త్విషాంశపతి మహారశ్మియు 
*నీపశ+తవుము విరిశయింప లేదు 





1, మాయమోనాబుద్ధి౯ = 2, లణపజేయు. 8. శాంతి, 4, నీహారఠమము విరింపలేదు, 


206 ఏీష్దునూయానాటకము, 


రూథఢసమాధి గాశరుడనుం్యత కళయును 
దృష్ణాహి విషమూర్భం శ దెలుపలేదు 
ఘనతర విజ్లాన $ కలితదంభోళియు 
దృఢకామనగము భేశదింప లేదు 
శే, లేదు సంసారవిషయ 'కేశళీవిర క్తి 
(శపహ్మురుుదాదులకునై నం శ బద 2నాభు 
చరణసేవానుధారసా $ స్వాదజనిత 
చిత్స్పుఖానంద సంథాన $ సిద్ధిలేక, 
వ, అని వెండియు జండదమనునకి ట్లనియె, 


ఉ. ఓడక శీతవాత దహీనోస్య భరంబులనాండు నాంటికి౯ా 
వాడి కృశించి యిీగతి నశీవారణ జేయు త పం౦బు వ్యర్థ మై 
బూడి దెలోని వోమునుయి $ పోయె;ంగదా యిటులై న నక్క_టా 


వ. 
ల 


చూడవె యోగమార్ల పరిశశుద్ధము నీం(ద త పః[పకారముల్‌, 
కే, తగిలి (బ్రహ్మాంబు ముట్టంగం $ దపముచేసి 

(బహ్ముపద సౌఖ్యసంసిద్ధిం శ బాదుకొనక 1 

పాపసంకర జనిత భూళవాలరాజ 
పదనుఖంబులుగోరు తశపన్వి గలండె. 


శా. ఈ పసాడం దపనూచరించి తుది నెం తేమూర్లు చేందంబున౯ా 
రాజత్వంబున నల్పభోగములు చేశరంనగోరునే మాని ని 
ర్వా రబ (బ్రహ్మపదై క సౌఖ్యములు పోగవం(దోచి, నీ చెన్న(డుకా 
“రాబాంతే నరకం (వ్రజే” తృనెడు శాక స్త్రంబుల్‌ పఠీతీంపవే, 
క. ఆరూఢ పాతశకాఘము 
దూరీకృతసత్య నునత శ దుర్గోభదురా 
ఇారాదికితవ క ఎోే ము 
గోరుదు కే రాజ్యసుఖముం శ నోవిద వర్యుల్‌. 
క, సురుచిర సాత్వికమార్లా 
చరణంబున దపముచేసి $ సనుధిగతానం 
దరసాచి. చేలుచుండెడు 
విరజ _స్తములైన మునుల $ విన వేధ్యాతిన్‌,. 


శే, ధన్యసాత్వికయోగంబు $ దక్క-నితర 
విపుల కర్శానుభ వనములు $ విష్ణుమాయ 





l. కొనగం 


89 
90 


91 


92 


98 


94 


9క 


ఆశ్యానము, ౫, 207 


వివునాయకు వెలిమైన 1 విరతి విరతి 
మాయంగడచినము క్తి సీనాధిం౫నును, 96 


. అనిచెప్పి సనత్కు_మారుండు సత్యలోకంబునకుం జనియె. దదనంతరం'ఖా 


(బ్రహ్మనుతుని (బవ్యాబోధనసుధాధారం గడుగంబడి మోహకళంక నిరుక్తం 
జైన నునంబున భూలోక సా_నూజ్య నుఖంబులు దుఃఖభాజనంబులుగాం 
దలంచి సంసార నుఖానుభ వసారంభై న విష్టుమాయా వికారంబునం బొర 
యక ము_క్లివడయుట యిది మెంత వెద్దయని యవ్విమ్టువమూయం దిరన్మ_. 
రించి రాజ్య కాంత యుడిగి మోమోా వేకు. సక్షయతపోనియతినున్నం గొన్నా 
ళ్లకు నలునసన్నిధియె వరంబు వేండునునినం (బాంజలిమై యిట్లనియె. 97 


-*+-ఫ4 (బ్రవ్మాను మోక్షమడుగుట ఆయన చేత. గాకపోవుటి. $4౭౭ 
అత్యంత విషమాయా 
కృత్యములగు సుఖము లెల్ల 6 $ గీడ్సజచి ననుకా 
సత్యమగు మోతుపదవికీ 
నిత్యునిగాం జేయు!మయ్య $ నీరజగర్భా. 98 


వ. అనివేండిన నవ్వరంబీరామియెతీంగి మునీం(చా యేమిగోరి యాయు[గతపంబు 


క్ర 


చేసితివి యేమియడిగెదు (పకృతంబున ననుభవింపందగిన నివునాయా 
విల; నంఖై న సంసారంబు దానికిందోడు రాజ్యనుఖం బనుభ వింపంగోరి తపంబు 
చీసిన నీకు నది యనుభవింపక మోతుం బేచందంజునం బడయవచ్చు, 
నదిమున్ను నీవనుభవించి తదనంతరంబు నిర్విషయాభిలాషంబునగు మనం 
బున శంద్ధసాత్వికజ్డానం బవలంబించి విమ్ణుభ_క్రివలన మోయ్‌ంబు వడసెదవుం 
గాని యిష్పుడీ కాజ్యనుఖంబు కోరినట్ల యిచ్చెదం గొనుమనిన నిక్వేదించి 
నీవిచ్చు వరంబు నేనొల్ల పొమ్మునిన నతం డంత ర్హితుండయ్యె. (గవ్మణు విరా 
పాతునింగూర్చి తపంబుసేసిన, , 99 
సరసిజగర్నుని యట్లనె 

వారు(డును (బత్యతు మైన శ నమ్ముని యడి?గె౯ా 

వారిమాయా విలసన సం 

సరణము వెలిమైన మోతశసంపద వెలయన్‌, 106 
అడిగిన నవ్వరమిరా 

దుడుగుము నీకోరినట్ల శ యుర్వీరాజ్యం 

బడుగునున నొల్లకుండిన 

మృడు(డును దన యిచ్చనరిగె శ మిన్నకయంతన్‌ , 101 





1. మూలపాఠను, జేయవయ్య, 


208 విన్గనూయానాటకము, 


వ, 


అమ్ముని నాథుండుడుగక 

నెన్ఫునమున నచ్చలంబు శ నిగుడుచునుండ ౯ 

(గమ్మజ రవి౮హార్చితపం 

బిమ్ములంగావించుచుండె $ నిలచలియింపన్‌. 102 
గొనగొని తపమేళంగుల 

నొనరించిన పూర్వకర్మ శ ముడుగునె తన చే 

సిన యంతేవట్టు గుడువక 

వనజాసన దివ్యముఖ్య $ | వర్యులకై నన్‌. 108 
అంత. గొంత కాలంబునకు సూర్యనా శాయణుండును సన్నిధియొ మోమవంబడి 
గినరాదు నీవు మున్ను వేసిన తపంబున సంభూతంబ్బులె న రాజ్య వై భవంబులు 
తరతరంబ నిన్ను. జుట్టిముట్టికొనంగాచి, కాలంబు వేచియున్నయవి, కై కొని 
తద్య్భోగంబుల బరితుష్లి నొంది నుజి సాత్విక తపోనియనుంబున హరినారా 
ధించి తత్ప్రసాదంబున మోతంబు వడయు మనిన నమ్ముని యిట్లనియె. 104 


, అవీయెల విస్థునూయలు 
య 


వివరింపంగ వాని ననుభ శ వింపుమనిన నా 

తివిరిన పూనిక దప్పటె 

యవి గై కొన నమృతపదవి శ నందగవలయున్‌. 105 
నే నొల్ల రాజ్య సంపద 

నానిశ్చయ మిదియ వినుము శ నలిన (ప్రియ నా 

పూనిక దప్పింపంగలం 

జే నీరజనాభుండైన $ నిశ నెక్సైనన్‌. 106 
అనిన నమ్ముహాపతినం దప్పింపలేక కర్శసావ్సీయుం బోయె నప్పారికాంటీ 
మత్సరంబు వెచ్చు నెరుగు నునంబున నెవ్వరింగోరక యేశావధాన పరను 
యోగాధీన నూనసుండై వీన్దునూయంబడక ముక్రివడసి వారివార (బహ 
దుల సిగ్గుపణచి నిరుపనానందంబున విహరింతునని యున్న యతని ఘోర 
(పతిజ్ఞాత పంబునకు నద్భుతంబంది నిఖల బృందారక మునీం(డబ్బందంబులు 
విమ్ణుండితని చేపదంబున నొల్లని సామ్రాజ్య పదంబునకుం దార్చి తదనురాగ 
భోగ మగ్నునిం జేయునొకోయని వితగ్కి౦చుచుండు నంత హరి తన యంతర్ల 
తంబున, | 107 


Gu దనమాయలళో. బడవేయుదుయగాక తని 


విష్ణుమా క్రి నుచ్చేకించుట. | స కా 


ఆ, నివ్క_శంక దిన్య $ నిర్వికల్వబవ్మా 


శేజమెన యస్మ $ దీయనూ ర్తిం 


ఆశ్వాన ము, xX. 269 


దలంచి చిన్ముదమున(. $ దనియు ధన్యుండు గాక 
ముక్తుండగునె యితర శ మూఢ్డజనుండు. 108 


క, మునిదనయభినుత వరమున 
నొనరిన సా(మాజ్యలక్షీ $ నొల్లనటన్న౯ా 
జనునే భూపూ(సక్చం 
దనవనితా ద్యనుభ వములం $ దనియక యెట్లున్‌. 109 
౪, ఒల్లనన్నయితని $§ యుల్లంబు రాజ్వసం 
పదల వెల్లి గాలిపి $ ముదమొనర్షి 
యవల మోతుమిత్తు శ్‌ నని దివ్య చిత్తంబు 110 
నందు. దలంచెం దలంచి శ నంతలోన, 
క, ఏమని చెప్పుదు వారిమా 
యానుహిమం దడా[ఠమంబు * వోటకరత్నో 
ద్వానుగృవాసౌధలసదభి 
రామంబగు నొక్క_సుర వ $ రంజై యొవ్పెన్‌. 111 
సీ, మదమ త్త వేదండ $ మండల గ వేయ 
ఘంటికాఘణభఘణ $ త్కారరవము 
నన్యోన్యసముపా(శి $ తావిర్భనత్సటు 
జవనో శత్తను "శ్వహే శ పారవంబు 
కేళిసంచారవిశేకీర్ణ కాంచన పుష్ప 
రథవ్మిభమచ్చ'క $ రాజిరవము 
నుద్దామ దర్చభాశరోత్కటభటబిరు 
ద(పశంసాలాప శీ తరళరవము 
కే. పటహభేరీ మృదంగ శుంశభ(దవంబు 
సౌధవీధ్గీవిపంచి కా $ చారురవము 
త్న స $ కలరవంబు 
“ (ప్రవుద మొనరించె నమ్మహో $ పట్టణమున. 112 
క, కేళీనసరోవరంబులు 
శీభీవన వాటికలును $ గేళీగిరులుం 
బాల గన్నులకింవై 
యాలీలా పట్టణమున $ నలశె౯ జూడక్‌, 118 
చ. నురుచిర కేళశై ల నుణి $ నుందరకందర శేళిలోల కి 
న్నరకలగాన మేదుర నిశనాదము లంగజుం (బోదిసేయం గా 
V—27 


210 విన్దుమూయానాటక ము, 


రో 


శెరలుచుం గూర్చి దంపతులు $ [కీడలొన రురు పుష్పడోలికో 

త్క_ర రనుణీయవార్శ కతల $ కాంచన వేదుల నప్పురంబునన్‌, 114 
అగరు ఘనసారకుంకును 

మృగనముద గోరోచనాది $ మేళనమునమే 

లగుపువ్వుల నెత్తావుల 

నగరాపణవీధు లింపొ $ నర్చు౯ (బజకున్‌. 115 


-—-౭౭-ఈ4 రాజమందిర వర్ణనము, వాపా 


. ఇవ్విధంబున నమరావతికిం (బతిమై యతికంఠపాశంబను చేరనొప్పు నప్పుర 


మధ్యంబునం గనక (ప్రాకార గోపుర సౌధచం్యద్రశాలామంటప నుణికుట్టిమ 
మార్లతోరణ మంగళ రంగవల్లీ సముల్లసితంబును, గుల్యా సరోవర కేళి దీర్ధికా 
తరంగ చక్రవాక కలవాంససారస (కాంచనసంచయ (కేంకార సంకులం 
బును, సవిధోద్యానవాటికాశాకోణకుటజ చూతపనసరంభా ఖధ్దార నారికేళ 
కురువకాశోక మాధవీ యూథికాజాతి లతాదిపల్లవసువునఃఫలరసోల్లసిత 
కేలకంఠ మధురశుకనికర కలకలంబును, కనకినుణీనుయ ద్వారకవాట చేహళీ 
జాజ్వల్యమానంబును, జావారిక వ్మేతదండతాడన నిరుద్ధసక లసామంత 
భూ కాంతేసమ్మర్ద దుర్గనుద్వార చేశంబును, (పధానదండనాయక దున్లాధ్యత 
వీరభట సహ్మస సంశ్రితాస్థాన మంటప స్మామాజ్య లక్షీ్ణవిలాసంబును, గంధ 
గజతురంగ శతాంగ నువర్షాందోలళికా పగ్యంకచ్చతచానుర సింహాసనోప 
శోభితంబును, గర్పూరశలాకాజాతాయాత నుందమారుత చలాచలీ కృత 
వితాన పుష్పమాల్యా లంకృతంబును, సంగీత తాళ వాద, హృద్యానవద్య 
నాట్యశాలా (ప్రవ ర్తిత న ర్హకీ కింకిణీ కంకణ రుణయుణత్కా.ర మనోహరంబును, 
గురుకుచనితంబభారాలస విలాసినీసవా(ససంచార శుద్దాంత మందిరంబును 
నగురాజభవనంబున నొక్క. పుష్ప సౌథా(గనుంటపంబున, 116 


కొనక మణి వీఠికకా దను 

దన[పియ కామినులు గొలువ $ ధరణీ పతిమె 

మునియుండెం గనకభూవణ 

కనదుజ్వలమూ ర్తితోడం $ గాతుకలీలన్‌, 117 
వ కా(గనిష్టతోడని 

రాకులవుతిదపము జీయు 1 నమ్మునిచేందం 

బేకై వడి నడగానొ నా. 

డాకస్మిక మేవి చెప్ప శ నాహరిమాయన్‌. 118 


ల. 


1. సంచయం౦బును 2, ఆ. స, ననేకమ, 468, జాలేయాథ, 


ఆశ్యానము, X. 


క, అలదండకమండలు వ 
ల్క_లజపనూలాజినములు 1 ఖడ్ల క్రీడా 
జలరువా చీనాంబరనుణి 
వలయ కనకకంబళముల $ వై ఖరి నొవ్నెన్‌. 
శే, మజవెం దన (బహ్మయోగంబు $ హూనివరు(డు 
శపటసామాజ్యమదిరా విశకాసలీల 
నమృతవిజ్ఞాన సరసి నోకీలాడు తలంపు 
,మోహసంసార జలరాశి $ మునిగొ నపుడు, 


ఆ. మోమలమ్మీకోర్కి. + ముడివడిచి త్తంబు 
రాజ్యలమ్మీ వై విశరాళిండియె 
రోోాగిననెడు బుది శ యుడిగి యాతపసికి 
భూనరుండ ననెడు $ బుద్ధి వడ మె, 
సీ, అవధారు'బేవచకీకా(ది పర్యంత భూ 
పతిశిరోమకుటపు-$జిత ప దాబ్జ 
జయనుహో రాజ య్ళష్టాదశద్వీప సం 
స్థాపిత శాసన శ _స్తంభయాాప 
విన్నపంబీశ గ$ర్విత శ్యత్రురాజన్య 
దర్పాంధకార మాశర్తాండబింబ 
జోహారు సర్వజ్ఞ $ నున్నిగ్ధ శివజటా 
జూటగంగాభ యశశోవిహార 
కే, యనుచు (గాంజలులై వేత $ హస్తవరులు 
కదిసి యర్హోపచార వాక్యములు పలుక 
మహీను6. గొలువుండె నాస్థాన శ నుంటపమున( 
జండదనునావనీనాథ $ చక్రవ రి. 


క. శరణాగతులగు రాజుల 
నరుదుగ గజవాజి భూవశణాంబరగంధో 
త్క_రములు కానుకలొసంలౌడు 
నరనాథుల(జూచి మునిజ$న (పభుడోలిన్‌, 

ర అరివడ్వర్గము మనమున 
నురురాజనవిభ వములకు $ నుబ్బానరింపళా 
బరను దయాసతోో కుల 
పరిచయనుది యుడిగి పరువ $ భాపలునేర్చెన్‌. 


211 


119 


120 


121 


122 


128 


124 


219 వీన్దునూయానాటకము, 


ళ, కొందజికి నలుగు మటీయొక 
కొందజ గృపనాదరించు. శ గాందలి బోచు౯ 
గొందజంజెజచు. (శభుత్వము 
నంది నిజాజ్హాబలమున శ నవనీజనులన్‌. 125 
సీ, దివ్యవిమానంబు శ తెజంగునంబే రెక్కి 
తిరుగుచునుండు నా $ దిత్యుభంగి 
నుదగర్వ రేఖతో $ ను త్తవేదండంబు 
నెక్కుభూలోక దే $ వేం దుండనంగం 
బసిండిపు త్తెళ్ళ సాం $ చెసలారు రత్నాల 
పాలకి నెక్కు_(బాగభవము మోజు 
హయరత్నములనెక్కి. $ యాడించు నంగళ్ల 
నంగ నామణుల కాశవ్లోద మె సంగం 
శే, గేభిగిరకందరంబులం $ (గీడసలుపు 
నుపవనంబులం జరియించు $ నుత్సవమున 
“నాట్వకాలలనుండు నా $ నంద మొదవ. 
వనకనింవై న విధమున $ ధరణివిభుండు. 126 
సీ, కలకంఠియొక్క_ తె $ కర్పూర 'తాళవృం 
తముగ్నదిప్పులగలికి నె శ తావు లీనం 
దరళాథీ. యొక్క_ తె 1 తాంబూలఖండోత్క_ 
రం బిచ్చుమందస్నిశతంబుతో డ 
నలివేణి యొక తె ప$చాబ్బముల్‌ వట్టు కం 
కణకాచ ఘశఘళాశ్రత్కార నులర 
మగువయొక్క_ తె దండశమణి వీఠముననుండి 
మదనోన్ముఖములై న $ మాటలాడు 
శే, గేళిగ్ళవామున నవపుప్పకడోలికా(గ 
ఇాయిమైయున్న యన్ముహీ $ నాయకునకు 
నింపు సొంపారనను రాగ $ మిీగురుకొల్పి 
చారులీలల శుద్ధాంత $ చం(ద్రముఖులు, 127 
శ. సనుధిక రాజ్యాంభోజ 
(ప్రమదా(క్రీడా నురందథపాన నుఖర్రీ 
రమణీయ మధుకరంబై_ 
(పనుదమ్మున నమ్మునీంద్ర $ 2పార్థివుడలశెన్‌, 128 


1. ఆ. పా, రాగమికోవుకొల్ని, 2. (పా, పా, స్తా వుడందెన్‌, 





క, 


వ 


ఆ శా నము. 4 218 


వలసిన తొడవులు తోొడుగుకా 

వలసిన గంధములంబూయు $ వలసినపువ్పం 

బులు ముడుచు నింపు సొంపులు 

వలసినకాంతల రమించు $ వలసిన వేళన్‌, 129 
తాపముల కెల్ల నిల్లగు 

భూపత్వము కాముకత్యశమును బెట్టిదమె 

యేపారనతని యోగము 

(పోపఆం బోకొత్తులోని శ పోకయు(బో లెన్‌, 180 
వారినాయా మారుతనున. 

దిరమగునే (బహ్మజబోధ + దీపకళిక త 

చ్చరణథ్యాన ఘటంబున 

చెరవున( దానిలుపకున్న $ వెడంగుమునులకున్‌. 181 


. తనపూనికయును దనతప 


మును దనదుమహామునిత్వశమును (బహ్మూనుతుం 
డొనరించిన మార్గము మజ 
చిన యాతనింజూచి జగము $ చిితమునొం దెన్‌, 182 


. హరిమాయ గడువరాదని 


పరమాళశ్చర్యంబునొంది $ (బవ్మాయు శివు(డుకా 
సరసిజ వన బాంధవు(డును 
గరమభివర్షించి రధిక $ కాతుకలీలన్‌, 188 


౭౭-4 సనత్కు_మారుండ తిరిగివచ్చుట, శండదమనుని బోధించుట, ఏవా-అ+-- 


అంత, 1834 
నుజియు నొ సనత్కు_$మారుండు చండ ద 

మను విధమ్ముచూతశనునుచువచ్చి 

రాజ్యనుహినుతోడి  రాజసంబున నెదు 

శేగు దెంచి పూజ$లిచ్చుటయును. 135 
రాచబూమెనున్న $ వాచంయమి (కము 

జూచిచూచి మిగుల $ జోద్యనుంది 

విమ్ణునాయ వెంపు శ వినుతించి వినుతించి 

యనియె (బహ్మానుతుండు $ నతనితోడ, 186 


. వమి మహానుభావ నినుశనించుక మైన నెజుంగ నే!ర్తువే 


నీమునుపంటి రూపమది $ నీవృాదయంబున( దోంచుచున్న బే 


414 వీవ్టునాయానాటక్‌ము, 


ల 


వ 


శే, 


భూమిపతిత్వ రాజ్యనుఖేముల్‌ కరమిష్టము దోంచుచున్న వే 

నీమనసెట్టులున్న యది $ నిక్కము నాకెటింగింపు నావుడున్‌. 187 
విని వెజింగుపడి యేమొకో నన్ను నేనెటుంగకునికి యెట్లు, నామునుపటి రూపం 
కెయ్యది, నాకుభూపతిత్వరాజ్య న నుఖంబులు కరం “బెష్టంబులు గాకుండుట 
మెట్లు దీనికి (బత్వుత్తరం బేమనియిచ్చువాండ నిమ్యుహోత్ముని వచనంబు 
లత్యద్భుతంబునై తోయచున్నవి యని భయంపకి (పాంజలిమై రాజిట్లని మె, 


"చేవమునీశ్వర యిది యే 

భావంబున నన్ను నిట్ల $ పలికితి నాశే 

భావంబును దోంపదు నీ 

ఛావంబుననున్న యట్ల $ పలుకు మహాత్మా, 139 
వనురాజన గుటయు నీరూపంబువక్క_. నుతీయొండు రూపంబు బేకుండుటయు 
నెల్ల రాజులకుం బలెనే భూపతిత్వ రాజ్యనుఖంబులు కి రంబిష్టంబులగుట 
నెజు(గుదు నింక నెద్దియు నెజుంగు మాచి త్తంబునంగల తెబిగు నాకాన 
తిచ్చి నామనఃకళంకంబుం శ్రాయం జేయు మనవుడునవ్వి యవ్విరించినందనుం 
డిట్లయె. 140 
చండదనున మవహోమునీ$శ్వరుండవీవు 

రాజ్య కాంతం దపంబొనశర్పంగ నిన్ను 

మాన్నిపోవుట మజచితే $ మానసమున 

నాతపఃఫల లీలలు $ నవ్రనొశకావ్చె. 141 
హరిమాయ నిబ్లలుంగక 

నిరసించి విరించి ముఖుల $ నెణి(గూర్సి తప 

న్స్ఫురణమున మెలంగందగునే 

దురహంశకారమున( జేయుశేదులతె తపనునఘా, 142 
పరమేవీ పశుపతి పద్మ్శబౌంధవుల యానతింగై కొని సాత్వికజ్ఞానంబున 
మోత్మ్యపదాయకు నారాయణు నారాధించుచు నతండే కొలంది కర్మ 
బంధంబు లనుభవింపజేసె నట్ల యనుభవించుచు నప్పరమపురుమునకుం 
(శ్రైపన్నుండవైన నింతమూఢుండవై నిస్సారసంసార పంక మగ్నుండ వై 
యుండుదువే యింకనయిన నిష్కళంక హృదయుండవై య సా(మాజ్య 
వికారంబులు హరినూయా కల్పితంబులుగా నెజింగి వారిందలంచి కృతా 
ర్థండవగు నుని సనత్కు.మూారుం డొనర్చిన (బ్రవో్మప బేశంబున, 148 


బ్లానోదయనుగుటయు న 
మ్యానీం(దు(డు చ్లరచలించి $ నునమున భక్తా 


అశ్వాన ము, ౫, 218 


ధీనుడగు హారిందలంచి కృ 

'తానతియె భ_క్టిపులకశలంకూరింపన్‌. 144 
కో, కరుణాసము(ద్ర ము! దిత 

దురితోదయ యుభయ కర్మశేదూర మునీం (దో 

త్క_రవాంఛాఫలద నువో 

పురుష పర్మ్శ బహ్మమయ విశభుత్వవమువోత్మా. 145 
ధు, గతదువ్క_ర్భులు సంగవర్డితులు రాశీగజ్వేవదూరుల్‌ మవో 

నుతులాత్మీయతపోధిదై వనముగ సన్మానించి నిన్నాత్మసం 

స్థితం గావించి భజించి మోతుపదముం $ శేకొం[డుగా కిట్లు దు 


రతికి న్నా కెటులబ్బు నాతరమె నీ $ మర్శంబెటుంగళ్‌ హరీ. 146 
a భి 


క, అగణిత దుఃఖనిదానం 
బగు సంసారమున కోపశళకలజడిపడు నా 
వగలుడిపి కావవే నను 
జగదేక శరణ్య కృష్ణ శ జలరుహన్మేతా. 147 


క, అని భ క్షిపరవశుండై 
కనుంగవన(శువులు దొరుగ $ గాం దనువినుతిం 
చిన భ కృవత్సలు(డు హరి 
యనుకంపాయ త్త చిత్తుఠడై యావేళన్‌, 148 
గ్‌ పుష్పవృష్టి యు( దనశభువన రతయోదతు. 
కారుణ్యదృష్టీ యు( శ గడలుకొనంగ 
నప్పరో నాట్య విశన్యాసంబు తనవన 
మాలావిలాసంబు $ లీలమెజయ 
ననుకూల గంధవాశీవాంబును దనసహ 
బాంగగంధ (పవాశేహంబు నొలయ 
సవాచర నురమునీశశ్యర తరళత్వంబు 
తనభ క్తవత్స లశత్వంబు నొరయ 


శే, వినుత గంధర్వగానంబు $ తనమనోజ్ఞ 

భూపణస్వాననును వేడ్క్మ6 $ బొదలంజేయ 

దిన్వనుంగళమూ_ర్తియె $ దివ్య తేజ 

మలర6 (బత్యక్షమమ్యె నారాయణుడు, 149 
శే, అబ్బన్మేతుండు _పత్యతశ్నమైనం చెలివి 

గలిగి తొల్లింటి యట్లను శ గాంచె మాని 


లా 


216 వినునూయానాటకము, 


క్‌ 


కం 


ox 


పురన రేం(దత్వ సా(మాజ్య $ పరికరములు 
వనమునీం(దత్వ పరములై $ వరలుచునికి, 


సాయెత్కరించిన నకో 

జావత్సుని శ్రీపాదములకు $ నానతుండగుచు౯ా 
లతవిధంబులం బొగజెను 

జమ స్పవదంబుబిందు$సందోవాముతోన్‌, 
హకియును నప్పుడుమానీ 
శ్వరుతామసఫావముడిపి $ సాత్వికవిజ్ఞా 
నరతికా మతి(గూర్చి తపః 

శృరణమునకు నియ్యకొలివె శ సద్దతికొజకున్‌. 


అంత (పతిజ్ఞావంతుని 

పంతము వారించి కర్మశఫలము. గుడిపి య 
త్యంతజ్ఞానంబొసంగి య 

నంతు(డు నురవరులు గొలువే*నరిగె ని జేచ్ళన్‌, 
ఈవృ ల్తాంతము వినుస 
చ్యావవిభేయులకుంగలుగు $ (బహ్మజ్ఞాన 
(పావీణ్యంబును హారిమా 

యావరణ విము_క్రియును. గృ తార్గత్వంబున్‌, 


మ, అనియయ్యంబరవాణి పల్కుటకు నశే త్యాశ్చర్యముం బొంది ర 


శే, 


క, 


మును లీనారదు( డేమి చెప్పుదు మహో మోహోంధ కారంబునకా 
దనచి_త్తంబు (భమింపగాం దెలివింజెంక్రద౯ా లేక దుర్మాన సం 
జనిత క్రోధమునకా వాసించిపలిశె౯ా $ సర్వంసవోధీశ్వ రా, 
పటంబస లేని యూబట్టశేబయటినూట 

కకట్నభమసితిరో కదాశయలఘులార 

యామునీం(దునివంటి మోశహాతురు(డ నె 


'యీను, సాదృశ్య మెటు(గక శ యనెనుగాక, 
నన్నెజుంగు విష్ణుండావిభు 

పన్నిక లే నెటుంగుదుం (బశేపంచవికార 

క్షిన్నత నాకుం గల జే 

యిన్ని చదువ లేమి రె $ యెజింగదరు తుదిన్‌, 


150 


151 


152 


158 


154 


కేరీర్‌ 


156 


167 


వ అని హరిమాయ నెన్నక గగనవాణి ననత్య వాదిగా దూవించి, తనవిళ్లాన 
నుహిను యెజుంగుటకు నిమ్మును లెంతవారని నిరాకరించి, వీరిముందట 


ఆ శ్వా సము, ౫, 217 


పంతంబు పలుకనేలయని తనలోన( దన్నుందానే (పశంసించుకొనుచు, వీడు 
కొనిసపోవ నుద్యోగించు నతనితలంపుగని నూయామునివేషఛారియగు నవ్వె 
నుండు చిన్నినగవు దొలంక బలువలం జిక్కిన మెకంబయ్యెంగాక శానింక 
నెక్క_డికిం బోవంగలవా(డని యతని చిండిలిపాటు మందలించి, కొలంది 
యెజుంగక య(భ్రవాణి పలికెంగాక, చండదనునుండు భవత్సమానుండేని 
యంతేబుద్ధినుంతుండు మాయంబడు నే యదియట్లుండనిము, మమ్ము బహు 
మానంబునేసి యీవేళ మా యా(శ్రనుంబున భిక్షసేయ వలయునని (ప్రార్థిం 
చిన నెట్ట కేల కియ్యకొని, 158 
౭౫-4 మాయామునియెన విస్ణుమ్నూలర్తి నారదుని మోసపుచ్చుటం కశ్రా-ఆ౭-- 
క. తనచేతి యఠకుమాలయు( 
గనకకమండలు విపంచి $ గయు. గుంచెయు న 
లిన నచతి రావిందగిలిచి 
మునితీర్థం చాడు నియమళశమున. జనుదెంచెన్‌. 159 
క, తన విజ్ఞానము తనతప 
మునుదన విరతియును దన య $ మోహిత్యంబుక 
దనురవీంపంగ నోపునె 
వనజాతుని కరుణదప్పీ శ వచ్చిన వేళన్‌. 160 
సీ నారాయణోచా రణ! శావ్న దివ్య నా 
a అ విం చెం 
జిదవులానంద సంశ$పదనాడు నాట్య వి 
హోరంబు కుంచియ $ నాశయిం చెం 
దత్వవిజ్ఞాన నుశధార సపూరంబు 
దొలంకియాడుట క మంశడలునుంజెంటె 
బీజామరనాంన $ పృథులాబ్ద దృజ్మార్యత 
కల యతమూలికం 4 గడలుకొనియె 
తే, నారదుని చిత్తమున నవాంశ కారజనిత 
నివిడ మోహాంధకారంబు 4 నిండుకొనియె 
_విష్ణునూయా.(పభంజనగవివాతివే-చి 
వేక ద్రీసంబు నులుగుట $ వేన రేం్యద, 161 
వ అట్లు కొలనికి డిగ్గిదాని చెలువు (పకటించుచు నాచమనపూర్వకంబుగా జలంబు 
(పవేశించి నాభిదభ్నుపయఃపూరంబున నిలిచి మహోకాళరా( తిసముయాంధ 
తమునంబున మునుంగు చంద్రనూర్యాదిజ్యోతిర శండలంబునుం బోలెం దన 


V—28 


218 విన్గుమాయానాటకము, 


విజ్ఞాన (పకారంబు వివ్ఞునాయా పటలంబున మునుంగ సంసార సము(దం 
బున మునుంగుటకు నీళ్ల మునిం౫ నప్పుడు, 162 
క. జననాథ యరిదినుమోై 
వనజాత్షుని మాయనెంపు $ వర్ణింప నిలిం 
పనికాయ కాయజాంతక 
వనజాసన దివ్యమాని శ వరులకు నైనన్‌. 168 


_44-ఈ+4 నారదుడు కొలనిలోమునింగి శ్రీ)ీయగట, Pree 
ఆ. నీరుపాపయయ్యె $ నృపవర తొల్లింటి 
తపము కలిమియెల్ల $ దకుణంబ 
మునింగిలేచి భువన$ీమోవానమూ ర్తితో 


నలిన న్మేతియయ్యె శ నారదుండు. 164 
ఆ, ఆమునీం[ద్రవేషు $ మా(బవహ్మావర్చసం 

బామవాత్వమామశవవి వేక 

మెల్లనణ శాం $ యిందజాలంబున 

వినుము ధర్మతనయ + విస్మితంబు. 1665 


క, పాలకడలి నుదయించిన 
శ్రీలహీ య. (బోలె గళలం శ జెలువారుచులీ 
లాలనగ తి. గొలను వెడల 
నాలీలావ 5 ససిండి ఈ యంచయుంబో లెన్‌. 166 


వ, నుజియు జలాశయంబున నీరు[ గోలి (వాలిన జలధర ఖండంబు లన నొప్పు 
చెన్నెరుల కప్పును, నీలజలధర ఖండంబుదండం గన్నుల పండువ్రైసంగు చంద 
శేఖయన మిజు నెన్ను దురును, జం[దకేఖ చెలువునం జెలువారు నీలోత్సలము 
లన జెన్నారు నిండువాలుకన్నులదోయి, నీలోత్సలంబుల వలనం దొరంగు 
మకరందపూరంబన విలసిల్లు దియ్య కెమోవియు మకరందపూరంబు పూరింప 
నిడిన కనక కలశంబులన నుల్లసిల్లు గురుకుచకుంభంబులును, గనక కలశం 
బులు మూయం దెచ్చిన పసిండిమూకుళ్ల నం దనరుమృుదుల బావాుమూలంబు 
లును, బసిండిమూకుళుల నిగుడు మెజుంగు దీగెలన మెజయుచేతులును, 
మజుంగు దీగాలతళుక్కు_న( (బదీపించు గగనంబనందోచు చిన్ని నెన్నడుమును, 
గగనంబునం దొలంకియాడు వేల్పు కేటి కలికితరంగంబుల తాశునంబొంకం 
వైన సువరక్షమైకతంబన వెలయు జఘనంబును, నువర్ణసై కతంబు కెలంకున 
మొలచిన పసిండియనంటి కొదనులనం బొదలు నును దొడలును, బనిండి 
యనంటి కొదనుల (ప్రాపునం జెజుకు విలుకాని పువ్వుటంపపాదులన ముదం 


(ha 


అ శ్వా సము. ౫ 219 


బొనర్చు చిజుదొడలును బువ్వుటంపదొనల నలంకరించిన ముక్తాఫలంబు 
లనం చేజరిల్లు పదనఖంబులును, (గను(క్రముంబునం గనంబడ నప్పడంతి గట్టున 
వచ్చి నిలి చెనప్పుడు. 167 


. జలశేళి సలిపివచ్చిన 


పొలుపున వేజూక్కపట్టు $ పుట్టము(గ చే 
సిలతాంగి యంగకంబుల 
నలరుల సొమ్ములు ధరించి శ యలశెక౯ొ జూడన్‌. 168 


శ వనజాకరలఖీ యొ య 


వ్వనలకీ యొ మరుని నెడసి $ వచ్చినరతిరెరా 
యన నవయావనలీలల 
వనిత సర _స్తీరపుప్ప $ వాటిక నొ వ్పెన్‌. 169 


. ఒకనూటుతన చరశేణోద్దత ద్యుతులచేం 


బరనుసం ధ్యాచ్భాయ శ ధరణిముంచు 
నొకమాజు తన మేని $ యుజ్వల[ పభలచేం 
దీగెమెటుంగుల $ దిశలుముంచు 
నొకమాటు తనముద్దు కే లొలుకునవ్యుల చేతే 
వెన్నెల. గాయించు $ విపినవాటి 
నొకమాటబు తననుంచి $ యొరపుంజూపుల చేత. 
గలువ తోరణములు శ గట్టు నెదుట 


శే, ఫాడుంటూజొంపముల మింద $ నాడుగండు 


ర్‌ 


సీ 


తు మదల(మో(త (శతిగాంగం $ దోయజావీ, 
కలికిజవ్వనమున కలంశీశారనుగుచు 
మదనలీలా వికార సంశీపదదనర్ప. 170 
ఆ కొలని యొద్దకు కఇందకేతుండను రాజువచ్చి 
Bons { యా ఎ్రీరినిషర్లి ౦చి మోహీంచుట, 
ఆకొలని కెలన నా(క్రియ 
నాకలికి చకోరనే(తి 5 యంగజలీలా 
శ్రీకి గరాళింపుచు దన 
లోకంబజై పువ్వుదోట$లో విహరింపన్‌. 171 
చం(ద్రశేతుండను $ జగతీతలేం[ద కు 
మారుండు నుదనావ $ తారమూా ర్తి 
వీరరత్న మనము జగ ద్విఖ్యాత మైనట్టి 
చిపదాంకపుర మేలు $ బిరుదురాజు 


[ఈలా 


220 విన్గునాయానాటకము, 


చతురంగబలనువస న్నా వానంపద 
వేడ్క మె జనుదెంచి $ వికటదుష 
a లు 
న్ఫృుగబొధలణంగించి $ మగుడి య వ్వనమున 
విడిసి తరుచ్భాయ విశ్రమించి 


శే, కేళిమైంగాడ్డుపావల $ గిలుకలడర 
నొక్క_చొలుండు కైదండ $ యొసంవచ్చి 
యలరు దీంగెవిధంబున $ నలరుచున్న 
యలరు.బోండి విలోకించెం $ గొలనిదరిని. 


కక నిబిట్టుకకైదురనా 
జననాథనుతుండు నిండు $ జవ్వనమునకు౯ా 
దన సౌందర్యంబున కును 
దనలో నాశ్చర్యమంది శ తలయూ(చియనున్‌. 

శా, బారాజేన్నులచెన్ను కన్నుంగవతీ శ రావో భళీ వేణికా 
భార్మశీ ముఖచం(దబింబరుచి చెశప్పళా వచ్చునే చిన్నికా 
నేరీతి౯ సృజియించె (బహ్మా కటి సౌంే వెట్లుండె. జారూరు శృం 


గారం బెవ్వండు మెచ్చ నేర్చు నిదె బోశకంజామీ యంశే భువిన్‌. 


క, కలికి నునుసోగ వెన్నెల 
తళుకు గులుకు నవ్వు నును సుళభారసభార౯ా 
జిలుకు నునుబలుకు పూములు 
కులకళికలు దీని కన్ను $గాన లగ్లళికల్‌. 


ఉ. కొండలంబోలు జక్క_వలీకున్‌ సరి మాశెడుబండ్లజోడు వే 
దండపకుంభ తుల్వ్నము లుశదంచితహేవు ఘటాభముల్‌ సము 
ద్దండ పయోజకోరక విశేధన్ఫుటముల్‌ శకటాంగమూ ర్తులీ 
ఖండ శశాంకఫాల కుచశకాం చన చంపక పుష్పగుచ్చముల్‌ : 


"లే, ఇంచువిలుకాని కేళి? కయంచకొదను 
కాదు మరు. డెక్క_ బట్టిన శ కలికి చిలక 
కాదు వన్నెలబొన్ను కొశక్కట విరించి 
జీవకి నిచ్చి నిలిపిన $ చిలువ చెలువ, 

ఆ. లలిత నీలమణి శశలాకయానూం.గారు 
నిలివెంగాక నలువ $ నిలుపకున్న 
గురునితంబబింబ $ కుచకుంభ భఠరమున 
వెలందియసదు నడుము $ విజుగకున్నె, 


172 


178 


174 


176 


176 


177 


178 


౪ జ్యా నము, ౫. 221 


శే, మాననీరాకరోన్యాధథి $ మందరంబు 


శ్రేర్య కంద నిశాత కుశడాలథధార 
a (a) 
మర్శక...చుకకర్తరీ $ నుహివు బోధ 
— 
వనజచం(దిక్‌ యీయింతిశ వాలుంజూపు. 179 


. అమృతాంశుండెంత దాశనము తానొన ర్చెనో 


పాలంతి నె మోముతో. $ బోల్పంయబడియె 
నళులెట్టి పుణ్యాటకవుల నిష్టమెలంగెనో 
యింతి వెన్నెరులకు $ నీడువడ సె. 
దమ్ము లెన్నెన్ని తీశర్థ-జులం దోంగెనో 
సతి కాలుగన్నుల శ సాటినొండె 
గజము చేత్నే(త్ర మాగీక్షముల వర్తించెనో 
చెలువ నడకకు సరి $ చెప్పవలసెం 


+ గాంచనము భూమి నేమేమి $ కర్మములకు 


వచ్చెనో చానమైచాయ 1 వన్నె కెక్కె. 

ఇ! షా 

జిలుక లేసత్య వాక, ముల్‌ $ పనికినవియొ 

యబలనుధురో కులకు సమ్మ $ తయ్యెనిపుడు. 180 


* అని బహు పకారంబుల దాని యభినవ సౌందర్య యౌవన విలాసంబులు 


చూచిచూచి చూపానిననేచి భైర్యంబు తొలంగందోచి యాచంచలాకీని 
డాయంబోయి, తన చక్క_(దనంబునకు( జిక్కిన తలంపు చూపుగని యను 
రాగంబు నరయ నెజజాణతనంబుగల తగవ్రమాటల నొడంబజుచి కై కొని 
తనపురంబునకు. గొనిపోయి యభినుత రతి క్రీడలం చేలుచుండె, 181 


కొడుకుల నూర్వురంగనె న 

ప్పడంతుక సౌందర్య నిధుల $ బాహోబలులకా 

గడిమిగలవారి వారుం 

గడంగిరి వివిధాన్త్ర శస్త్ర, 3 కాశలలీలన్‌. 182 


పతి మేలు నుతులకలిమియు 

నతులిత సామాజ్యవై భ $ వాభ్యదయంబు౯ 

సతియైన నారదునకుళా 

(బ్రతిదిన నంతోవసిద్ధి $ పరగలశేసెన్‌, 188 


కంసారి రచితమాయా 
సంసారపయోధి మునిగా $ సన్ముని భూపో 


222 వీష్ణునాయానాటకముు, 


వ్‌ 


ఉం 


_త్తంస వీనునీనరంది. (బ 

థంసింపంగం దరమె పద్శశ+జాతున ౨ నన్‌, 184 
ఇవ్విధంబున సపరిమి తె శ్వర్య పిలసితంబులగు  నా(మాజ్య వై భవంబు 
లును, మన్మథావ తారుండగు (ప్రాణేశ్వరుండును, నుగుణవంతులగు కొమాళ్గు 
నూర్వురు. నను(గుంగోడం[డు ననుకూలచాసదాసీజనంబులును, మణిమయ 
కనక విభాహణాంబర. (న్రక్చందన తాంబూల చం(దశాలావిహార పువ్పశయ్యా 
దులంగలిగి తనయభినప సౌందర్యంబునకుందగిఎ వై భవంబున నే వెలితియు లేని 
సంసారంబు సేయుచుం గొంతకాలంబు (పవ ర్తించు చుండెనంత, 185 

౭౭-4 ఆ చందశేతుని మోందికి జ్ఞాతి దండెత్తి వచ్చుట. )వ-6-+ఈ.- 

వినంజ్శితంబగు చం[దశేతుని భుజా$వీర్యంబు నై_శ్వర్యముళా 

గొనసాగం గని యోర్వ'జాలకమదిం శ నోవించి తెద్దాతి నం 


దనుడొక్క-౦డు ఫణీం[ద కేతుండను భూశేనాధుండు దండి తివ 

చ్చ ననేకోద్భట వి([క్రమ[క మనట$ త్సేనాసహ్మనంబుతోన్‌.. 186 
వచ్చినం జం దకేతుండు నశవార్యబలంబులంగూర్చి వేర్చి కా 

ర్చిచ్చు మిణుంగురుల్‌ సుతులు 1 చిందర శేంగి ర థాధిరూఢులై 

చెచ్చెర సర్యభమించుటకుం $ జిత్తమునన్విక సింప మెచ్చుచు 

వచ్చెపురంబు 'వెల్వడి (పీవల్ల దనర్లళ ఫ్రై ర్యసంపదన్‌ , 187 
పతింాయలేదు సతియులా 

నతిశూయంగ లేడు పతియు $ సమవుముకార 

స్థితి గావునం బతి(శాయక 

సతియును జనుదెంచె సమేర శ సంపదలీలన్‌. 188 
ఇట్లు (పాకేశ్వరీనమేతుండై యుభయపార్శ ్రంబులం (బతాపదీపితులగు కొడు 
కులు (ప్రచండకోడండ భుజాదండులై సంపూర్ణ తూణీరంబులతో రత్నకవచ 
శిరస్తొణంబులు వెలుంగారళా చేరు లెక్కి_యొక్క... తలంపున నుక్కు, మాజీ 
యీతేర న నేకరథకదంబంబులును బవాుకోటిఘోటక (వాతంబులును 
నుదాంధగంధసింధుర బృందంబులు నైలయీనినటు వెలి విరిసిన కాలుబలంబు 
నడ కెగక నడువం బుడమి గంపింపవచ్చి నుచ్చరంబునక౯ా దనవై నె త్తివచ్చిన 
ఫణీం(దకేతుండును డానుసమయంబు చేసికొని సర్బవరశ్నేత్రంబున _ నారీ 
రూపంబున మున్నునారదుం డుదయించినకొలంకు "కెలంకున నిడిసి రప్పుడు, 
సేనలు రెండు నిట్లు రథశసింధుర మై ంధవసదృటోద్నట న 
ఛ్వానము దిక్కటాహములు 3 (వక్కలుసేయ నుదగహేతి సం 


తతతవమును 
1. ఆ. పా, వైన్యసంపద బాడన్‌, 4, ఆ. పా కనకరధ, 8 నెడనెడ నడువం, 


ఆ శ్వా న ము. ౫. 228 


తఈొనరుచుల్‌ వెలుంగ 1గగశనంబునం కేతన పం క్తులాడంగాం 

బూనిశెనిళ్చ మోవారము $ భూరిభయంకరలీలం (గాలలాన్‌. 190 
2భీరులమో(తయు౯ నుభటశభఖీకరవంకృతులు౯ గరీయ్యద ఘీం 
కారతురంగహేషలున $ ఖండరథోత్మ_ట నేమిరావముల్‌ 

బోరుకలంగా దిగ్గగనశముల్‌ గబళించె ధరాపరాగమ 

ప్పోరుగనంగ న చ్చెరువుకపున్లై వియచ్చరకోటి క త్తణీిన్‌. 191 


* ఇట్లు రెండుబలంబులు మెజసీ చలంబునం బోరుచుండ నభోమండలంబున 


నప్పరాంగనలు నిలిచి కన్నులపండువుగాంజూచి వలసిన వీరపురుషుని వరి 
యింపం దివ్రరుచుండి రప్పుడు, 192 


. కొండలు వజపాతమునం $ గూలు[కియ (న్రధికాళిచేత వే 


దండము లబ్ధిభంగముల $ తాంకున నోడలువలెం. చేరు లు 

చ్చండముచేభ దంతచయక చండ హతిన్‌ బడశి దండతండమై 

పాండుకు లేశ యశ్వముల $ పాటనంగాల్వుర చావు కేమనన్‌, 198 
కోండలవలెనే వచ్చు న 

ఖండగతిన్నంచు వలెనె $ కడపల విచ్చుళా 

శిండుబలంబులు దను వే 

దండ తురంగను సుభట రశథ[ పకరముతోన్‌, 194 
అట్టి సంకుల సమయంబున నమాన శౌర్య దోర్వీర్యంబుల నెదిరి మెదిరి 
బలంబులందటిమి | పతివీగ యోధ సముద్దామదారుణ 'బొణహతంబులం గొడు 
కులు నూర్వురు నొక్క. వెట్టునంబడినం గనుంగొని ప్యుతశోకంబునం దజ్జనని 
రథంబువై (బడి మూర్ఫిల్లిన నెట్ట కేలకు మూర్శం బేర్చి కార్చిచ్చు నిదాఘసమ 
యంబున-గాజడవులదహించు చందంబునం జం(దశేతుండు ఫణీం( దశేతుని 
'మొగ్గరంబు నుగ్గునూచ గావించిన, 195 


. ఆడెనట్లలు వెక్కు, రీకాంబునదులు 
ల — 


వాతి భూతంబు లాశ్చె నకభ స్థలమున 





1. ఆ పా, విలుంగ వారిదళ్వుని గప్పె రథాపరాగముల్‌ , మానవనాథధ ఆ సనురమండలి 


మెండంటతోచె చూడ్కికిన్‌. 


2. ఆ. పా, ళా. భీరిధ్వానము లంబరంబున మహాభిమద్వి పేం చాదిఘీం 
శారంబుక్‌ తురగో గహేనలు నదల్పుక్‌ నీంజినీరాసముల్‌ 
భోరుకలంగదిద్దజ ములుక్షా గబళించె ధరాపఠాగ ముల్‌ 
పోరుగనంగ నచ్ళెరువుబు స్పై వియచ్చరకోటి క కరన్‌, 

శి బడి. 


224 విన్గుమాయానాటకము, 


శకెగసెం జెంధూళి యవ్వేళ $ నేమిచెప్ప 

భువన సంత్రోోఖభకరనుయి $ పొల్చెరణము. 196 
చ. కొడుకులు నూర్వురుంబడిన( శ గేపము దుఃఖము నంకురింప జె 

ల్లడరుచు నాతశ్లమహైన్య నివీవాంబుల నొంచెడు చంద శేతుని౯ 

దొడరి లయాంత కాకృతి నెశేదుర్కొ_ని చేర్చి ఫణీం్యద్రకేతుం డా 

యెడం దునువమూడె. దద్బ లము నెల్ల నొకండును జిక్క_కుండంగన్‌, 197 


క, బలమెల్ల నడచి యాతని 
బలమెల్ల నడంచి నురలు 1 (పన్తుతిసేయ౯్‌ 
౧M వావి 
దలందుం చె నప్పరసలా 
తలపూవులు చల్లి నెల్లు $ తాండవమాడన్‌, 198 
వ. ఇట్లు ఫణీ-(దకేతుండు చందకేతు నింద్రనికేతనంబున కనిచి విజయ 
శంఖంబు పూరించి చతురంగబల సహ్మసంబులుగొలువ మహాసన్నాహంబునం 
జని యతని సొమా(జ్యంబు గైకొని యేలుచుండె. దదనంతరంబు. 199 


రణనుండల వాతగతదా 

రుణవీర వ్యూహ దేవా $ రుధిరాసారో 

జేల్బణతందను దీర్థమాడన 

రుణుండు జనియె ననంగర్మగుం కెం $f వ రాసన, 200 
అ, పొద్దు(గుంకక మున్ను $ పురువుండు వడుటమె 

(పొద్దు (గుంకినట్ల $ పొగులుసతికిం 

గదిశె భీకరాంధ$ కారంబు దృష్టి శో 

కాంధ కార మాత్మశయందు. బొడమె, 201 


ర్యా 


-++-పు4 యుద్ధభూ వర్ల నము, పాశ 
సీ కఠినభీకర భీరుశకంక భూత వాత 
కలవా పరస్పర శకలకలంబు 
భగ్నరథాయుధ$, పకర కేతన వేణు 
వీణా శకలచూర్జ్మ శవిషమత లము 
ర_క్త ప్రవాహ సంశసీక్త శిరఃకబం 
ధకరాంఘితనుఖండశ$దారుణంబు 
కొంఠగత (ప్రాణశకరటి ఘోటక భట 
చటులపూత్కా_ర నిశశ్య్వాసభరము, 
1, ప్రా. పా. ల్బణరనుత టీర్ణమా డన, ఆ. పా, ల్బణతీర్థంచ్చాడగ నరుణుడు చనెననన 
(గుంశనొగి నపరా(దిక 2. గృధవాళ. 


శే, 


వ, 


ఆశ్వాన ము. K 


నయిన రణనుండలమున నీయ, బ్దవదన 
కన్నకొడుకులవై నిజకకాంతునవై 6 "టబ 
భూత దుఃఖా_ర్తమయైపడి $ పొరలి పొరలి 
'వేలుపులం దిట్టుచును బలశవింపం దొడలౌ. 
ఎన్నిపాట్లబడియె $ నీనారదుండు పద్మ 
నేతు మహిమంగనక $ నీరసించి 
ఫఘనుందిరస్కరించు $ కలుషచిత్తుండు పుణ్య 
ఫలముంబాలిసి మెన్నికీపాట్లం బడండు. 


, హారిమాయలోనె సకలము 


పరిమగ్నంజై నయట్లు $ బంధురతిమిర 

a ౧ 

స్ఫురణమున నడం౫గి నఖిలము 

హరిభ కులు వలెతార శ లడరుచునుండన్‌. 
౨-6-4 చందోదయము. ఏ వు-6+- 


* నారదముని యజ్లానము 


దూరంబై పోవ జెలివి 4 దూశొనునుడిలో 
నీరీతిననెడు పగిది న 
పారతవముంబడ(౫ నమృత శ భానుండు పొడి చెన్‌. 


. నారదమౌనికి౯ నలిన $ నాభుండు సన్నిధిమైనం బై పయికా 
యా Qa 


భూరికృపానుథారసము $ పొంగెడు 'కై వడింబొంగె. జం(ద్రికా 

సారము తత్ర మోదమున $ సంయమికోటి చెలంగునట్ల చా 

కోరకనుల్‌ చెలంగె మది $ కోరిక లుల్లసిలంగ నె ల్లెడన్‌. 
-౨-9-ఇ+4 నూరోోదయము. $e -— 

అంత, 

నలినవిలోచనుండు కరుళణ 'నిధి (కమ్ముజ న్ముపసన్నుండై 

నలినభ వాంగ జాతునిఘళనంబగు తొల్లింటి (బహ్మవర్చసం 


బలఘుతనుం బడంచి దియశనంతయుంగూడంగం జేసితెచ్చెనా 


నలినహితుండుదోం చె నలిశన(పకరోల్ల సనంబు మిీజంగన్‌. 


225 


202 


208 


204 


2085 


206 


207 


208 


. ఇట్లు సూర్యోదయంబ యె, నయ్యరుణకిరణ పరంపరల గక్తపంక పంకిలంబగు 


మహామండలంబు శేరిచయూడ భయంకరంబై యుండె, నెండదాకిన విర విరం 

బోవుచు వాడంబౌజు మైదీ-గాయు ఛథారాకారంబున నెడ తెగక చన్నులపయిం 

దొరంగు కన్నీరును, విరిసి కన్నీళ్ల ందడిసి మునుంగుపడిన వెన్నెరులును, (గొ వెడి 
ఉలి 





1, యదనంతయు జూచియ జేసి, 
V—29 


నిట్టూర్సులం (గ్రందిన కెందలిరాకుమోవియును, జేరుగడలేక యీకాకియె 
లు Che 


226 విన్దువమాయానాటక ము, 


కుందుడెందంబును, చైన్యంబు వెంపునం గంపించుచుం దోడు లేమి నెద్దియుం 

జేయచనేరక పలవిందుచుండి చండమరీచి నుండలంబు గగనవుండలంబున 

కుప్పరంబెగసి నిప్పులుమియం 'జెప్పరాని దప్పియు నాకలియు నుష్పతిల్ల 

నోర్వక యక్క_లువకంటి నలుదిక్క_లుంగలయ నాలోకించి. 209 
క, ఆ చేరువ వారికృప మూ 

యాచూతంబాకటి దట్టమై నాంపారళ౯ా 

జూచి (బతుకాస విడువక 

యాచల్లని నీడకేగి $ యాతరు శాఖన్‌. 210 
క. చేరువ ఫలమొకటుండ 

గోరికతోం జేయిసాచి శ కోయుదు ననుచుం 

జేరి యది యంద కించుక 

దూరంజై యున్న యబల $ దుఃఖతయయ్యెన్‌ . 211 


వ. వెండియు. జెయిసాచి పండుగోయ నుంకించుచు నేవిధంబునం గోయుదునని 
తిరిగి తిరిగి చూచుచు. జెళ్లుక్కి. కోయ నేరక యాకటి చిచ్చార్పంజాలక చచ్చిన 
కొడుకులలో నొకని నీడ్చుకొనివచ్చి యచ్చటవైచి చానివై నెక్కి కోయం 
బోయి యందక (వేలెడు గడనుమైన, నుజియు నొక్కని. దిగుచుకొనివచ్చి 
వానివై వైచి యెక్కి. కోయంబోయిన నెప్పటియట్ల యందకున్న మానక 
యా[కమంబున నూర్వురు కొడుకులం దెచ్చి జెళ్లుగాంజేర్చి యందజివై మగని 
వైచి మగనిరొమ్మెక్కి. కోయంబోయి యెప్పటియట్ల యందక యమ్మాయ 
చూత ఫలంబు దూరఫలంజై న న చ్చెరువంది కుందుచున్న సమయంబున, 
న్‌ 5 వృద్ద బోవాంణులై. నారాయణుండు, నారాయణ కన్య కృప 
యనుచు. జెమట దొరంగనలసిన వాండునుంబో లె వచ్చి యా చెట్టునీడ నిలిచి, 
(కొన్నత్తురుల జొత్తురులోకంజై న కోకతో నేకతంబ శవనివవాంబు నెక్కి 
మృత్యు దేవతయుం బోలెనున్న యన్నీలవేణింజూచి తలయూంచి యాశ్చ 
ర్యంబునం బొందుచు దానితో నిట్లనియె. 212 

క. ఇది యెక్కడి శవనివవాం 
బిదియేటికి గూడ(బెట్టి 5 యెక్కి_తివిక నె 
య్వంందియాచరింపం దలంచెిదు 
నుదతీ నినుజూడ భయము $ సోద్యమునయ్యెన్‌. 218 


—20- 4 ఆ (నావ్మాణునితో న్తీం తన వృత్తాంతము వెప్పుట. వు-6+-- 
"బే, అనుచు. బలికిన నపుడు (బాశహృ్మణునిపలుకు 
జెవృలుసోశీన నొకకొంత $ సేదంబేటి 


వ 


అ 


ఆశ్యాన ము. ౫. 227 


చెవ్పె వృత్తాంత మల్ల నాశచిగురుబోణి 
దైన్యసంభూత 'బాప్పాంబు $ ఛారదొరంగ, 214 


. విని నవ్వి ధర్మానందన 


వనరుహదళలో చనుండు శ వనరుహదళసం 
జనిత మరందము చాడ్చున 
కనుగొనలం గరుణ దొరంగలతగా నిట్లనియెన్‌, 215 


అబలా నీకు నీకర్శుంబు పురాకృత కర్మంబున( ('బాపించినయది యింక దీనికి 
వగవంబని లేదు. పోరికలన నిట్టి పు తరత్నంబులును మనోవల్ల భుండును బుణ్య 
లోకంబునకుంబోవుట కన్నులారంజూచియు నెవ్వరింజూచి (పాణంబులు 
నిలుపుకొనం (గమ్మజ (బతుక నాసపడితివి, పండు దిననోరి కెట్లు చవియమ్యె. 
విడువుమోదురాశ, యిది శేపాహితపోవనం బీవనంబునం ఫలంబశుచులగు 
చారికంటరాదు, తత్ళలా పేతుయుడిగి వీరలకుం బకలోక సంస్కారంబు 
లొనర్చి యా త్మేశ్వరునికై దహనముఖంబున నీచేహంబు విసర్జించి భువనం 
బులు నుతింప దివ్యమూ ర్తివగు మోచేరువ నొక్కకొలను చూవెదం దీర్ణం 
'బాడివత్తువుగాని రమ్మన సమ్మతించి యమ్ముగువ శవనివహంబుడిగ్గి డగ్గరి 
డగ్గుత్తికతో. (ాంజలిమె యిట్లనియె. 216 
వి పపుంగవ (పత్యకు$విప్థునట్ల 

నన్నుంగ్భుపం (బోవవచ్చితి $ నాదుపూగ్వ 

పుణ్యమును నేడు ఫలియించెం $ బోయెదుఃఖ 

మునఘ నినుజూచి నపుడ క్రీకవారియసామీ, 217 


* నూనవిభుండై న పెనిమిటి $ నవూనధనులం 


గొడుకులను గోలువోయితి. శ బడితినిడుము 
సరిగదా యాడుజన్మంబు శ చాలునౌడు 
జన్మ మేనొల్ల చేజేడు $ జన్మములకు, 218 


సకల సంపదలతో $ స్మామాజ్య మేలితి 
మనసార మగనితో $ మదనశేళి 
సౌఖ్యంబు లెల్లను శ సలిపితిం నొడుకులం 
గంటింబెంచితి. గడుశగారవమున౦ 
గనుసన్న(గోడం[డ్రు $ పనిసేయం దాస దా 
సీజనంబులు పనిశసేయుచుండ 
రాజసంబున నుంటి $ (గన్య్ముణ నిటువంటి 
సంసార మరనిముశ్రసంబులోన 


228 విముమాయానాటకము, 


కే, సనుసెం గలగన్నమతి నిం(ద్ర $ జాలనుట్లు 

'వేసరితి నింక నీయాజ్ఞ శచేసి కడకం 

క్షే 

దీర్మమాడాత్మ నిభున కీ $ బేహమిచ్చి 

దివ్యరూపంబు గై.కొందు శే దివిజలలర,. 219 
క, మోహామువిడిచితిివిను మో 

'జేహమువై నాసవిడీచిశతిని నీసత్య 

వ్యావో రాన్ఫుత పానో 


'శ్సాహంబునం బరనుధర్మ $ తత్వజ్ఞ మణీ, 220 
వ, అనిపలికిన నమ్శుహీను రేర్యదుండు తన వగలుడుపుచు. దోకొనివచ్చి సరో 
వరంబుచూపిన, 221 


క, వారిజలోచన గనియెకా 

వారిజకల్లారకై రథవ ర్రీకరము౯ా 

వారిరుసోకరము న్నవ 

వారిరుహా మోదగంధ $ వాహోత్క_రమున్‌, 222 
క, చేవనదీ ముఖ్యనువో 

పావనతటినీ సరః (పభావంబెల్లకా 

బోవిడిచిన వాండుసుమో 

యావనజాకరము గాంగశనచ్యుతుండధిపా, 228 


య 


చల్లని మందమారుతము $ చల్ల నిజాంగము చల్లనై నను 
త్ఫుల్ల మనోంబు జాతయయి $ పూర్వకృతోత్క_ట దుమ్ముతంబు ల 
ల్లల్లన జాజనీళ్లదరి $ కల్లలనానుణి చేరెబోయి శ్రీ 
వల్ల భుడ మ్యెడళా విహాగశవల్ల భునె క్కెం (బసన్ను. డౌటకున్‌, 224 
చ, వనరుహ గర్భుండు౯ శివుడు $ వారిజబంధుండు చేవబ్బందముళ౯ా 
సనకసనందన (పముఖ $ సంయనులు౯ా జనుదెంచి పద్మలో 
చనుని భజించుచుండిరి బిశీన( పసవా'కర తీరభూమి మా 
నిని యయియున్న నారదముశేనింగని యవ్విభు మాయమెచ్చుచున్‌, 226 
శే, చితతర కపటనాటక $ సూత్రధారి 
శారినాండా కొలంకునం $ జానంజేసె 
నుగుడనే(డీ కొలంకున *+ మౌనింజేయు 
టతని నాయకు నిదియెంత 1 యద్భుతంబు. 226 


న. 


1. ఈ పద్యము మూడో చరణములో కుసంధి, 2 సుమిోయీ, 





ఆ శ్వా సము, ౫. 229 


వ, వెండియు నాపుణ్య సరోవరంబునం బూర్వకర్మ నిర్ము క్రీియొనర్చి దుఃఖమాలిన్య 
స్వరూపంబగు నాడురూపంబుమాన్ని తోల్లింటియట్ల నారదుని. బరమ 
యోగీం్యదునిం జేసి యతనికి సాత్విక బహో్మపదేశం బొసంగి కరుణించు 
నారాయణుని భ కృవత్సలత్వంబు చూడవలయునని గరుడ గంధర్వ సిద్ధవ ద్యా 
ధరాదులు సంతరికుంబున శంఖ కాహళ మృదంగ వేణువీణాది వాద్యంబుల 
నాయితంబు చేసికొనివచ్చి పొడసూపి నిలిచిన నప్ఫర _స్త్స్రీలు లీలా పుప్పశాధి 
రూఢలై త త్పార్గ్మ్యంబులం బసిండి ప శ్లెర౦బుల నిడుకొని తెచ్చిన నుందార 
పుష్పమంజరులు సమయం బెజింగి చల్లనుండి రట్టియెడ నప్పంకజాథ్నీ, కొలంకు 
జొచ్చి కన్నీళ్లు దుడిచికొని పుక్కిలించింపమిసి కట్టినచీరవదలిచి కలయం 
దడుఫుకొని [కమ్ముఅంగట్టుకొని కుచకుంభ (ప్రమాణ పయఃపూంరబున నిలిచి 
నారాయణ నారాయశేతి వచనపూర్యకంబుగా మునింగిన. 227 

క, వారినాయ యేమిచెప్పుదుం 
దరుణీమణి నీళ్లమునింగ $ తతణమా(త౯ 
నురలచ్చరుపడ లేచె౯ా 
నరనాయక దివ్యమౌని శ నారదుండంతన్‌. 228 

క, నారదుండా సరసిమునుంగ 
వారిజదళనే[ తి వెడలె $ వడి నీ సరసికా 
వారిజ నే_తి మునుంగంగ 
నారదు(డై వెడ లెనిట్టి శనై. పుణిగల చే. 229 


క. ఆకొలను పొలతింజేసెను 

నీకొలనుం బురువుంజేసె $ నిరుగొలంకులు లో 

'కై కాశ్చర్య కరంబులు 

శ్రీకరములు నాంఛితార్థ $ సిద్ధికరంబుల్‌, 280 
శః పాండు కులేశ్వర వినుము 

య్యండజ పతిగమను చేత శ నా సర్పపురీ 

మండలి. దన రెం నారద 

కుండిక యొకటాక్టటి ముక్తి 1 కుండిక యనంగన్‌. 281 
వ, అప్పుడు, 


ఈ. వమాయయొడల్సి దివ్వముని $ మండలముల్‌ దనుం జేరి కొల్వంగాం 
దోయదము_క్తమైన దివిశదోంచు సతారక చంద్రు నట్ల నా 
శాయణుం డార్హ రతణ పీరాయణచిత్తుడు దోంచె ఛారుణీ 
నాయక్‌ దివ్యయోగియగు $ నారదమానికి న్ముపసన్నుండై . 238 


282 


280 విష్ణు మాయానాటకము, 


అచ -శా4 నారదునకు నారాయణమూర్తి ధసన్నుండాట, $e 


చ, కురిసిరి పుష్పవర్ష ములు $ గుంపులు గుంపులు గట్టిచేవతా 
తరుణులు శంఖ కాహళ మృశీదంగ ముఖధ్వను లుల్లసిల్ల నం 
బరమున. దత్సగోవర సశమంచిత కాంచన పద్భగంధ బం 
ధుర మృదులోర్మిశీతల మనోహర వాయువు వీచె నింపుగన్‌. 284 
క, పాడిరి గంధర్వాధిపు 
లాడిరి రంభాదు లంబు శ జూసననుతునిం 
జేడియ రూపుడిపి ప 
. (వాడీశ్వరుం జేసినట్టి ఈ వనజాముకడన్‌. 2865 
శా, జేజే యంచు నురల్‌ భజింప,గ ముని కేస్టుల్‌ నుదుళ్ల ంగరాం 
భోజూతంబులు చేర్చుచుం బొగడనం $ భోజాన నేశాన పం 
శే జాపుల్‌ పరమాత్యుడంచు మది దశర్శింపంగ నాస్వామియా 
శేశోరాశి మురారి కోటిరవిదీశ ప్టింబా ల్చె భూవల్ల భా. 286 
సీ పావనశ్రీపాద $ పంకజంబున మరం 
సోకే ౦దమై నురశేతటిని దొరుంగ 
నిర్మలతర దేవా న్‌ నీలమేఘంబున 
గామిబుంగా సిరి $ యెమ్మెచూప 
ముఖచం(ద మండలంశబునం జం(దికాసనుం 
బై నుధా నుముధురేహాసమెసంగ 
పటుశిరః పూర్వా(డి $ పద్మా ప్పబింబమై 
పాటల రత్నకికరీట మొప్ప 
శే, శంఖచక్ర గదాఖడ్గ $ కార్భ ముఖ్య 
వివిధ దివ్యాయుధములు 'చాశహువుల వెలుగ 
చారుభావణ దీ_పిపుంశీజంబు దనరం 
జేజరి'ల్లెడు హరింగాంచె $ దివ్యమౌని. 287 
క, అనిండు గొలను వెలువడి 
యానారదు. జేగుటెంచి $ హూరిగాంచి నుధాం 
భోనిధి నుదయించు సుధా 
భ్రానున్మికియ నురచకోర $ పంక్తులు చెలంగన్‌. 288 
సీ నారాయశేతి ని $ నాదామృతము జల్లు 
మణివీతె భుజమువై $ మననుగజప 
నానంద రసవీచిశ కాకతి గుంచియ 
నుజీయొక్క_ భుజమున $ మరులుకొలుప 


అఆ శ్వా సము. ౫. 281 


మోతలథ్మీహారథములం బోనిపటికంపు 
జపమాల కర్ల చేశశమున వెలు 
(బ్రహ్మవిద్యా నుథాశీపరిపూర్ణ కలశంబు 
నాంగరంబున6 గముంశడలువు దనర 
శే, నమ్మహామాయ మెచ్చుచు $ నదిరిపడుచుః 
దన్నుదా నవ్వుకొనుచు సంశతసముతోడ 
నారదుడు వచ్చివేవేల $ నతులొనరె 
గరుడ వావాను(డై న క్రీశ కాంతునకును, 289 
ఉ. వేయువిధంబులంబొగడు 4 వీణియ మోటినటించు. బొడు జే 
జేయను నవ్వు నద్భుతము జెందుచు శ నౌదలయూచు జూచు న 
మాయన దల్చి దేవముని $ మండలి గొల్వయగనున్నయాదినా 
రాయణదేవు మోము దరశ$హాసర సామృత ను(పసన్నమున్‌, 240 


వ. ఇట్లు తద్దర్శనానంద నుధాసరసితరంగంబుల నోలలాడుచు నభివందన సవా 
గ్రంబు లాచరించుచు. (బాంజలిమె (బహ్మాడి చేనముఖ్యులు ద_త్తకర్ణావ 
ఛానులై విననబ్దేవచేవు నుద్దేశించి. 241 

ఉ. మూఢులు నీచవాదముల $ ముందజ వెనయు. దోంపకున్నదు 
శాఢ తమోహితాతులయి $ కానరు కానరు, (బహ్మయోగ వ 
త్నౌంఢులుశాస్త్ర దృక్కు లయి $ (బహ్మాముయుం నినుంగానరన్న చో 
(వ్రీడయులేదు నాకింక ధ$ర్మితి నినుంగన లేమి నచ్యుతా, 242 

ఉ. జాతియు రూపు నామములు $ సంభ వనాశనముల్‌ నుఖా ర్తిసం 
భూత వికృత్యవస్థలును $ బొందక్‌ యెందును లేక యుంటయు౯ 
నేతృత గల్లియుండుటయు $ నిత్యత. చాయంగలేక యొప్పు ని౯ా 
జూతు రవిద్యం బౌసిన విశశుద్ధమతుల్‌ నిరతంబు నచ్యుతా, 243 

చ, సమత భజింప నేర్చి విరశజ_స్తము లై నిజసాత్వికత్వము౯ 
శమమునుగబ్లి నిత్యమును $ సత్యమనంతము జ్ఞానమాత్మ త 
త్వమునని వేదశాస్త్ర, విదిశతంబగు నీవిభు నుపసన్న తే 
జముంగని చిత్సుఖామృత రథసజ్ఞ తంగాంతురు ధీరులచ్యుతా, 244 

సీ, పద్మయు విధియు నీ$( ప్రకృతి పంకజరజః 

పటలంబునను (బుంగి $ (భమసినారు 
మృత్యుంజయుండును $ మితిలేని నీనువో 
నూయాతమోరాశి $ మగ్నుండయ్యె 


282 విన్గునాయానాటకముు 


సంయముల్‌ నీయిం[దశజూల దుశ్గాటవి 
జాడయెజుంగక * జాల్ములైరి 
వేదవే_త్తలు నీయ$విద్యావిహాయసం 
గతికినే మేరయు. $ గాన లేరు 

కే. మతవివాదులుత్వన్నోహూ $ వాతులు నిన్ను 
నెజుంగువా "రెవ్వరో యింక్‌ $ నెజుంగవారి 
ఘను(డు నీభ క్రవర్యుండాశక్కరుండు దక్క 

న దివ్య తేజో మహాత్మ. 
నారాయణమూ రి నారదునకు దివ్యదృష్టి దయచేసి శ్వేత 
నాకా ద్వీపమునకుం బోవుట. } 

చ, అని తనుం (బన్తుతింపగ దశయానిధియై నిజదివ్యరూపముం 
గనియెడు దివ్యదృష్టి యిడిశకంజదళాతుండు చేవకోటితోం 
జనియె సుపర్వకామినులు $ చళ్లెడు పువ్వుల సోనతోన యీ 
మునియును గొల్చి రా భువన మోహన భూమికి తెల్లదీవికిన్‌, 

క, నావిని నారదుండిట్లను 
భూవర యింతయు నిజంబు $ భువనము లెటు(గు౯ా 
గోవింద శర్మసామా 
ద్లోవిందుం డితనిబొగడం $ గొలందియె మనకున్‌. 

మ, వారికి (శాణసఖుండు త ల్సి]యపయోకీజాశీ ముణుల్‌ వేడ్క_తో 
వరుస౯ బూజలొనర్చు దైనము జగశద్యంద్యుండు వేదాగమాం 
తరతత్వజ్ఞుడు పూజసేయు మితనిక౯ $ ఛా(తీశ యీసంయమిా 
శ్వర సాహ[సముపంపున న్మది సరో$జాతాముంగాం జూచుచున్‌. 

ఆ. ఇతనిం బూజసేయుశటిందిరా నాథుని 
బూజసేసినట్ల శ బుద్ధిదలంపు 
కువలయేళ వినుము  గోవిందశర్మవే 
నేయధన్యమయ్యె $ నీగృహంబు. 


బ్‌ 


245 


246 


247 


248 


249 


అని పలికిన నమ్మహాముని పలుకు లంగీకరించి నభాసదులగు (బవ్మామునుల 


యనునుతేంబున ననేక మణిమయాభరణాదులర్పించి పూజించిన ధర్మనందను 
నభినందించి జగద్వంద్యుండును జగదేక నాభుండును, జగచేక శరణ్యుండును, 
జతుర్విధ ము_క్టిదాయకుండును, జతు ర్వేదవేద్యుండును నిగహానుగవా సను 
ద్ధండును, భ_క్తవత్సలుండును నగు నీముద్దునుర(ది కృష్ణుండె స్వయం[ ప్రకాశ 


1. పా. పా, “భావికి” 


ఆ స్యా సము, ౫. 288 


పర(బహ్మావ న్తు విలసనంబుగాభావించి కృతాజభ్ధండన్ర గమ్ముని (బ్రహోుపజే 
శంబుసేసిను ధర్మునందనుండు, పరమవిజ్ఞానంబుతో నానందరనమయంబగు 
నునంబున మాయానూనుషవేషధారియగు | శ్రీకృష్ణుని జగనో్శహాన మదన 
గోపాల (శ్రీరాధికా మాధుకీలోలలీలారూపంబు పర(బహ్మస్వరూపంబై. 
తోంచిన రోమాంచకంచుకిత చేవూండై మోడ్పుంగేలు దోయితో నిట్లని 
న్తుతించె, 2850 


దండకము. జయజయ నవకావము గోపొల 
శ్రీరాధి కామాధురీలోల లీలా జ 
గనో్మహనాశకార, కాగుణ్యపుణ్యోద 
యాథార, దూరీకృ తాత్మీయ సద్భ ౬ 
నిస్సార సంసార సంతృష్ట! శ్రీకృవ్ణు 
శ్రీ చేవకీపుత లోక త్రయానంద 
కందంబునందబునై_ యొప్పుబృ్బందావ 
నీ వీధిగోవర్ధనా నిందవేదండ 


గండస్థలీ నిస్సర దానథారాక 
ళించాత్మజాసింధు తీరంబునం దత్త 
రంగావళీజూత మందానిల( వాత 

లోల ప్రఫుల్ల (ససూన్యభ మద్భు సంగ 
సంగీతలీలా లసత్సారిజాతావ 

నీ జూతమూలో జ్వలచ్చారు చింతామ 
ణీ 'వేదికానుధ్య నంశోభిత న్వర్ల 
పద్మంబునం బద +రాగోన్న ముత్చాదు 
కాగంబునన్నిల్చి వ్యత్స_స్త పాణార 
విందంబుతోడం (దిమూర్య్యాత్మకంటై న 
మువ్వంకతో మూండువేదంబులు న్నీవ 
మై మూూ(డులోకంబులం గల్లుమే లెల్ల 
నుం జూపులం బుండరీక చ్చందంబుల్‌ చె 
దల్‌ చల్లుచుం బాలసూర్యాది చేహ (ప 
భల్‌ రత్నిమంజీరకాంచీలతా ము(ది 
శాకంకణ వ్య క్షముక్రావఖీ కాను 





1. సంకృష్ట 2" మాంజీరి, 
V—30 


284 


విన్ధుమాయానాటకము, 


భ స్వర్ణ కర్రావతంసారవిందద్వయీకుం1డ 
లన్థూలనాసా(గ ముక్తా ఫలోద్యత్క._ 
లీలాది నానాపరిప్కా-ర కాంతిచ్చ 
ట్యార్రీలతో మేళ వింపంగ రంగత్కి_ 


రీటాగ మాణిక $ కోణంబులకా సాం(ద 
కేవోమిళ చ్చం్యదకంబుల్‌ చలింపంగ 
సాూంపారంగా నాదలంజుట్టుకొన్న ట్లి 
మాయూరపింఛంబు [కొమ్మించు దళ్కు_ల్‌పి 
సాళింప సర్వాంగ సంన_క్త 'కాళీర 

కర్పూర కస్తూరికాగంధ 'సారాంగ 
రాగంబు సౌరభ్యముల్‌ గుప్పతిల్లక్‌ ల 
సత్సాల భాగంబునం జలిజలాతార్హ 


చం(ద్రాస్త్రముంబోని క్యపంపు దిర్భామ 
ముంగాల నొయ్యారమై వన్నామోజం బ 
దార్వన్నె బంగారు కెంబటు కటాణి 

లు ల 
ముత్యాల ముంగొంగురింగుల్‌ కటిన్‌ వౌక 


భింపంగ, సంవెంగలు౯ టై డిగేదంగు 
లుక్‌ మేలిచంగల్వలుళా సజ్జికంటై న 
గొజ్జంగులు౯ బాజులు౯్‌ మున్ను గాంగల్లు 
పూగుత్తుల౯ా (గొ త్తవన్నెల్‌ పచారింపు 
చు౯ా శ్రీతులస్యాయత (నగ్వితానంబు 
తోంగాడం జూడాం(ఫీ పర్యంత సౌందర్య 
భుర్యామర(ద్రూప మానోల్లసదై వజ 
యంతీవిలానంబు శోభిల్లనుత్సుల్ల 

వ క్రాబ్బమందస్మిత శ్రీనుఛాసార 
సారస్యముప్పాంగ శృంగార వారాన్ని 
ధీ, చేవజేవేం[ద ముఖ్యానురానీక 
సేవ్యంబుభ వ్యంబు నవ్యంబుదివ్యంబు 


నై యొప్పునీయొప్పు కందర్ప సౌందర 
దర్పంబు గుప్పించి విప్పారు నీదివ్య 


Ll. (పా పా. కంద, 


ఆ ళా నము, ౫. 285 


తేశేోలవం బబ్బమ్మితుండు నీదీ ప్తి 
లేశంబు సప్తార్చి నీముుందవోసాంకు 


రంచిందు బింబంబుగా భవదభి నవరూప 
లావణంలీలా సరోవాంసియై కాను 
"కీళీరిరంసారతి[క్రీడ నీతోడం 

1గూడున్న రాధావధూటీ లలానుంబు 


'రాకాసుభాకార బింబంబునం జంది 
శాలేఖలేఖావ నీజంబునం జిన్ని 
పూందీ” మేఘంబునళా లేమెటుంగ౦బు 
బాతంబునంచే(టి నా మిక్కి.లిం జిక్కం 


నై కోర్కులం బేల నాలింగనవేమ 
మై వామదోఃకంజ మంస పజేశంబు 
నం జాచి మేలారు వాలారు కెంజాయ 
కుంచావికిం జిందులాడంగం (గీడాప 


రోూాజాత మాడింపుచుం గెంపునింపుల్ప 
చారింప నింపారు నీచిన్నిమోవి౯ సు 
ఛాబిందు నివ్యందనుల్‌ జిందంగా వేణు 
నాళంబు పొందించి కెందమిి జోడొక్క_ 


చోనీడుగా. గూడంగాంబట్టి సదత్న 
వన్ము( దికాజాల లోలాంశువుల్‌ మోము 
నం చాండవింపంగ లీలాంగుళీపల్ల 
వన్యానవై చి త్రి స(దం(భమార్గ్లంబు 

లక నుం దముఖ్య స్వరోజార మానంబు 
ల౯ా హత్తి స _ప్పశుతుల్‌ మేళవింపంగ 
నింపారవాయించ నీవేణు నాదంబు 
పుట్టించు నుత్క_౦ఠచే. గంఠనాదాభి 


నందత్సికల్‌ గోసికల్‌ పార ్టభాగంబు 
లంజోకగానుక్కు_వ౯ా జొక్కు_.చున్‌ సోలు 
చున్‌ (వాలుచుండంగ నొండొండ నీశేళి 
నోపాలకుల్‌ మించి వాయించు నీపిల్ల 


నతు. నతు అరా ల వానలా. 


286 


విముమాయానాటకము, 


గోశల్నేర్పు లేర్పాటు గావించు నాదాను 
మోదం౦బునం (గ్రీడమై నాడునాగంబు 
నుంబో లె పూర్ణానురాగంబునం జంచ 
లత్పింఛరింఛోళికా శ్రీ వెలర్పంద 

లల్‌ [దిష్పుచు౯ దత్ప్రకారంబుం దారభ్య 
సింపంగ నన్యోన్య చిత్వాభిలావ [కి 

యల్‌ చెప్పుకొంచుండ( బశ్చాత్సం చేశంబు 
నళ డాసి రోమంధముల్‌మూని (వేమాను 
బంధోత్క టత్క-ర్ల మె స్వర్శ్మ భూపా మి 
ళద్బింబికా(శ్రుంగ కోణాగమైదివ్య 
మాణిక్యపుష్ప(నగాబద్ధమై కామధుగ్లోను 
బృదంబు గానామృత స్యంద మానంద 
ముందాందుచు౯ (గోల నుర్వీ మహాోశై ల 
పాపొణ మాణిక్య జాలంబులంజాలు 
వాజుంగం దాం బాడుటల్‌ దక్కి-నిక్కంపుం 
(బేమంబునందొట్టి వెన్నీటి నీకైము 
దంబంది కాళింది నుండానిలాందోళ 
నోత్తుంగ రంగ త్త రంగా కహ స్తంబు 
లంద్వత్ప డాం భోజముల్‌ కౌంగిలింప న్ను 
గంబుల్‌ ఖగంబుల్‌ నిజగాస కాంతుని 
సరించి మాదంబు వైరాగ్య చిత్తాదృ 
త్రీ వన క్రీ చలత్పల్ల వ్రూష్ట్రంబు 

నంగోర కోల్లానవోసంబు భౌసిల్లం 

బూగు త్తి పాలిండ్లవై ( దత్ప రాగో త్త 
రీయుంబుబాణికొ (భమద్భృంగ దృగ్ణాల 
కంబుల్‌ నివాళింపగా, నవనవవుణి కాంతి 
మత్పుష్పకారూఢ లిం(చాదిదిక్సాల 
నాళీక నేత్రల్‌ నుర, స్త్రీలు గంధర్వ 
కాంతానుణుల్‌ నాగకన్నల్‌ ను 

పహోసిద్ధ విద్యాధ రాబ్ఞాననల్‌ చేవవారాంగనల్‌ వేణు 
వీణ"మృదంగాది వాద్య ధ్వనుల్‌ తాళ 
మానం౦బులక౯ా (మోయంగాం దావకీనన్ఫు 


ఆ శా సము, ౫. 287 


రద్వంశ సంపూర్ణ సంగీత జాతస్థరన్ఫీత 
చేతో వికారంబులకా బాడుచుకొ మేఘ 
పం_క్రి౯ా దటిద్వల్లికిల్‌ వా లె 'జెల్లాడు 
చున్మేగగుర్చాటు 'నూన్సాటు వాటిల్ల 
గా నుబ్లు నాగుబ్బుగాం బుష్క_లాంభోద 
మూ మోదవత్పువ్పవృష్టుల్‌ (పవర్షి౦ప 
హర్ష ౦బునం బంచభూతంబులుం బొంగ 
నాకాశగంగానదీ పంకజా తాశీ 
దానంతరిటింబునం జతురుత్సాహ 
మేపారం (బత్యతమైనిల్చి యందంద 
బంగారు కెందమ్మిి పుప్పొళ్లువె (జల్ల 
గాంజుల్ల నై మెల్లనై గందపుం గాండ 
మందా నిలాంకూరముల్‌ మాూందంశా జాడ 
నల్లాడు పూదండలు న్వేణుదండంబు 

నళ (వేలుపూంగుచ్చులు న్మెచ్చు పుట్టింప 
సాంపారు నీయాకృతి ర్రీసముద్దాను 
సీమంత సిందూరరంజ త్స దాంభోజ 
మందాకినీసన్మరందావగా వోకు 

ల (బహ్ముయోగీశ్వ శేండిందిర వాత 
సం(క్రీతి యాదివ్య తేజోమయఖ్యాతి 
యాసంత తానందలీలా సుధాంబోధి 
సంరంభ కృద్వ శ్‌ చం దోదయంచాను 
పోనిత్య సత్యాకృతి శ్రీనయంచాజ 

గ ద్రతణోత్సుల్ల వేల్ల తృ సాదృవీ 
యావేణుదండ న్ఫుటోస్థ్మ్య సవ న్మాధు 
రీవృష్లీ యాయావనారంభ మావిభ 
మాడంబరం చామవాోరాజసం శూర 
సజ్ఞత్వ నూభవ్య నూయానునుప్యాన 
తార [క్రీయాలీల లాలించిన౯ లోన 
గీలించిన న్వాంఛి తార్గంబుసిద్దించు నంచుంద 
గన్వేద వేదాంత వేదుల్‌ పర(బహ్మ 
విద్యావివాదుల్‌ ఘనుల్‌ సరసిజ భవరు(ద 


288 


విన్దుమూయానాటక ము, 


"బే వేర్యదముఖ్యుల్‌ సుఖ(ప్రా ప్తికై నీకు 
వాక్పుష్ప పూజల్‌ సమర్పించి నీవే ప 
ర(బవ్మారౌరాగీం(ద్ర హృాద్దే ఖ్టయచిద్వ స్తు 
విస్తారముంచుం (బశంసింతురంచు౯ (శు 
తుల్‌ చెప్ప-గావిందు గోవింద నీశేల్లి 
బృందావన క్రీడ తెలోక్యసామాజ్య 
లకక ళా (పా _ప్తీకింబాడ నీవేణు 
నాదంబు బక నాదంబు నీఛద్భ్మ 
కందర్చ గోపాలరూపంబు సద్భ క్త 
హృచ్చం(ద్రశాలా (పడీపంబు నీరూప 
లావణం లీలావిలాసంబు నీనుంద 
హోసంబు నీవక్షృ చంయ్యద (పసాదంబు 
నీయా(శితాయ త్తచిత్త (పమోదంబు 
నీవేణు విదావిశేషంబు గోసాల. 
నారీమనోహారివేవంబు నీవొప్పు 
నీయొప్పు డెందంబులందోంచు వాలేక 
చా నీవునే నీవుగానట్ల నాకోరి 

కల్‌ చేగికల్‌"సీయ లీలావ 
నీచేవునింగార్చి లోకైక సంపత్క_ 

భా భోగభాగ్యంబుల౯ శ్రీశుక బవ్మా 
ఆూగీందు నాత్శం (బకాశ (పమోదంబు 
(ేనుంబుతోనిల్చి యూాహిం౦చునంకించు. 
గావించు నిన్నాత్మభావించు నీవారి 
శెవ్వారి శేమేమి నీవీవ్ర, నీవంటి 
కారుణ దావీణ్య సంపాది నీవంటి 
వాత్సల్య సంమోది నీవంటి భ కాన 
నాయ త్తచిత్తుండు నీవంటి యిష్టార్థ 
డాన(పవర్తుండు నీవంటి నిత్యుండు 
నీవంటి సంసారతాప(త యాభీల 
రుగ్దివ్యనై ద్యుండు నీవంటివే దాంత 
వేద్యుండు నీవంటి మాయాజగ(న్నాట 
క(పక్రియా సూత్రథారుండు నీవంటి 


అఆ శ్వా సము, ౫, 289 


విశ గకద్భజో శవానాకార రేఖా వి 

పహోరుండు, వేదాదిమధ్యాంత పర్యాయ 

కాలంబులం గాలముంగాల చక్రి 

యాకృన్మవో పూరుముండున్నవోమాయ 

యు౯ సృష్టియుం నీవనీయిం[ద జాలంబు 

విశ్య్యపపంచంబు పంచ్వాస్త్ర గోపాల 

కృష్టా ననుం[బోవు మీ భ_క్తిము క్షి పదా మాధ 
వారాధికామాధవా చేవచేవా 

నమస్తే నను స్తే నమ స్తే నమః, 251 


వ, అని సన్నుతించిన నమ్మహాముని నుండలనుధ్యమంబున నున్నయప్పుండరీ 
కాకుం డమీగోచరంటై న యట్లనయందజు జయజయధ్వానంబు లొనర్చిరి, 
దివిజపుష్పువర్ష౦బులు గురిసెనత నియందుల భ_క్తికభినందించి గోవిందశర్భ 
వీడ్కొలిపిన ద్వారకా నగరంబునకుంబోయి శార్ధ పాణియాలింగనాది సంభావన 
నలు గై కొనియుండెె నారదాది యోగీం[ద్రులును, నమ్మవోమునీం(ద్రులును 
ధర్మ్మనందను దీవించి యాతనికి గోవిందశర్మ యుపబేశించిన (బహవో ప చే 
శంబు తనుకతముక యుపటేశించుటగా. దలంచి వారిని సంస్మరింపుచు. దను 
తమనెలవులకుం బోయిరి, ధర్మపు.త్రుండును సహోోదరబంధుమి[త (వాతం 
బుతో వారినారాధించుచు సమ_స్తస్మామాజ్య లశ్న్మీవిభవంబు లనుభవిం 
చుచు నుఖంబుననుండెనని పరీకీన్న శేం[దునకు శుకబహ్మ'చెప్పుటయును, 252 

ను, నలినో'ద్భూతనుతోల్ల సత్క_నక వీశణా (బహ్మనాదామృతో 
చ్చలవీచీీపకర (పవుల్లవృాదయాశ జ్ఞాత (సవత్సత్కృ పా 
కలనాచారు మరందపోమీత మిళ$తౌ_తూవాల(శాంతిచే 
వలనొప్పం నినుగొల్ని భక్తజనులు $ న్వర్శియ్యతు నిన్నెప్పుడున్‌, 258 

(సగ్విణి. సాముజపన్తుతా $ సన్మునీందార్చితా 

మహైనువీతాంబరా $ స్వాం్యఘి వీతాంబరా 
కానులీలాకృతీ $ కాస్సుభాలంకృతీ 


కోనులాంన్యుంబుజా శ కుందదంత (ప్రభా, 25శ 
1. నలినోదయతేనులోల్ల సత్క_రుణ, 2. సామగాన (వీయాజంభభిద్యందితా భీము 


మైళ్యాంకశా భీద్య మోక్ష ప్రదా, 


240 విన్దునూయానాటకము, 


క. వేదాంత తత్వనిశ్చయ 
వేదినునో వేద్య మదన $ విద్యాలీలా 
మోదిత రాధాముఖకను 
లోదరతాంబూల రససశముత్సుక హృదయా. 25ఠ 


ఇది ్రీమదన గోపాలచరణకమల చేవాధురీణ సత్కళాపారీణ 
కృవ్ణభ ట్లారకపొత చింతలపూడి కామయ( పభునుపు[త్ర 
నుకవివర్య రాధానూధవ యల్ల నాగ్య (పణీతంటై న 
విష్టుమాయానాటకంబునందు సర్వంబును 
పంచమా శ్వాస ము, 





Printed at Ananda Prer.s, Madras. 


పేజీ, 


LE 


2) 


99 


3? 


1l 
12 
>» 

15 
16 
17 


ఇవి జని 


3) 


27 
29 
22 
19 


18 
14 
కే 
27 


19 


ఒప్పు. 
Sr 
నిరూఢిన్ని. 
(చభుక్‌ ద. 
శ్వముచం 
త్ధమ్మని. 
(గణి. 


“జాలంగం 
తోజ్ఞ ల. 
పటలిం. 
శయము. 
మా హూంద. 
గగ. 
దానిం దన 
(గా చెవి 
(జిదములా. 
(కమ్మజక. 
? తిక. 
య్యగియాం 
నందనుండు. 
బిజుందక 
దక్క_ంద. 
పంవీ. 
ల్ళివ్విరు. 
అని నన. 
తముల. 
మ్మశచ్చె. 
కనబడ. 
సపత్మ్నీ. 


4 


ర్‌7 


62 
68 
9? 


3» 


66 
72 
76 


7 
99 

70 
కిర్‌ 


2 
103 


100 
107 


18 
286 
16 


81 
28 
27 
82 
16 
14 


జూల 


రుభా 


216 


31 


తప్పు. 
ఇట్టు 
తృష్టై 
ధృవుక- 
నివ గ్‌ 
గత్రయ 
జాలక 
శృతి 
మేఘ 


దలవ 


వేటు 
కొలంకు 


సుతి 
_న్ర్రిలు 
బుటు 
టు 
మరలు 
పద 


జెటి 

లు 
నలిణే 
చేయుట 


(భాల 


నిగుడె 
హారక 


తనను 


ఒప్పు, 
అట్టు, 
తృష్టి. 
(ధువక్‌-. 
నీయ. 
గత్తయ. 
బాలక. 
గోతి. 
మేఖ. 
దలంపం 
నూలు. 
వేర్వే. 
కొలంకుకెలంకు. 
ఆ. 


గోతి. 
నన. 
చెడ. 
తన్ను. 
(బొమ్మ. 


225 
227 


5) 
280 


285 
236 


288 


